మహామంత్రి మాదన్న 


కె.వి.భూపాలరావు 





శీ చు గ్ర 
తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ : 66 


మహామంత్రి మాదన్న 
- రచన: కొమరగిరి వేంకట భూపాలరావు 


తొలి ముద్రణ : సావిత్రి సదనము, లింగంపల్లి, 
హైదరాబాద్‌. 04 ఆగస్సు, 1982 


ద్వితీయ ముద్రణ : తెలంగాణ సాహిత్య అకాడమి 


జూన్‌, 2019 
ప్రతులు : 1000 
వెల: ₹ 140 
అక్షరాలంకరణ  : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 
ముద్రణ : చరిత ఇంటప్రెషన్స్‌, ఆజామాబాద్‌, 


హైదరాబాద్‌. ఫోన్‌ : 040-27678411 


ప్రచురణ - (ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142 


ప్రామాణిక పరిశోధనా గ్రంథం 


చరిత్ర రచనకు పురావస్తు ఆధారాలు ప్రాథామికాధారాలుగా, దేశ విదేశి 
వాజ్మయ రచనలు ద్వితీయ ఆధారాలుగా ఉపయోగపడుతాయి. చరిత్ర రచన చారిత్రక 
ఆధారాల అన్వేషణ పైనే కాక లభించిన సమాచారాన్ని వివేచనాత్మకంగా విశ్లేషించడం 
మీద కూడా ఆధారపడింది. అలా యూరోపియన్ల ట్రావెలాగ్‌లు, అనేక పారశీ, ఉ 
రూ గ్రంథములు, ఈస్టిండియా కంపెనీ వారి వందలాది రికార్డులు, మెకంజీ 
కైఫియత్తులు, చెదురుగా దొరికిన శాసనాలు, మాదన్న సంతకాలున్న తెలుగు 
శ్రీముఖముల నెన్నింటినో సేకరించి, విశ్లేషించుకొని విషయ విభజన చేసుకొని 
కొమరగిరి వేంకట భూపాలరావు గారు ఈ ప్రామాణికమైన “మహామంత్రి మాదన్న” 
అనే గ్రంథాన్ని వెలువరించారు. 

మాదన్న మహామంత్రిని గురించి తెలుసుకొనటానికి పూర్వము అతను అత్యంత 
విశ్వాసముతో సేవించిన రాజును గురించి తెలుసుకొనుట అవసరమని భావించి 
అబ్బుల్‌ హాసన్‌ తానాషా ప్రవేశికతో ఈ [గ్రంథాన్ని ప్రారంభించారు. ఖుతుబ్‌ షాహీల 
కాలంలో హిందూ, ముస్లింల మధ్య అడ్డుగోడలు లేవని నిర్ధారించుటయే గాక రాజకీయ 
సామాజిక మతపరమైన కొన్ని ఆంక్షలు, పరిమితులు ఆ రోజులలో హిందువులపై 
వుండేవని తెలియజేయడం గమనార్హం. అక్కన్న మాదన్నలపై ఉన్న అసత్యాలను, 
అతిశయోక్తులను విపులంగా చర్చించి నిగ్గుతేల్చడంలో రచయిత చూపిన నేర్పు 
మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అక్కన్న మాదన్నలు మహారాష్టీయులనే వాదాన్ని 
తార్మికంగా ఖండించి, వారు తెలుగువారని సోపపత్తికంగా నిరూపించారు. అలాగే 
అక్కన్న మాదన్నల తెలివితేటలు, వారి గొప్పతనాన్ని నిరూపించే ఆశ్చర్యాద్భుత కథలను 
హేతుబద్ధంగా చర్చిస్తూ వాటిని కొట్టిపారేశారు. 

మాదన్న అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే ఖుతుబ్‌షాహీ రాజ్యంలో 
శాంతి భద్రతలు నెలగొల్పి సమస్యలు సృష్టించే యూరోపియన్లను అదుపులో పెడతాడు. 


3 


సరిహద్దులను బలపరిచి సురక్షితమైన సైన్యాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉ 
౦చుతాడు. ఆకారణంగా దాడి చేసిన మొఘలు బీజాపూరు సంయుక్త సేనలను 
1677 లో మళల్టేడు వద్ద ఘోరంగా ఓడిస్తాడు. మాదన్న ఆర్థిక స్థితిని పునర్నిర్మించి 
దివాలా తీసిన ప్రభుత్వపు ధనాగారాన్ని సుసంపన్నం చేస్తాడు. సమర్భులను, 
నిజాయితీపరులను ప్రభుత్వ అధికారులుగా నియమిస్తాడు. దీనివలన 
వంశపారంపర్యంగా భోగాలు అనుభవిస్తున్న స్వార్థపరులు, ఇరానీయులు, స్థానికేతరులు 
మాదన్నపట్ల బద్ద విరోధులుగా తయారవుతారు. స్వామి ద్రోహులయి వీరంతా 
మొఘలులతో కలసి గోల్మొండ పతనానికి ఎలా కారణమయ్యారో, అక్కన్న మాదన్నల 
జీవితాలు ఎలా ముగిసాయో తెలుసుకోవాలంటే భూపాలరావు గారు రాసిన పరిశోధనా 
(గంథం చదవవలసిందే. 

ఆనాటి చరిత్రను కన్నులగట్టినట్లు చిత్రీకరించడంలో భూపాలరావు గారు 
చూపిన నేర్చు, ప్రతిభ ప్రశంసనీయం, భావి పరిశోధకులకు ఈ పుస్తకం 
ఆధారగ్రంథంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. 


హైద్రాబాద్‌, 


19. 06.2019 = తెలంగాణ సాహిత్య అకాడమి 


భూపాల రాగం 


వరంగల్‌ హనుమకొండ దగ్గర గల వెంకటాపురం గ్రామంలో పుట్టిన మా 
నాన్నగారు చాలా విలక్షణ వ్యక్తిత్వం గలవారు. మూడేళ్ళ వయస్సులో తండ్రిని 
కోల్పోయిన ఆయన చిన్న వయస్సులోనే పెద్దరికాన్ని తెచ్చుకున్నారు. ఇంటి బాధ్యతను 
భుజాన ఎత్తుకొని చివరివరకు నిర్వర్తించారు. ఇంటర్మీడియట్‌ చదువులో వరంగల్‌ 
జిల్లాలోనే అత్యధిక మార్కులు తెచ్చుకొని ఒక గుర్తింపు సంపాదించారు. మేనమామ 
ప్రోత్సాహంతో భాగ్యనగరం వచ్చి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొదట బిఏ 
తర్వాత చరిత్ర ముఖ్యాంశంగా ఎం.ఏ. చేని అందులో సువర్శ పతకం 
సంపాదించుకున్నారు. అప్పుడే గోల్కొండ మీద ఆసక్తి పెంచుకున్నారు. అదే సందర్భంలో 
గోల్కొండ మీద జరిగిన ఒక పోటీ పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచి మాడపాటి 
మనుమంతరావు గారి దృష్టిలో పడ్డారు. తలమీద రూమీ టోపీ, కవితాత్మకమైన 
ఉర్లూ మాట్లాడుతున్న నాన్నగారిని వారు మొదట తెలుగు వాడు అని భావించలేదు. 
తెలుసుకున్నాక చాలా ఆదరించారు. ఆయన తెలివి తేటలు, చదువు పట్ల గల 
ఆసక్తి పని పట్ల గల నిబద్ధత మాడపాటి వారిని సంతృప్పి పరిచింది. ఫలితంగా 
తమ్ముని మనవరాలితో వివాహం జరిపించారు. అమ్మ యద్దనపూడి వారి ఇంటి 
ఆడబడుచు. మా అమ్మమ్మ వైపు వారందరు మంచి సంగీత విద్వాంసులు. అమ్మ 
కేవలం గాత్రసంగీతమే కాదు, వయోలిన్‌, హార్నొనీ అద్భుతంగా వాయించేది. ఆ 
శారదాంబ కృప వలన సంగీతం మా ఇంటి వారసత్వం అయింది, చరిత్ర మీద 
ముఖ్యంగా గోల్కొండ మీద ప్రత్యేకమైన ఆసక్తి గల నాన్నగారు గోల్కొండ, దాని 
చరిత్ర, ముఖ్యంగా నేటి భాగ్యనగరానికి పునాదులు వేసిన మహామంత్రి మాదన్న 
గురించి లోతుగా అధ్యయనం చేయాలని అనుకున్నారు. దాని గురించి పరిశోధన 
చేసి విశ్వవిద్యాలయానికి సమర్పించిన తరుణంలో రజాకార్‌ ఉద్యమం తీవ్ర స్థాయిలో 
ఉంది. అప్పటి ఆ భయంకర పరిస్థితికి భయపడిన ప్రజలు తలోదిక్కు పారిపోయారు. 


5 


ఉస్మానియా తాత్మాలికంగా మూత పడ్డది. సమర్పించిన పరిశోధన పత్రం ఏమయిందో 
తెలియదు. ఉద్యమం శాంతించిన తర్వాత చరిత్ర శాఖకు వెళ్ళి అడిగితే ఎవరు 
సంతృప్తికరమైన సమాధానం ఈయలేదు. తన శ్రమ వృధా అయిందని నిరాశతో 
వెనక్కి వచ్చారు కానీ జరిగిన దానికి సమాధాన పడలేకపోయారు. అయితే ఆ 
సమయంలో దాని కంటే ముఖ్యమైన కుటుంబ బాధ్యతలు కంటిముందు నిలిచాయి. 
తాత్మాలికంగా పరిశోధనను కొంత వెనక్కి పెట్టి కుటుంబం మీద దృష్టి సారించి 
పిల్లలందరిని మానవీయ విలువలు పునాదిగా ఉన్నత విద్యావంతులుగా చేసారు. 
తన పేరు ముందర డాక్టర్‌ అని లేకపోయిందని కొంత దిగులు ఉన్నా దానిని 
పట్టించుకోకుండా తన సంతానం అందరిని డాక్టరేట్లుగా మలిచారు. నిజాయితీ గల 
మనిషికి అడుగడుగునా ఆటంకాలు తప్పవు. మా నాన్నగారు దానికేమీ అపవాదం 
కాదు. ఉద్యోగంలో క్రమంగా ఎదుగుతూ డిప్యూటీ కలెక్టర్‌ అయిన ఆయనకి 
ఎంతోమందితో చికాకులు తప్పలేదు. ఫలితంగా నాలుగైదు నెలలకు ఒకసారి బదిలీలు 
తప్పలేదు. నిలకడ లేని తన ఉద్యోగం వలన పిల్లలకు చదువులు దెబ్బతింటున్నాయని 
పిల్లలతో అమ్మని హైదరాబాదులో ఉంచి తాను ఒక్కడిగా అన్ని ఊళ్ళు తిరిగి ఉ 
ద్యోగం చేసి కొంత ఆరోగ్యం కూడా పాడు చేసుకున్నారు. త్యాగం వలన మా ఎవరికి 
చదువులు దెబ్బతినలేదు. ఉద్యోగం చేసిన కాలంలో ఉద్యోగిగా తన బాధ్యతలు ఒక 
పక్క నిర్వహిస్తూనే ఇంకొకపక్క తనలోని సాహిత్య కళా పోషణను పెంపు చేసుకున్నారు. 
ఉగాది మొదలుకొని రామనవమి వరకు గల తొమ్మిది రోజులు తన ఖర్చుతో 
నవరాత్రులు జరిపించేవారు. అప్పుడు దేశంలోని అనేకమంది కళాకారులు వచ్చి 
ప్రదర్శనలు ఇచ్చేవారు. 

పదవీ విరమణ తర్వాత మళ్ళీ ముప్పై ఏళ్ళనాటి పరిశోధన వచ్చి ముందు 
నిలిచింది. ఇక్కడ మా నాన్నగారి వ్యక్తిత్వం, పరిశోధన పట్ల వారికి గల ఆసక్తి తల 
ఎత్తి నిలబడ్డాయి. మిగిలిపోయిన ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే నలభై ఏళ్ళ కిందట 
వెనుకబడిన పరిశోధనకు జీవం పోసారు. అపారమైన జ్ఞాపకశక్తి ఆయనకొక వరం. 
రోజులో కొంత సమయం పరిశోధనకు కేటాయించి ఒక సంవత్సరం లోపలే అప్పుడు 
ఉర్దూలో రాసినదంతా గుర్తు తెచ్చుకొని తెలుగు, ఆంగ్లంలో తిరిగి రాసారు. ఈ 
విధంగా తర్వాతికాలంలో గోల్మొండ మీద కుతుబ్‌షాహీల మీద తెలుగు, ఆంగ్లం, 
ఉర్దూలో దాదాపు ఇరవై దాకా పుస్తకాలు రాసి ముద్రించారు. చదువుకుంటున్న 


6 


కాలంలోనే ఆయన రచించిన “వారసురాలు అనే రచన ఉత్తమ రచనగా బహుమతి 
అందుకుంది. చాలాకాలం అది బిఏ వారికి పాఠ్యపుస్తకంగా ఉండేది. డాక్టర్‌ 
అనిపించుకోకపోయినా మంచి రచయితగా, వక్తగా పేరు తెచ్చుకున్నారు. మహామేధావి 
అయిన మాదన్న పేరు మీద ఒక సంస్థ స్థాపించి ఇరవై సంవత్సరాలు చాలా వైభవంగా 
ఉత్సవాలు జరిపించారు. దేశంలో పేరు పొందిన కళాకారులను సన్మానించారు. 
వక్తలచే ఉపన్యాసాలు ఇప్పించారు. భాగ్యనగర రూపురేఖలకు పునాది వేసిన మాదన్నకు 
ఒక విగ్రహం లేకపోవడం వెలితిగా అనిపించింది నాన్నగారికి. అందుకే స్వంత 
ఖర్చుతో వరంగల్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగా సుబేదారి దగ్గర మాదన్న విగ్రహాన్ని 
ప్రతిష్టించారు. 

పదవీ విరమణ తర్వాత మాదన్న గురించి మరింత సమాచారం సేకరించాలన్న 
తపనతో దాదాపు ప్రపంచమంతా తిరిగారు. ఈ సందర్భంగానే అనేక భాషలలో 
గల రామాయణాలను కూడా సేకరించారు. మాదన్నకు సంబంధించిన దంతా చేసాక 
రామాయణం మీద దృష్టి సారించి తెచ్చుకున్న రామాయణాలన్నీ నిశితంగా పరిశీలించి, 
మధించి కౌచిప్పలో కమ్మని కాసారం అన్న పేరుతో అద్భుతమైన గ్రంథం రాసారు. 
ఆయన జీవితకాలంలో సాధించిన మహత్తరమై కార్యం ఈ (గ్రంథం. 

మా న్నాగారు తన జీవితంలో రెండు సంఘటనలు మరపురానివని 
చెబుతుంటారు. అందులో మొదటిది - నాన్నగారు నల్గొండలో పనిచేస్తున్న రోజులవి. 
ఒక సందర్భంలో మహా కవి విశ్వనాధ సత్యనారాయణ గారు ఆ మార్గాన వెళు 
తున్నట్లు సమాచారం తెలిసింది నాన్నగారికి. వెంటనే వారు విడిది చేసిన చోటు 
కనుక్కొని వెళ్ళి తాము నిర్వహించే తెలుగు సాహిత్య సభకు రావలసిందిగా 
అభ్యర్థించారు. విశ్వనాధ వారు నవ్వుతూ తెలంగాణలో సాహిత్య సభలా అని అన్నారట. 
అయినా నాన్నగారు తన పట్టు వదలలేదు. చివరకు విశ్వనాధ వారు సభకు వచ్చారు. 
నాన్నగారు దాదాపు ఒక అరగంట విశ్వనాధ వారి గ్రంథాలను సమీక్షించి తర్వాత 
ఒక అరగంట రామాయణ కల్పవృక్షం గురించి విమర్శనాత్మకంగా మాట్లాడారు. 
నాన్నగారికి తన గ్రంథాల మీద ముఖ్యంగా కల్పవృక్షం మీద గల సాధికారకతకు, 
ఆయనకు తెలుగు భాష మీద గల పట్టుకు విశ్వనాధ వారు ముగ్గులై పోయారు. 
తెలంగాణలో అందునా ఒక ప్రభుత్వ ఉద్యోగికి సాహిత్యంలో ఇంత అభినివేశమా 
అంటూ లేచి వచ్చి తనకు వేసిన పూలమాలను నాన్నగారి మెడలో వేని 


7 


కౌగిలించుకున్నారట. రెండవది- జనాభా లెక్కల సందర్భంలో అవిశ్రాంతంగా 
నాన్నగారు చేసిన పనిని గమనించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన రిపోర్ట్‌ 
ఆధారంగా ఆ సంవత్సరపు కేంద్ర ప్రభుత్వం “రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం” ఇచ్చి 
సత్మరించింది. 
ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో చెప్పవలసి వస్తుంది. నేటి సాహిత్య 
అకాడమి అధ్యక్షులు, నా స్నేహితుడు అయిన నందిని సిధారెడ్డి నాన్నగారి పుస్తక 
పునర్ముద్రణ గురించి చెప్పగానే మళ్ళీ ఇన్నాళ్ళకు నాన్నగారి శ్రమకు గుర్తింపు 
దొరికిందని భావిస్తున్నాను. ఈ ఘటన జరగడానికి కారకులైన వారందరికీ పేరుపేరునా 
కృతజ్ఞతలు. ముఖ్యంగా స్నేహితుడు నందిని సిధారెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. 
మరుగునపడిన తెలంగాణ ఆణిముత్యాలను వెలికితీస్తున్న సాహిత్య అకాడమికి నా 
వినమ పూర్వక నమస్సులు. 
- డా॥ కృష్ణకుమారి 





కొమరగిరి వేంకట భూపాలరావు 
(గ్రంథకర్త 


Il. 


ఇందులో... 


పేజి 
ప్రామాణిక పరిశోధనా గ్రంథం 8 
భూపాలరాగం 5 
నా మాట 12 
నిధి 16 
అంకితం [7 
తొలిపలుకు 18 
ముందుమాట 20 
అబుల్‌ హసను తానాషా 283 
1. (ప్రవేశిక 
2. ఖుతుబుషాహి వంశప్రావిర్భావము 
3. అబుల్‌ హసన్‌ తానాషా 
4. అబుల్‌హసన్‌ తానాషా ప్రారంభ జీవితము 
5. అబుల్‌హసన్‌ తానాషా వివాహము 
6. అబుల్‌హసన్‌ తానాషా పట్టాభిషేకము 
అక్కన్న మాదన్నలు 64 


5 gf లఘ గో 


ఖుతుబుషాహీల ఏలుబడిలో హిందువులు 


. అక్కన్న మాదన్నలు-వాడుకలు 

. అక్కన్న మాదన్నలు-వాడుకలు 

. అక్కన్న మాదన్నలు -చారిత్రికాధారములు 
. అక్కన్న మాదన్నలు -ఉద్యోగాన్వేషణ 

. అక్కన్న మాదన్నలు-మాదన్న ప్రధాని 


111. 


IV. 


VL 


VIL 


పరిపాలన సంస్కరణలు 

1. దేశీయ విధానము 

పరిపాలన 

. ఆంతరంగిక విధానము 

. ఆర్థికనీతి 

. గ్రామోద్దరణ 

గనులు 

ఆంతరంగిక విధానము 

1. ఆంగ్లేయులతో సంబంధము 

2. గవర్నర్‌బేరన్‌ లాంగ్‌హారన్‌ 

3. గవర్నర్‌సర్‌ (ప్టేయన్సుహాం మాస్టర్‌ 
4. గవర్నర్‌ సర్‌ విలియం గై ఫోర్లు 
విదేశాంగ నీతి 

1. ఆదిల్‌షాహీలతో సంబంధము 
PA మహారాములతో సంబంధమ 
3. మొఘలాయిలతో సంబంధము 
4. సయాంతోసంబంధము 
మాదన్న హత్య 

. సైనిక వ్యవస్థ 

: మళ్టేడు యుద్ధము 

. మాదన్న హత్య 

. మాదన్న ఆయవ్యయముల అంచన 
. మాదన్న శీలము 
ఉపసంహారము 

1. గోలకొండ ముట్టడి 

2. గోలకొండ పతనము 

3. గోలకొండ మధురస్ఫృతులు 


5 9 ~*~ ల గ 


SLE I [౦ 


సమాచారమిచ్చిన పుస్తకములు 


104 


143 


182 


214 


265 


299 


నా మాట 


గోలకొండ నేలిన “మలికిభరాముడు”, ఖుతుబుషాహి దర్భారీయుడు 
అమీనుఖానుడును సైతము, తేనెతేటలూరు కమ్మని కమనీయ తెలుగు కైతలందు 
కొని యశోభాక్కులైనారు. కాని ఖుతుబుషాహి రాజ్యమునకు కర్ణధారియెన తెలుగు 
తుది ప్రధాని మాదన్నకు అంకితములైన తెలుగు పుత్తములు గనపడవు. 

అక్కన్న మాదన్నలను గురించిన స్థలపురాణములు, నానుడులు, వాడుకలు, 
తెలుగునాట ప్రతినోట, మారుమూలలనున్న పల్లెపట్టుల, జానపదుల జిహ్వాగముల 
సైతము నేటికిని లాస్య విన్యాసములు జేయుచున్నవి. అయినను వారిని గురించిన 
వాజ్మయముగాని చారిత్రిక సాహిత్యముగాని తెలుగులో లేదు. 

స్వలాభమునకై సైన్యములుంచుకొని తన ప్రభువుమేలునకును, దేశము 
శ్రేయస్సునకును సమాధికట్టిన రాజకీయవేత్త, బహమనీ సామ్రాజ్యపు తుది ప్రధాని, 
మహమ్మదు గవానునకు బీదరులో నేటికిని నిలిచి యున్నదొక స్ఫృతిస్తంభము. 

ఉత్తరభారతమును ముంచెత్తి, దక్షిణాపధమును ఆపోశనముబట్ట, సుడులు 
దిరుగుచు నురగులు గ్రక్కుచు పరుగిడి వచ్చుచున్న, పరాజయమే యెరగని మొఘలు 
ప్రచండ ఆనీకములను, అదిలించి ఆపినశక్తి, చచ్చియు జావని వ్యక్తి, న్యాయముదప్పక, 
స్వలాభమపేక్షింపక దుష్ప్రచారముల సరుకుసేయక తన స్వామిసేవలో అసువుల 
నర్పించిన కీర్తిమూర్తి. అతనికి నలుసంత స్మృతిచిహ్నములేదు తెలుగునాట. 

ఇట్టి ఆలోచనలెన్నియో నిద్రాణమైయున్న నామనస్సునకు లేబ్రాయముననే 
మేలుకొలువులు బాడినవి కాకతాళీయముగ నే జేసిన పరిశోధనలు నా జిజ్ఞాసకు 
మరింత పదనుబెట్టినవి. ఐరోపీయ సంచారసంపుటములు, బహుళ సంఖ్యాకములగు 
పారశీ గ్రంథములు, కెనిమిరా గ్రంథాలయములో భద్రముగనున్న ఈస్టిండియా 
కంపినీవారి అనేక శతాధిక రికార్డులు. ఓరియంటల్‌ పుస్తకభండాగారములోని కలొనల్‌ 
మెకంజీ “కైఫియత్తులు,” చెదురుగ దొరికిన శాసనములు, మాదన్న సంతకములున్న 
తెలుగు శ్రీముఖములు, నా పరిశోధనకు వెలుగు బాటలు బరిచినవి. 


12 


నూనూగు మీసముల చిజుత ప్రాయమునాట ఎంతయో (శ్రమించి సేకరించిన 
అమూల్యచిత్రము లనేకములు, రికార్డు ప్రతులు, వ్రాసుకొనిన చిత్తుప్రతి, అన్నియు 
దురదృష్టవశాత్తు 1948లో చేజారిపోయినవి. మాటలకందని అక్షరక్షోభనాకది- 
అయినను యీ తెలుగు మనీషిని తెలుగు లోకమునకేగాక సమస్తవిద్వల్లోకమునకును 
పరిచయపరుచ వలయునన్న నాకోరికకది చరమ గీతమాలపించి సమాధి కట్టగల్లి 
యుండలేదు. నా ప్రయత్నమును, అంతర్గతమైన నాజిజ్ఞాసను ఆ విఘాతము వెన్నుదట్టి 
వైతాళికము లాలపించి మరింత చైతన్యపూరితము జేసినది. 

మాదన్నను మరెవరైనను వెలుగులోనికి దెత్తురేమోయని దాదాపు నాలుగు 
దశాబ్దములు నిరీక్షించినాను-అట్టి సూచన లగుపడనందున మరల వ్రాయబూను 
కున్నాను. పోగా మిగిలిన వాటినుండి దొరికిన చిత్తు కాగితములు, లోగా ఇచ్చిన 
ఉపన్యాసముల ఛిద్రప్రతులు, బాగా జీర్ణమైన రికార్డు శిథిల శకలములు, అచ్చైన 
వ్యాసములు, అందుబాటులోనికి వచ్చిన కొన్ని పుస్తకములు, చారిత్రిక సంచికలు, 
విఖ్యాత చారిత్రికులతోను, పరిశోధకులతోను జరిపిన చర్చలు, మున్నగువాటిని 
ఆధారముగ జేసుకొని “మహామంత్రి మాదన్న”కు మరల సంగ్రహరూపకల్పన 
జేసినాను. విజ్ఞలగు తెలుగు పాఠక లోకమునకు, వినమముగ దానిని 
అర్బించుచున్నాను. మాదన్నను గురించి నే జేసిన పరిశోధన సమగ్రమైనది గాదు. 
ఈ సంగ్రహ చారిత్రిక గ్రంథము, ముందు తరములవారి నుత్తేజపరుచజాలిన నా 
ధ్యేయము సఫలమైనట్టులేయని హర్షింతును-ఈ విషయమున మరింత విపుల 
పరిశోధనను ప్రోత్సహించుటకు, ఈ పుస్తకముదెచ్చు ఆదాయమునుండి ఒక నిధి 
ఏర్పాటుజేయు సంకల్పమున్నది. దాని నియమావళి రూపొందించవలసియున్నది. 

“మహామంత్రి మాదన్న”ను ఇతర భాషల వారికిని పరిచయము జేయవలసి 
యున్నది. అందులకు దీనిని ఆంగ్లములోనికి అనువదించవలయునన్న అభిలాషయు 
గలదు. వ్రాలిన వయస్సు నాకడ్డుపడిన, యీ సంకల్పమీడేర్చగల సమర్ధులను 
ఈశ్వరుడు తానే ఎన్నికజేసుకొనునన్న అచంచల విశ్వాసము నాకున్నది. 

ఆరోగ్యము అనుమతించకున్నను, ఎడమీని కార్యభారమున్నను, ఆసుపత్రిలోని 
తన వడకనుండియే యీ చిత్తునువిని, చర్చించి, నిర్మాణాత్మకములును, 
అమూల్యములును, అగు సూచనలు ఎన్నియో అందించిన ప్రియమిత్రులు, నాగార్జున 
విశ్వవిద్యాలయ చరిత్ర పురావస్తుశాఖల ప్రధానాచార్యులు, కీ.శే. డాక్టరు శ్రీ రాప్రోలు 


13 


సుబ్రహ్మణ్యం FR.A.S. గారికి నేనెంతయు బుణపడియున్నాను. 

కోరినంతనే గోలకొండ దుర్గములోని ఆసక్తికరములగు స్థలములను 
వెంటనుండి జూవించి అమూల్యములగు ఛాయచితములనేకములను 
పలుతావులనుండి సేకరించి నాకు అందించిన పురావస్తుశాఖ అధిపతులు మిత్రులు 
డాక్టరు శ్రీ వి. వి.కృష్ణశాస్త్రిగారికి నమోవాకములు. సాలారుజంగు ప్రదర్శనశాల డైరెక్టరు 
డా॥ నిగం గారిచ్చిన సహకారమునకు కృతజ్ఞతలు. మిత్రులు డాక్టరు శ్రీ కార్తికేయ 
శర్మగారు (సూపరెంటెండెంటు, ఆర్యాలోజికల్‌ సర్వే-సౌతు ఇండియన్‌ టెంపుల్‌సర్వే, 
మద్రాసు) అమూల్యమగు చిత్తరువునందించి నా పుస్తకమునకు శోభగూర్చినారు. 
వారికంజలి ఘటిస్తున్నాను. 

క్రమవినీలవిగ్రహుడు సంతత సుందరసుస్మితుడు శ్రీ శీలావీర్రాజుగారు, 
అన్నివేళల కార్యార్థులచే ఆవృతులు. అడిగినంతనే సుందరమగు ముఖచిత్రము 
వ్రాసియిచ్చి, మాదన్న పురాచిత్రములనుద్ధరించి ఆఫ్‌సెట్టు ముద్రణ బాధ్యతలు 
బంచుకొని వేయిన్నాక విధముల వారు ఆదుకున్నారు నన్ను. ఆ సౌజన్యమూర్తికి నా 
హార్దిక కృతజ్ఞతలు. పురావస్తు మరియు పురా పుస్తక కవిలెల కార్యలయములలోని 
ఛాయచిత్రకారులు శ్రీ ఎల్లయ్య, శ్రీ అబ్బుల్మజీదుఖాను గారులు మరియు శ్రీ 
సుబ్రహ్మణ్యం చాల సహకారమందించినారు. వారిని విస్మరించలేను. 

పుస్తకమునకు ముందు మాటనందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ 
భారతీయ చరిత్ర, సంస్కృతి, పురాణవస్తుశాఖాధ్యక్షులు డా॥ ముక్మాముల రాధాకృష్ణశర్మ 
గారికి నా హార్ధికాఖివందనములు. 

బాల్యమిత్రులు శ్రీ జి. నారాయణరావుగారు ఐ.ఏ.ఎస్‌. నా యీ ముద్రణ 
ప్రయత్నమునకు ప్రోత్సాహమిచ్చినారు-వారికి నా ప్రగాఢ కృతజ్ఞతాంజలులు. 
మహదాశయ సిద్ధికి ఉదార సహాయమందించిన అనుంగుమిత్రులు. మాతృశ్రి సంస్థల 
అధిపతులు శ్రీ మాటూరి వేంకటసుబ్బారావు గారికి నమః సుమశ్ళతములు. 
అడుగనీయకయే ఆదుకున్న ఆప్తులు, హైద్రాబాదు కన్హ్రక్షను కార్పొరేషను అధ్యక్షులు, 
రిటైర్డు చీఫ్‌ ఇంజనీరు, శ్రీ కే. వి. శ్రీనివాసరావుగారు అక్కరకు వచ్చినచుట్టము- వారికి 
నావినమ్రుకైమోడ్చులు. తెలుగు తెలువదు. తెలుగువాడు కాదు. నాతో సాన్నిహిత్యమును 
లేదు-పరోక్షముగ యీ పుస్తక విషయమునువిని, అయాచితముగ జేయూతనిచ్చిన 


14 


హైద్రాబాదులోని పారిశ్రామికులు శ్రీ బన్వరీలాలు గారికి, నా తెలుగు సరస్వతియును 
నేనును బుణపడియున్నాము. వారి వదాన్యతకు వందనములు. 

సారస్వత సేవలో నిర్ణిద్రులు, ఉస్మానియా విశ్వవిద్యాలయములో వాణిజ్యశాస్త్ర 
రీడరు, యువభారతి సంచాలకులు, సహృద్వరులు శ్రీ వంగపల్లి విశ్వనాధముగారు. 
తమ నిత్య నైమిత్తికములను సరకు సేయక వారు నా కందించిన సహకారము నన్ను 
ముగ్గునిజేసినది. శ్రీ విశ్వనాధముగార్కి నా సునమస్సులు. 

యువభారతి కార్యదర్శులు, ప్రచురణకళానిష్టాతులు, మిత్రులు శ్రీ 
నాగేశ్వరరావుగారు, వ్యయ ప్రయాసలను సరుకుసేయక ఈ పుస్తకపు ముద్రణ 
విషయములో నాకగ్రేసరులై నిలచినారు. లోకకల్యాణమున కీశ్వరుడు హాలహలము 
ఆస్వాదించినట్లు శ్రీ నాగేశ్వరావుగారు తెలుగు పాఠకలోక విజ్ఞాన వికాసమునకై 
పితృవియోగ సంజనితదర్చ దుఃఖమును దిగమ్రింగినారు. “మాదన్నతో తాదాత్యమును 
బెంచుకున్నారు. “మహామంత్రి మాదన్న” కందచందాలమర్చినారు. రూపురేఖలు 
దిద్దినారు. వారి కార్యదక్షతకు, సౌజన్య సహకారములకు, నిష్కామసేవాపరతంత్రతకు 
నా కృతజ్ఞతా పురస్సర నివాళులు. 

ఎందరో మహానుభావులు ఈ పెరమాళ్ళ పెళ్ళికి పెద్దరికము వహించారు. 
నాకు జేయూత నిచ్చినారు. వారందరికి నా వందనములు. 

తప్పొప్పులు అరయజాలు రసజ్ఞులు తెలుగు పాఠకులు సహృదయముతో 
వారందించు సూచనలు సాదరముతో ఆహ్వానించుచున్నాను. భావి ముద్రణకవి 
సర్వాంగ సుందరమొనర్చగలవని నా విశ్వాసము. 


సావిత్రీసదనము, భవదీయుడు, 


3-4-526/41, కొమరగిరి వేంకట భూపాలరావు 


లింగంపల్లి, హైద్రాబాద్‌. 


15 


నిధి 


“మహామంత్రి మాదన్న”ను గురించి నేను చేసిన పరిశోధన సమగ్రమయినది 
కాదు. నేటిమట్టుకును పరిశోధకుల దృష్టి ఆకర్షించక పడియున్న అగాధ సమాచార 
భండారమది. ఈ విషయములో పరిపూర్ణమగు నిమగ్నతతో శ్రద్ధాసక్తులతో 
కృషిచేయవల్సిన అవసరమెంతయిన కలదు. 

ఆంధ్రప్రదేశములో వున్న విశ్వవిద్యాలయాలు కాని లక్ష్మణరాయ పరిశోధక 
మండలిలాంటి సంస్థలు కాని బెత్సాహికులగు వ్యక్తులు, వ్యవస్థలు పూనుకొనవలసిన 
మహత్యార్యమది. అట్టి కదలికలు కనుబదవు. 

నేను జరాభారుడను. ఆరోగ్యము విడాకులిచ్చి పోయినది. నిర్ధనుడను. 
అందువలన ఈ బృహత్సధకమును చేపట్టలేను. ఇంతటి ముఖ్యవిషయమును 
విస్మరించనూలేను. 

అందువలన ఈ గ్రంథము దెచ్చు ఆదాయమునుండి దాదాపు 25,000/- 
రూప్యములతో “మహామంత్రి మాదన్ను”ను గురించి సమగ్ర పరిశోధన చేయుటకు 
ప్రోత్సహించుటకై నిధిగా ఏర్పాటుచేయుచున్నాను. 

దీని కవసరమగు రాతపూతలు రూపు సంతరించు కుంటున్నవి. విజ్ఞాలగు 
ఆంధ్రపాఠక లోకము ఈ సంకల్పమును ఆదరించి ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. 


16. 7. 1982 ఇట్లు 
హైద్రాబాదు - 500 027 కొమరగిరి వేంకట భూపాలరావు 


16 


24 FES 


కొమరగిరి సావిత్రీ దేవి 


అర్థ శతాబ్దికి పైగ సుఖములే మరిచి 

నాకై అంవశయ్య బరుచుకున్న త్యాగమూర్తి 

నిత్యము తాను జీవితములో నలుగుచు 

నా జీవితమునకు పూలబాటలు బరిచిన (పేమమూర్తి- 
కార్వేషు దాని అన్న ఆర్ష సూక్తికి 

నిత్వ సత్త శోభల గూర్చు వైతన్వమూర్తి- 

క్షమయా ధరిత్రి యన్న నానుడికి 

మచ్చలేని అచ్చమగు దీప్తి మూర్తి 

నన్న నన్నుగ జేసిన నా సావిత్రికి 

పొయ్యిపాలుగాక పొంగులువారు (పేమతో- 


- కొమరగిరి వేంకట భూపాలరావు 





దాక్టర్‌. ఆర్‌.సుబ్రహ్మణ్యం, ఎఫ్‌.ఆర్‌.ఏ. ఎస్‌. 
చరిత్ర, పురావస్తుశాఖపీఠ ప్రధానాచార్యులు, 
నాగార్జున విశ్వవిద్యాలయము, 

గుంటూరు - ఆంధ్రప్రదేశ్‌. 





1960 లో నేను నాగార్జున కొండ బౌద్ద్ధస్థూపాలను ద్రవ్వించుచున్నరోజులవి. 
మిర్యాలగూడెము రెవిన్యూ డివిజనల్‌ ఆఫీసరు అగు శ్రీ కే.వి.భూపాలరావుగారు, 
ప్రోటోకోలు విధి నిర్వహణలో ప్రముఖులను “కొండకు” దెచ్చెడివారు. అలా మొదలైన 
మా పరిచయం సజ్జనమైత్రిగ బెంపొందినది. 

శ్రీ రావుగారి “చంద్రగుప్త” “రుద్రమదేవి” నాటకాలు మొదటి బహుమతులు 
అందుకున్నవి. ప్రభుత్వము కోరగ వారు 1948లో వ్రాసి యిచ్చిన “చెడ్డబంగారం” 
అందరి ఆదరము చూరగొన్నది. వారి “వారసురాలు” ఉస్మానియా విశ్వవిద్యాలయముచే 
పాఠ్యగ్రంథముగ స్వీకరించబడినది. 

ఆంధ్రాంగ్ల ఫారసీ ఉర్దూ భాషలలో వారికి మంచి ప్రవేశమున్నది. సంస్కృత 
కన్నడ మరారీ హిందీ భాషలతో సాన్నిధ్యమును కలదు. చరిత్ర, పురాణేతిహాసాలలో 
లోతైన పాండిత్యమున్నది. రామాయణ మహాభారతాలను గురించి వారిచ్చు ఉ 
పన్యాసాలు విజ్ఞాన దాయకాలు. ఒకసారి వారి ఉపన్యాసమును వినే అవకాశము 
“కవిసామ్రాట్టు” నకును నాకును కల్గినది. “తెలంగాణములో - అందున రెవిన్యూ 
అధికారులలో నిట్టి భాషా పాండిత్యము, పరిశీలనా పటిమ యపూర్మము” అని 
తనమెడలో నున్న సుగంధ పుష్పమాలను శ్రీరావుగారి కంఠమున వైచి కౌగలించు 
కొన్నారు శ్రీ విశ్వనాధ. (1968 ఇల్లెందు, ఖమ్మంజిల్లా) ప్రజారంజకుడగు పరిపాలన 
చతురుడిగ, నీతి సానుభూతులు గల అధికారిగ వారు సుప్రసిద్ధులు. 


18 


చైనా యుద్ధమప్పుడు వారు “కాడిగెట్టు” అను నాటకమును వ్రాసి నటకులకు 
శిక్షణయిచ్చి ఊరూర ప్రదర్శన లిప్పించినారు. మిర్యాలగూడెములో, అప్పటి 
విద్యామంత్రి శ్రీ పి.వి.నరసింహారావు, మునగాలలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నీలం 
సంజీవరెడ్డిగారల సమక్షంలో వారిప్పించిన “కాడిగెట్టు” ప్రదర్శనలు జూచిన ప్రేక్షకులు, 
ధనధాన్యాభరణాలు రాసులుగ బోసినారు. అశృవులు దోసిళ్ళనింపి, రైఫిలంకించుకొన 
సుంకించిన ఆ (ప్రేక్షకులలో నేనొకడిని. 

నా బలవంతముపై వారు తమ “మహామంత్రి మాదన్నిను నాకు 
వినిపించినారు. శతాబ్దముల లోతున మరుగు పడిన మాదన్నను మరల వెలుగులోనికి 
దెచ్చుటకు వారు పడిన శ్రమ ప్రశంసనీయం. సేకరించిన సమాచారం అపూర్వం. 
సూపిన పరిశీలనా పటిమ అద్భుతం. తమ పుస్తకము సమగ్రముగాదనుట వారి 
సౌజన్యం. వాగ్జేవికి వారలంకరించిన ఈ యుజ్వల భూష సరికొత్తది. చరిత్రకు, 
సాహిత్యానికి వారు యితోధిక సేవజేసి దానికి మరింత పరిపుష్టత అందించవలయునని 
అస్మదాదుల అభీష్టం. వారికి సంపూర్ణములగు ఆయురారోగ్యైశ్వర్యములను ప్రసాదించ 
వలయునని పరమేశ్వరుని ప్రార్థించుచున్నాము. 


“కామేశ్వరము” రాప్రోలు సుబ్రహ్మణ్యం 
డొంక క్రాసురోడ్డు (4) నాగార్జున విశ్వవిద్యాలయం, 
అరండలుపేట, గుంటూరు 


గుంటూరు. 411. 1982 


19 


ముందుమాట 


దాః ముక్కామల రాధాకృష్ణశర్మ, ప్రధానాచార్యుడు. 
భారతీయ చరిత్ర, సంస్కృతి, పురావస్తుశాఖ, 
ఉస్మానియ విశ్వవిద్యాలయం, 


హైదరాబాద్‌. 


భారతీయ రాజనీతి, రాజ్యాంగశాస్తాలలో “అమాత్యుని'కి ప్రత్యేక స్థానమున్నది. 
అతని కుండవలసిన గుణాలు, అతడు నిర్వహించవలసిన విధులు కౌటిల్యుని 
అర్థశాస్త్రము మొదలైన రాజనీతి (గ్రంథాలతో పేర్కొనబడినవి. అమాత్యుడు 
రాజ్యరథ సారథి. ఆంధ్రదేశ చరిత్ర (ప్రముఖ వ్యక్తులలో, అ(గ్రస్థానము 
యౌగంధరాయణుడు, తిమ్మరుసు, అక్కన్న మాదన్న మంత్రులకు కలదు. ఇటువంటి 
ఉదాత్తమైన, విశిష్టమైన ఇతివృత్తాన్ని ఎన్నుకొన్నందుకే శ్రీ కె.వి.భూపాలరావుగారు 
అభినందనీయులు. 

సామాన్యంగా రక్షసతంగెడి తదనంతర ఆంధ్రదేశ చరిత్రను కుతుబ్‌షాహీ 
తొలిసుల్తానులతో ఆరంభించి క్లుప్తంగా అబుల్‌హసన్‌ తానాషా ఓటమితో అంతం 
చేయటం పరిపాటి. “అయినను ఖుతుబుషాహీల కాలములో హిందూ ముస్లిముల 
సంబంధములు మరింత విషపూరితముగా లేదన్న యదార్ధమును గాదనరాని 
విషయము. రాజకీయ సామాజిక మతపరములగు కొన్ని ఆంక్షలు మరియు పరిమితులు 
ఆ రోజులలో హిందువులపై నుండెను. అవి ఆ కాలపు నైతిక సామాజిక రాజకీయ 
అవధులకు లోబడియే యుండెను. అయినను అవి ఇరువాగుల వారిని వేరుంచి 
అడ్డుగోడల గట్టజాలియుండలేదు. అవి దేశమునకును సంస్కృతికిని సేవజేయకుండ 
వారిని ఆటంక పరుచ జాలియుండలేదు” అంటూ “మాదన్న మహామంత్రి” గ్రంథాన్ని 
శ్రీ కె.వి.భూపాలరావుగారు అబుల్‌హసన్‌ తానాషా ప్రవేశికతో ప్రారంభించటంతో 


20 


ఆ యుగ ఆంధ్రదేశ చరిత్రము సరియైన బాటలో నుంచటం జరిగింది. దేశీయ 
ఐక్యతకు దోహదంచేసే చారిత్రక సత్యాన్ని వారు స్పష్టీకరించారు. 

వాడుకలను, చారిత్రకములను క్షుణ్ణముగా పరిశీలించి, చర్చిస్తూ వ్రాసిన 
గ్రంథము “మాదన్న మహామంత్రి”. మాదన్న జీవిత విశేషాలు, పరిపాలనా పద్ధతులు, 
ఆంతరంగిక విధానాలు, ఆర్థికనీతి మొదలైన విషయాలు సమగ్రంగా [గ్రంథంలో 
కూర్చబడినవి. శ్రీ భూపాలరావుగారి రచనాశైలి ఇతివృత్తానికి తగినరీతిగా హుందాగా 
నడచినది. వారు గ్రంథంలో చేర్చిన చిత్రపటాలు చరిత్రకారులకు అమూల్యమైనవి. 
ఈ (గ్రంథము పరిశోధకులకు, సామాన్యులకు, విశ్వవిద్యాలయ విద్యార్థులకు 
ఉపయోగకరమైనది. 

ఈ (గ్రంథానికి “తొలిపలుకులు’ రాయమని అడిగిన శ్రీ భూపాలరావు గారికి 
నా కృతజ్ఞతలు. 


హైదరాబాదు 


18.8.1982 


21 





శ్రీ మాటూరి వెంకట సుబ్బారావు శ్రీ జి. నారాయణరావు 
మాతృశ్రీ సంస్థల అధినేత ఐఎఎస్‌ 





శ్రీ కె.వి. శ్రీనివాసరావు దా॥ వి.వి. కృష్ణశాస్త్రి 
ఛీఫ్‌ ఇంజనీరు, ఆం.ప్ర. (రిటైర్డ్‌) డైరెక్టర్‌, పురావస్తుశాఖ 


1. అబుల్‌ హసను తానాషా 


భారతదేశపు చరిత్ర ఎంత సుదీర్హమో అంత విసృతము. భూగోళ మెంత 
వైరుధ్యమో దాని సంస్కృతి సంపదయు నంతియ వైవిధ్యము. అది యనేక మతములకు 
పుట్టినిల్లు. అందు అంతర్భూతమగు క్షమావాహిని, మౌక్తికమాలలోని దారమువలె 
వివిధ మతముల బాహరికవైరుధ్యముతో నేకత్వమును. స్పర్ధతో సహిష్టతను సంధించి 
సమాజమును సారవంతమును మరియు శోభావంతమును జేయుచు ఏకోన్ముఖముగ 
ప్రవహించు దేవర్వురి అది. 

ఉత్తర, దక్షిణ భారతములను వేరుజేయుటకై ప్రకృతిచే కట్టబడిన కోటలేమో 
యన్నట్లు నిలిచియున్నవి. వింధ్యాచల సత్సుర పర్వతపంక్తులు. వాని నంటి పారు 
అగాధజీవవాహినులు నర్మదా తపతులు. అవి భీకరమకరగ్రాహ సమాహితములగు 
నగడ్తలుగా రూపొందినవి. దక్షిణాపధమును సంతతము అప్రమత్తతగ గాపాడుచున్నట్లు 
గన్పించును. 

డాక్టరు సెనుగారి “బుగ్వేద సంస్కృతి” యను ఉద్ధంధమువల్లను, పెక్కురు 
ప్రముఖ పరిశోధకుల వ్రాతలవల్లను ఉత్తర భారతమునకన్న దక్షిణ మత్యంత 
ప్రాచీనమని ఊహించుటకు ఆధారము లేర్పడుచున్నవి. భౌగోళికాధారములను, 
భూగర్భశాస్త్రనిరూపణములును, పై ఊహలను కాదనుటలేదు. 

మానవ సమాజము, చరిత్రకందిన తదుపరి గూడ, ప్రకృతి కల్పించిన 
అవరోధములను, అధిగమించి బెత్తరాహులు, దక్షిణమును తమ అధీనమున 
నుంచుకున్నది అరుదు. ఫలితముగ దక్షిణమున ద్రావిడ మాతృకభాషలు, వివిధ 
సాంప్రదాయములు, సంస్కృతులు మరియు నాగరికతలు రూపొంది స్వతంత్రముగ 
అభివృద్ధి జెందినవి. విలక్షణములగు రూపురేఖలను సంతరించుకొనినవి. 

అశోకుని అనంతరము సముద్రగుప్పుని వరకు దక్షిణముపై ఉత్తర దేశపు 
రాజుల తమోదృష్టులు మరల ప్రసరించు అవకాశము కలుగలేదు. పేరునకు 
తగినట్లుగానే సముద్రగుప్తుని దండయాత్ర గూడ సముద్రమందు గుప్తముగనుండు 
ప్రళయ జంరూమారుతమువలె వచ్చి సర్వనాశనము రచించి ఆ వెంటనే కెరటమువలె 


అబుల్‌ హసను తానాషా 23 


విరిగి తిరిగి పోయినది. క్రీ. శ. 642లో నర్మదా తీరమందు ఆంధ్రప్రభువగు రెండవ 
పులికేశుడు హర్షవర్ధనుని త్రిప్పివైచినాడు. 

దాదాపు ఆరువందల సంవత్సరముల వరకు ఉత్తర దక్షిణాలు ఉత్తర దక్షిణాలు 
గనే నిలిచిపోయినవి. క్రీ. శ. 1294 నుండి అలాయుద్దీను ఖిల్టీచే ప్రారంభించబడిన 
దండయాత్రలు “ఇంతింతై వటుడింత” యైన చందమున క్రీ. శ. 1807 వరకు 
మల్లిక్‌ కాఫూర్‌ ఆధ్వర్యమున కన్యాకుమారి వరకు ముంచెత్తినవి. క్రీ. శ. 1347 
వరకు, తురకల దండయాత్రలు, నానాదశలు గడిచి బహమనీ రాజ్యరూపమున 
కృష్ణానదికి ఉత్తరానగల ప్రాంతములను స్థిరముగ తనలో నిముడ్చుకొనగలిగినది. 
క్రీ. శ. 1600 వరకు బహమనీ రాజ్యమును, తద్భవ సుల్తానేట్టులును ఆ ప్రాంతమును 
స్వేచ్చగను యదేచ్చగను పరిపాలించినవి. తదుపరి ఎనబదేడు సంవత్సరముల వరకు 
మొఘలు సామ్రాట్టులు వీనిని మెలమెల్లగ స్వాధీనబరుచుకొనుచు 1687లో జీర్ణం 
జీర్ణం వాతాపిజీర్ణమని సంతృప్తిగా ద్రేన్బిరి. 

దక్షిణములో ఇక మిగిలినది స్వాతంత్ర్య ప్రియులగు మహారాషులును. తమ 
కులగోత్రములను. పేరు ప్రఖ్యాతులను, ప్రవరలను, చరిత్ర పుటులలో పదిలపరుచు 
కొనలేని కొందరు నాయకులును, చిన్నపాళియ గాండ్రును మరికొందరు రాజులును 
మాత్రమే. 

బహమనీ సామ్రాజ్యాంతర్భూతములైన రాజ్యములలో గోలుకొండ 
రాజ్యమునేలు ఖుతుబుషాహి వంశమొకటి. గోలకొండ ఖుతుబుషాహీలు తమ ఉ 
చృదశలో పూర్తి తెలుగు దేశమును దాదాపు మూడువంతుల కన్నడ దేశమును, 
తమిళదేశమందు కొంతయును, తమ స్వాధీనములోనికి దెచ్చుకొని పరిపాలించిరి. 
ఉరకలు వైచుచు నురుగులు (గక్కుచు పరిగిడి వచ్చుచున్న, మొఘలు సామ్రాజ్యపు 
ప్రచండవాహినిలకు, బహుకాలము చెలియలికట్టయె ఎదుర్శొని, బహుభంగుల పీడించి, 
తుదకు నమ్మక ద్రోహముచే గూలిపోయిన గౌరవము గోలకొండకే దక్కినది. 

గోలకొండ చరమదశలోని విషాదఘట్టములో. దానికి కర్ణధారియై నడిపినది 
మహామంత్రి మాదన్న. రాజ్యమువెంట రాజ్యమును కబళించుచు పెనుతుఫానువలె 
వచ్చుచున్న మొఘలు అనీకములకు, ఆకసమంటు అడ్డకట్టయై నిలిచిన ఘనతయు 
మహామంత్రి మాదన్నకి దక్కినది. ఉమ్రవుల దోహచింత, అవకాశవాదులగు 
అయిరోపీయుల కుట్రలు, సర్జారుల స్పర్ధలు, వర్గకలహములు. మతవైషమ్యములు, 
ద్వారము వద్ద మల్ల జరుచుచున్న అవురంగజేబు ప్రబలమొఘలు సైన్యములు. ఇన్ని 


24 మహామంత్రి మాదన్న 


యిడుములకు యిసుమంతయు చలించక ధీరోదాత్తముగ నెదుర్శొనిన నేర్పరి అతడు. 
ఇంతటి కల్లోల పరిస్థితులలోను దేశమును భద్రముగను శాంతియుతముగను. 
సుభిక్షముగను అన్యత్రా మృగ్యమగు విచక్షణాయుతముగ పరిపాలించిన మేధావి 
అతడు. శతృవులచే సైతము సెభాసనుపించుకొనిన పింగళి మాదన్న పంతులుని 
గురించి చేయబడిన సంగ్రహ పరిశోధన ఫలితమే ఈ చిన్ని పొత్తపు యితివృత్తము. 
మాదన్న జీవితపు విశేషములు బహుళములును అపరిశోధితములును, 
అగాధమగు కాలగర్భమును విచ్చినకొలదియు నిత్యనూత్నాంశములు తప్పక 
బయల్పడునవకాశములు విస్తారముగనున్నవి. భవిష్యత్తులో వచ్చు పరిశోధక 
సంతతులకు ప్రోత్సాహము కలిగించునుద్దేశముతో నా పరిశోధన వలన అందుబాటు 
లోనికి వచ్చిన సమాచారమునకక్షరరూపమిచ్చుచున్నాను. ఈ నా ప్రయత్నము రానున్న 
పరిశోధకులకు కరదీపికయై ప్రబోధకమై మార్గదర్శిని కాగలిగినచో నా వాంఛితము 
సఫలమగును. 
ఖుతుబుషాహి వంశ ప్రావిర్ణావము : 

గోలకొండ రాజ్యమును రమారమి రెండు వందల సంవత్సరములు పాలించిన 
ఖుతుబుషాహి వంశమునకు మూలపురుషుడు “సులాను ఖులీ ఖుతుబుల్‌ ఉల్ముల్ము 
“బహమనీ వంశపు తుది చక్రవర్తి యగు మహమూద్‌షా బహమనీ కాలములో 
ఈతను తన భవిష్యత్తును అన్వేషించు కొనుచు మహమ్మద్‌బాద్‌ బీదరునకు వచ్చెను. 
తుర్మిస్థానులోని “ఖురానేలు” అని ప్రసిద్ధిజెందిన వంశమీతనిది. తమ ఉచ్చదశలో 
నీ తెగవారు పశ్చిమ ఈరాను మరియు తూర్పు తుర్మిస్థానులోని విశాల భూభాగములను 
పరిపాలించి నట్లు చరిత్రలు చాటుచున్నవి. మధ్య పశ్చిమాసియాలో చంఘీజుఖానుని 
ప్రచండ వాహినులకును, తైమూరు విసృత అనీకములకును, చెలియలి కట్టయె నిలిచిన 
గౌరవ మీ వంశమునకు దక్కినట్లు జెప్పుదురు. 

ఈ తెగకు జెందిన సర్దారు అభఘురుఖానుడు చరిత్రకందిన మొదటి 
పరిపాలకుడు. ఈ వంశములో ఇస్లాము మతమును స్వీకరించిన మొదటి వ్యక్తియు 
నీతడే. ఇతను క్రీస్తుశకము పదియవ శతాబ్దిమువాడు. ఇతనికి మూడవ తరము 
వాడగు తోదాబేగు, తుర్మిస్థానులోని అత్యధికభాగమును బాలించినట్లు చారిత్రకులు 
జెప్పుదురు. చంఘీజుఖానుతో జరిగిన సుదీర్హమగు సంఘర్షణ మందీతను తుర్మిస్తాను 
వదిలి ఈరాను నందలి హమ్హానులో స్థిరపడియెను. సయ్యదాబాదును తన 
ముఖ్యపట్టణముగ జేసుకొని అటరాజ్యమేలినట్లు దెలియుచున్నది. 


అబుల్‌ హసను తానాషా 25 


ఖురాయూసఫ్‌, తోదాబేగున కారవ తరమువాడు. ఈ వంశపు రాజులలో 
అతను సుప్రసిద్ధుడు. కుంటి తైమూరు దాడు లీతని కాలములోనే ప్రారంభమైనవి. 
తైమూరు చమూసమూహములను విజయవంతముగ ప్రతిఘటించుటలోనే నీతని 
జీవితమంతయు గడిచినది. ఇతని కుమారుడగు సికిందరు రెండవ సికిందరుషా 
అను పేరతండ్రి తదనంతరము రాజయ్యెను. కైఖుభా దీతని కుమారులలో నొకడు. 
రాజ్యకాంక్షచే కాబోలీతను తండ్రిని హత్య జేసెను. తదుపరి వారసత్వమునకై జరిగిన 
సంఘర్షణలలో నాతడును మరణించెను. 

రెండవ సికిందరుషా అనంతరము అతని తమ్ముడు జహాన్‌షా రాజయ్యెను. 
అతను ధార్మికుడు, మరియు దయాళువు. అంతియేకాదు పరాక్రమ ప్రాభవములకు 
సజీవ రూపకల్పన. అతను 857వ హిజ్రీలో ఈరాఖును 859వ హిజ్రీలో బషూదును 
స్వాధీనబరుచుకొనెను. 862వ హిజ్రీలో కుంటి తైమూరు కుమారుడగు షారుఖుమిర్దా 
మరణించగ ఈతనాతని సింహా సన మధిష్టించెను. 

విభ్రాంతి గొలుపు విజయములు సాధించినను, విశాల భూభాగములకు 
ధృతరాష్ట్రుదైనను ఈతడు కౌరవ్య ధృతరామ్హునివలె కృపణుడు కాడు. తన అన్నయగు 
రెండవ సికిందరుషా ద్వితీయ పుత్రుడగు అల్వందునకు తన రాజ్యములోని 
సగభాగమును బంచియిచ్చుటయేగాక అతని కుమారుడగు పీరుబరీబేగునకు తన 
పౌత్రియగు ఖదీజాబేగమునిచ్చి పెండ్లిజేసెను. ఈయువ దంపతులకు ఆలీస్‌ఖులీ 
మరియు అల్లాఖులీ యను పుత్రులిరువురు కల్లిరి. తండ్రి తదనంతరము హమ్లాను 
రాజ్యమునకు అలీసుఖులి రాజయ్యెను. హమ్లాను ఉమ్రావులలో నొకరగు మల్లిక్‌సాలెహ 
కూతురు మిరియంఖాతూ నును అలీసుఖులీ వివాహము జేసుకొనెను. సయ్యదాబాదులో 
వీరికి సుల్తాను ఖులీ జన్మించెను. ఈతడే గోలకొండ ఖుతుబుషాహిలకు 
మూలపురుషుడు. ఈతని ఆర్నేయ పారు షేయములు సుప్రసిద్దులగు రెండవ 
సికిందరుషా మరియు ఆతని తమ్ముడగు జహాన్‌షాతో సంబంధించియున్నవి. 

పిరిష్ణా కథనము ప్రకారము సుల్తానుఖులీ 'బహరలూ” తెగకు జెందినవాడు. 
అంతియేగాదు, మీరుఅలీషా ఈ తెగకు మూలపురుషుడు. డాక్టరు ఈశ్వరీ ప్రసాదు 
గూడ నీ సిద్ధాంతమును నమ్మినట్లు దోచుచున్నది. ఖుతుబు షాహీల చరిత్రకు 
“తారీఖెఖుతుబుషాహి” ప్రమాణ (గంధమని విజ్ఞులందరు అది యీ సిద్ధాంతమును 
సత్మరించదు. 


26 మహామంత్రి మాదన్న 


జహాన్‌ షా చరమ దశలో నీ వంశపు పతనము మొదలైనట్లున్నది. తుర్మిస్థాను 
లోని వేరొక తెగ “ఆఖర్‌నేలు” వాడగు అహమ్మహుసేనుబేగు. జహాన్‌షా కుమారులిద్దరిని 
చెజనిడి. ఆ తెగలోని పేరుగల పురుషులనందరిని జంపి, రాజ్యమును స్వాధీనబరుచు 
కొనెను. అతని కుమారుడగు మీరుయాఖూబు, నవయవ్వనుడగు సుల్తానుఖులీకి 
రాజ్యయోగమున్నదన్న జ్యోతిష్కుల మాటవిని యాతని జంప ప్రయత్నించెను. 
హమ్లానులోని పెద్దల హితవు ప్రకారము అలీస్‌ఖులీ తన పుతృడగు సుల్తానుఖులీకి 
తన తమ్ముడగు అల్లాఖులీని తోడిచ్చి బ్రదుకుబాట బరుచుకొనుమని భారతదేశమునకు 
బంపెను. “తజక్కరాతెములూకఖాఫ” కధనము ప్రకారము సుల్తానుఖులీ గుర్రాల 
వర్తకునిగ ఈ దేశమునకు వచ్చెను. ధృవపడని విషయమిది. దారిలో సుల్తానుఖులీ 
హజగరతు రెండవ షానూరోద్దీను నియామతుల్లాను. దర్శించి యాతని దీవెనలందుకొని 
ముందుకు సాగెను. ఈ సాధుపుంగవుడు బహద్దరుషా అల్లుడుగూడాను. అతను 
దీవెనలతో బాటు కొన్ని బంగారు నాణిములను గూడ సుల్తానుఖులీకి ప్రసాదించి 
సాగనంపెను. 

ఉత్తర హిందూస్తానమారోజులలో రాజకీయ సంక్షోభమునకు లోనై యుండెను. 
శాంతి భద్రతలు కుందేటి కొమ్ములే అయ్యెను. ఆర్థిక దుస్థితులు నిరాశానిస్పృహలకు 
మారుపేరుగ మన్నికగన్నవి. అదియునుగాక బహమనీ సుల్తానులు ముఖ్యముగ 
ఫిరోజుషా తుర్కీ మరియు ఈరాను దేశీయులగు యోధులను పండితులను కులీనులను 
రావించి సన్మానించి ఉన్నతపదవులందు నియమించుచుండెను. “తారీఖెఖుతుబుషాహి” 
యొక్క ముప్పది నాలుగవ పుట యందలి విషయము ప్రకారము సుల్తానుఖులీ మొదట 
ఢిల్లీకి వచ్చి అచ్చట పరిస్థితులు పసందుగామి దక్షిణమునకు తరలిపోయెను. 
మహమ్మదుషాలష్మరీ తుర్మీ ఘులాములలో నీతడొకడని ఫిరిష్టాకధనము. కాని 
ఖుతుబుషాహీ వంశ చరిత్రకు ముఖ్యాధారములగు తారీఖెఖుతుబుషాహి జఫరె దక్కన్‌ 
అజీజె దక్కన్‌ మరియు హదీఖతుల్‌ ఆలం మున్నగు చరిత్ర గ్రంథములు ఈతను, 
మహమ్మదుషా బహమనీ కాలములో బీదరు వచ్చెనని ముక్తకంఠముగ 
ఘోఫింపుచున్నవి. “తజక్కరాతె ములూకె ఖాఫీ” గూడ సుల్లానుఖులీ 892వ హిజ్రీలో 
బీదరు వచ్చినట్లు దెలుపుచున్నది. ఈ కాలము మహమూద్‌షా బహమనీ మహహ్మదుషా 
లష్మరీదిగాదు. లష్మరీ సిద్దాన్తమును ప్రతిపాదించిన ఫిరిష్తా కూడా సుల్తానుఖులీ 
అభివృద్ధి అంతయు మవామూద్‌షా బవామనీ కాలములో జరిగినదని 
అంగీకరించినాడు. అందువల్ల సుల్తానుఖులీ దక్కను వచ్చిన కాలము అంతగ 


అబుల్‌ హసను తానాషా 27 


28 


సుల్తాన్‌ ఖులీఖుతుబ్‌షా 
ఖుతుబ్‌షాహీ వంశ మూల పురుషుడు 





మహామంత్రి మాదన్న 





అబుల్‌ హసను తానాషా 


జంషీద్‌ ఖులీ ఖుతుబ్‌షా 
రెండవ రాజు 


29 


వివాదాస్పదముగాజాలదు. ఇతనిచ్చటికి గుర్రాల వర్తకునిగ వచ్చినను వాదు అపవాదు 
మాత్రమే. ఇతను మహమ్మదుషాలప్మరీ తుర్మీ ఘులామన్న విషయమును నిరాధారము. 
సుల్తానుఖులీ తన పిన తండ్రియగు అలాఖులీ యుక్తముగ మహమూదుషా బహమనీని 
సందర్శించి అతనికి అమూల్యములగు కానుక లనేకములు సమర్పించెను. హమ్బాను 
రాజ్యమునకీతడు వారసుడని తెలిసి చక్రవర్తితనని సలాంఛనముగను సాదరముగను 
సత్మరించెను. సుల్తాను ఖులీ తెలివితేటలను శక్తిసామర్థ్యములును చక్రవర్తిని 
ఆకర్షించినవి అందువల్ల స్వదేశమునకు తిరిగి బోనెంచు ఈతనిని ప్రయత్నపూర్వకముగ 
తన దర్బారులో నిలుపుకొనెను. అతని పితృవ్యుడగు అల్లాఖులీ స్వదేశమునకు 
బోవుటకును అయిష్టముగనే అయినను అంగీకరించెను. పిన తండ్రి అభిమతము 
నకు వ్యతిరేకముగ సుల్తాను ఖులీ దక్కనులో నిలిచిపోయెను. 

బహమనీ దర్బారులో త్వరితగతిని పైపై పదవులనందుకొనుచు సుల్తాను 
ఖులీ పురోగమించెను. ఈతని దస్తూరి ముత్యములకోవ. గణితము లోనూ 
అర్ధశాస్త్రములోనూ ఈతడు సుస్నాతుడన్నది స్తవముకాదు వాస్తవము. అచిరకాలముననే 
అతను అంతఃపుర విత్తశాఖాధికారిగ నియమితుడయ్యెను. చక్రవర్తి ఆతని కార్యదక్షతకు 
సంతసించెను. రాణులకీతనియందు మన్నన మరియు విశ్వాసము ఏర్పడెను. 
పురములోను అంతఃపురములోనూ అతను “బడెమల్లిక్‌” అనిపిలువబడియెడివాడు. 

తెలంగాణమందు ఆ రోజులలో దోపిడీలు అరాజకాలు ప్రబలుచుండెను. 
చక్రవర్తికి వ్యతిరేకముగ తిరుగుబాటునకు సన్నాహములు బాహాటముగనే 
జరుగుచుండెను. అసమర్భులగు స్థానికాధికారులు, వానినణచుటకు అదనపు 
బలములను బంపవలసినదిగ చక్రవర్తినర్థించిరి. అదనపు సైనికసాయము లేకనే 
తాను తెలంగాణములో శాంతి నెలకొల్పుదుననియు అందువల్ల ఆ బాధ్యతను 
తనకొప్పగించునట్లుగ చక్రవర్తికి సిఫారసు జేయవలసినదిగ రాణీవాసమును, సుల్తాను 
ఖులీ అర్ధించెను. చక్రవర్తి అతని విన్నపము మన్నించి “బడెమల్లిక్‌”ను “ఖవాసుఖాన”ను 
బిరుదుతో శాంతి భద్రతల నెలకొల్పుమని గోలకొందకు బంపెను. విశ్వసనీయులగు 
అనుచరులు వెంటరాగ నుల్తానుఖులీ తెలంగాణము జేరుకొనెౌను. 
తిరుగుబాటుదారులలో కొందరిని ప్రలోభపరిచి తనవైపు ద్రిప్పుకొనెను. మిగిలిన 
వారిని అణిచివైచెను. దోపిడీ దొంగల నిర్మూలించి తన నచిరకాలములోనే తెలుగు 
నాట శాంతిభద్రతల మరల స్టాపించెను. చక్రవర్తి అతని శక్తియుక్తులకు సంతసించి 
ఆతనిని తెలంగాణవు సైన్యాధ్యక్షునిగ నియమించెను. సామ్రాట్సీతనని 


30 మహామంత్రి మాదన్న 


“సాహెబెసైపునఖలం” (కత్తికలమునేత) యని సంబోధించుచుండెడివాడు. గోలకొండ 
మరియు దాని చుట్టు ప్రక్కల ప్రదేశమీతనికి జాగీరుగ నీయబడెను. 

ఈ పరిస్థితులు ఇటులుండ బీదరులోనే చక్రవర్తికి వ్యతిరేకమగ 896వ హిజ్రీలో 
తిరుగుబాటు జరిగినది. ఒక వర్గము బాహాటముగనే చక్రవర్తిని హత్య జేయుటకు 
బూనుకొనెను. అది విని సుల్తానుఖులీ శీఘ్రగతిని బీదరుజేరుకొని తిరుగుబాటు 
దారులను మర్దించి చక్రవర్తిని రక్షించెను. ఆపై 899వ హిజ్రీలో గోవా గవర్నరగు 
బహద్ధరుగీలాని కేంద్ర ప్రభుత్వముపై తిరుగుబాటు జేసెను. చక్రవర్తి యాజ్ఞ నౌదల 
దాల్చి, సుల్తానుఖులీ గీలానిని పరాజితుజేసి పారద్రోలెను. సుల్తానుఖులీని చక్రవర్తి 
గోవా గవర్నరుగ నియమించెను. తదుపరి అచిరకాలముననే “ఖుతుబుల్‌ ఉల్ముల్కు” 
అను బిరుదముతో సుల్తానుఖులీని చక్రవర్తి గోలకొండ సుబేదారునిగ నియమించెను. 

ముల్కీ ఘైరుముల్మీల వివాదముల బహమనీ సామ్రాజ్యపు పునాదులనే 
కదిలించి దానికి చరమగీతమాలాపించినవి. పరిస్థితులు అల్లకల్లోలముగ నుండెను. 
కేంద్ర ప్రభుత్వమును ఖాసీంబరీదు స్వాధీనబరుచుకొనెను. యూసఫ్‌ ఆదిల్నా, 
అహమ్మదు నిజాంషా, మరియు ఇమాదులో ఉల్ముల్ములు వరుసగ బీజాపురము 
అహమ్మదునగరము మరియు బీరారులలో స్వతంత్ర రాజ్యము లను ప్రకటించుకొనిరి. 
నీరసించిన సామ్రాజ్యముగాని చెజ కృశించు చక్రవర్తిగాని ఖుతుబుల్‌ ఉల్ముల్మును 
స్వాతంత్యమును ప్రకటించుకొనిప్రలోభ పరుచజాలియుండలేదు. అంతియేగాదు, 
చక్రవర్తి ఆజ్ఞమేరకాతను ఆదిల్‌షాను అదుపులో బెట్టుటకు బోరు సలిపెను. ఖుతుబులో 
ఉల్ముల్కు మరియు ఆదిల్నాలు షియ్యాలు అయినను సుల్తాను ఖులీ ఆదిల్నాతో తలపడుట 
ఆతని రాజభక్తికి సజీవతార్మాణము. మారులేని మరొక మచ్చుతునక. 

బరీదు బర్భరతకు భయపడి బాహాటముగ త్రాగుటకు నీరైనను చక్రవర్తికిచ్చు 
వారు లేరైరి. తన అవసరములకు చరిత్ర ప్రసిద్ధమగు “తఖ్లెఫిరోజు” నందు తాపబడిన 
అమూల్యములగు నవరత్నములను దొంగచాటుగ గవ్వలకు అమ్ముకొనవలసిన దుర్గతి 
చక్రవర్తికి దాపురించినది. ఇట్టి దీనావస్థలో చక్రవర్తిని నాదుకొను నాధుడే లేకుండెను. 
సుల్తాను ఖులీ నెలకైదువేల హోన్నులను చక్రవర్తికి రహస్యముగ బంపుచుండెను. 
అతని స్వామిభక్తికి అది మరొక సాక్ష్యము. చక్రవర్తి అధికారమును పునరుద్ధరించు 
అవకాశముసున్న. అయినను చక్రవర్తి మరణానంతరము మాత్రమే సుల్తానుఖులీ 
స్వతంత్రతను ప్రకటించుకొనెను. గోలకొండను తన రాజధానిగ జేసుకొని ఖుతుబుషాహీ 
రాజ్యమును, వంశమును స్థాపించెను. తన జీవితకాలములో బహమనీల 
ఏలుబడిలోనున్న ప్రాంతములను ఆతను ఆక్రమించలేదు. 


అబుల్‌ హసను తానాషా 31 


32 


మహమ్మద్‌ ఇబ్రాహీం ఖులీ ఖుతుబ్‌షా 
మూడవ రాజు 





మహామంత్రి మాదన్న 





అబుల్‌ హసను తానాషా 


మహమ్మద్‌ ఖులీ ఖుతుబ్‌షా 


నాలుగవ రాజు 


33 


సుబేదారునిగ ఇతనుపాలించిన తెలుగునాడు చిన్నది. అతను సూబేదారునిగ 
పాలించినది ఇరువది నాలుగేడులు. రాజ్యమును గట్టి పునాదులపై నిలిపి శాంతి 
భద్రతల నెలకొల్పి ప్రజారంజకముగ పాలించెను. ఇతని రాజ్యము తూర్పున గోలకొండ 
నుండి వరంగల్లు మట్టుకు మాత్రమే పరిమితమై యుండెను. స్వతంత్రత 
ప్రకటించుకొనిన అచిరకాలముననే కొండపల్లి మట్టుకుగల ప్రాంతమీతను జయించెను. 
ఆపై రాజమహేంద్రవరమువరకు తన ఎల్లలను విస్తరింపజేసెను. రాచకొండ, 
దేవరకొండ, బెల్లంకొండ, నల్లగొండ, కొండవీడు, కోహీరు, పానగల్లు ఘనపురము 
మరియు ఖమ్మంమెట్టు మున్నగు నరువదికి పైబడిన కోటలనుస్వాధీనబరచుకొనెను. 
గోలకొండ దుర్గమును దుర్చేద్యమొనర్చి అందు అందమగు అంతఃపురములు సుందర 
సౌధములు ఫలపుష్పభరితములగు తోటలు నిర్మించి, దానిని అందాలకాణాచిగ 
తీర్చిదిద్దెను. తెలంగాణ సైన్యాధ్యక్షునిగ పది సంవత్సరములును సుబేదారునిగ నిరువది 
నాలుగేడులును, రాజుగ నిరుపదారు వర్షములు అనగ అరువది సంవత్సరములు 
ఈతను తెలుగుదేశముతో సంబంధము కలిగి యుండెను. 

ఇతని కార్గ్లురు పుత్రులు మరియు నలుగురు బిడ్డలు. పెద్దవాడగుహైదరు 
ఖులీ తండ్రికన్న ముందుగనే మరణించెను. రెండవ వాడగు ఖుతుబొద్దీను 
యువరాజయ్యెను. దుష్టుడగు జమ్నీదుఖులీ మూడవ వాడు. ఇతని దుషప్ర్రవర్తనకు 
అలిగి ఈతనిని తండ్రి చెబిసాలనుంచెను. బందీఖాన నుండియే అతను కుట్రబన్ని 
950వ హిజ్రీ జమాది ఉల్‌ అవ్వల్‌నెల తుది గురువారము సాయంత్రము తండ్రిని 
అతిఘోరముగ హత్య జేయించెను. తొంబదైదు సంవత్సరముల పండు ముదుసలియగు 
సుల్తానుఖులీ జామె మసీదు సింహద్వారము నిర్మించు కూలీలకు తగుసూచనలిచ్చి 
నమాజులో నిమగ్ను డయ్యెను. జమ్నీదు ప్రోత్సాహము మీద మీరుహమ్బాని శతవృడ్దుడగు 
ఈ కర్శిష్టిపైబడి కఠారితో నిరువదొక్కమారు పొడిచి నిర్ధాక్షిణ్యముగ జంపెను. 
లంగరుహౌజు వద్ద ఈతని శవము సమాధి జేయబడినదన్న ప్రచారమున్నది. ఇది 
నిజమనుపించదు. అప్పటికి లంగరు హౌజు కట్టబడలేదు. ఇతని సమాధి గోలకొండకు 
పడమరనున్న జగత్రసిద్ధములగు ఖుతుబుషాహీల గుంబదులలో నున్నది. 

స్వాతంత్ర్యము ప్రకటించుకొనగనే ఈరాను చక్రవర్తియగు షాఇస్మాయిలు 
పేర ఖుతుబా చదివించి తనాతనికి సహచరునిగ నుందునని సుల్తాను ఖులీఖుతుబుషా 
ప్రకటించెను. షాఇస్మాయిల్‌ మరణానంతరము సుల్లానుఖులీ ఇస్మాయిలు కొడుకగు 
షా అబ్బాసు సఫవీ పేర ఖుతుబా చదివించెను. ఖుతుబుషా షియామతస్సుడు. 


34 మహామంత్రి మాదన్న 





అబుల్‌ హసను తానాషా 


మహమ్మద్‌ ఖుతుబ్‌షా 


ఐదవ రాజు 


35 


36 


మహమ్మద్‌ అబ్దుల్లా ఖుతుబ్‌షా 





మహామంత్రి మాదన్న 


షాఃతాహీరు ఈతని గురువు. ఖుతుబుషా తెలంగాణములోని మస్టీదులలో “దవాజుదహ 
ఇమాముూ (ద్వాదశ సిద్ధపురుషు)ల పేర ఖుతుబా జదివించెను. ప్రార్థనలు జేయించెను. 
దక్కనీ సుల్తానులందరితో సౌభ్రాతృత్వము నెలకొల్పవలయునన్న ఈతని ప్రయత్నము 
సర్వత్ర విజయ వంతమైనదనలేము. వద్దనుకొన్నను అప్పుడప్పుడు ఇతనికి వారితో 
ఘర్షణ దప్పలేదు. ఒక నూతన రాజ్యమును గట్టి పునాదులపై స్థాపించి ఇతనొక 
రాజవంశమునకు మూలపురుషుడయ్యెను. దేశములో శాంతిభద్రతలు నెలకొల్పి 
ప్రజారంజకుడై రాజు శబ్దమును సార్థకపరచెను. 


అబుల్‌ హసన్‌: 


మాదన్న మహామంత్రిని గురించి దెలుసుకొనుటకు పూర్వము అతను అత్యంత 
విశ్వాసముతో సేవించిన రాజును గురించి తెలుసుకొనుటవసరము. 

ఖుతుబుషాహీ వంశపు తుది రాజగు అబుల్‌హసనుని గురించి చరిత్ర పరస్పర 
విరుద్ధములగు విషయములను దెలుపుచున్నది. అనేకములగు నీ చరిత్రములను 
పరస్పర విరుద్ధములగు వాటిగాధలను విపరీతములును విచిత్రములును నగుస్థానిక 
వాడుకలను సమన్వయపరచి ఒక నిర్ణయము జేయబూనుట దుస్సాహసమే యగును. 
తగరు మత్తెక్కి కొండను ఢీ కొనినట్టులే యుండును. అయినను చరిత్ర విద్యార్థికిది 
తప్పని పనియగుట పూనుకొనవలసియే యుండును. చరిత్రలోని వైరుధ్యతను స్థానిక 
పురాణములు మరింత జటిలము జేయుచున్నవి. విశ్లేషించి వివరించుటలేదు. 

అబుల్‌ వాననుతానాషా అబ్బుల్లాఖుతుబుషాకు అల్లుడన్నసంగతి 
నిర్వివాదాంశము. దేశీయ విదేశీయ చరిత్రలును సమకాలికోత్తర వ్రాతలును నీ 
వైవాహిక సంబంధ మొప్పుకొనుచున్నవి. 

“ఇబ్రాహీంఖుతుబుషా సంతతి వాడగుటచే అబుల్‌హసను రాజవంశముతో 
ప్రత్యక్షము సంబంధము కలవాడని హాలెండు దేశపువాడగు సంచారి యొకరు తన 
(గ్రంధములో వ్రాసియుంచినాడు. * 

అబుల్‌హసను అబ్బల్లాఖుతుబుషా తమ్ముని కొడుకు. ఆపై యాతని కూతురని 
పెండ్లిజేసుకొని అల్లుడైనాడని వేరొకడు తన సంచారగ్రంధములో నుదహరించి 
యున్నాడు. * ఫ్రెంచి సంచారి మరొకడు పైవిషయములను స్థిరపరచుచున్నాడు. * 
ఈతని కథనము ప్రకారము అబ్బల్లా ఖుతుబుషా కొక సోదరుడుండెను. 
ప్రామాణికములును ప్రాంతీయములునైన ఇతర చరిత్రలును చారిత్రకుల వ్రాతలును. 
అబుల్‌ హసనుతానాషా ఖుతుబుషాహీ వంశీయుడనియే సూచించుచున్నవి. అయినను 


అబుల్‌ హసను తానాషా 37 


పైన పేర్కొనబడిన విషయములను గురించి సమకాలీకులలోనూ ఇతర చరిత్రకారుల 
లోనూ ద్వైధీభావపుచాయలు గోచరింపుచున్నవి. కొందరు అబుల్‌ హసనునకు 
రాచవంశముతో ప్రత్యక్ష సంబంధమున్నదన్న మరికొందరది పరోక్షమందురు. ఈ 
రెండు తరగతుల వారును వ్రాసిన వ్రాతలును చేసిన సిద్ధాంతములును పోయిన 
పోకడలను లోతుకు దిగి పరిశీలించిన విషయమొక్కటియె యైనను విభిన్న దృక్టథముల 
వల్ల విపరీత విభిన్నార్థములు (గ్రహించి గ్రంథస్థము జేసిరని దోచుచున్నది. అదియును 
గాక ప్రచారార్థము బుద్ధిపూర్వకముగ విపరీతముల కక్షరరూపమిచ్చియు నుండవచ్చును. 
మచ్చునకు :- 

అబుల్‌ హసనునకు అబ్బుల్లాఖుతుబుషాతో గల బాంధవ్యము అబ్బుల్లా తల్లి 
యగు హయతు బల్నీబేగం వైపునుండి యని తెలియుచున్నదన్న వ్రాతనే ఇరువురు 
చారి(త్రకులు విరుద్దములగు రెండుభావముల గ్రహించుట కుపయోగించుకున్నారు. * 

అవురంగజేబు ఆస్థాన చారిత్రకుడు మహమ్మదు ఖాఫీఖాన్‌ తన చరిత్రలో 
పైవాక్యమునకన్న సందిగ్ధముగ వ్రాసి సందేహములకు అవకాశము సృష్టించినాడు. 
ఈ ఒక్క విషయములోనేగాదు అబుల్‌హసను విషయములో దాదాపు అన్ని 
సందర్భములలో ఇతనివ్రాతలు సర్వసాధారణముగ అవురంగజేబు అభిప్రాయముల 
ననుసరించి ప్రచారార్ధము వ్రాయబడినవగుట పాక్షికములు. అవి ప్రామాణ్యములు 
గావన్న విషయము చరిత్ర పరిశోధకులు అసందిగ్గముగ అంగీకరించిన విషయము. 
ఖాఫీఖానునమ్‌ను సందిగ్గముననైనను అబ్బుల్లా ఖుతుబుషాకు అతని తల్లియగు 
హయాతుబల్లీబేగం వైపునుండి అబుల్‌ హసను దగ్గరి చుట్టమనివ్రాయక తప్పినది 
కాదు. * అందుచే “హదీఖతుల్‌ ఆలం” చరిత్రకారుడు మీరేఆలం గోలకొండ 
నివాసియును ఆసఫీయరాజు ప్రధానియను నగుట స్థానికముగ ప్రచారములో నున్న 
కధనములను, సమకాలికులచే గ్రంధస్థము జేయబడిన విషయములను, తర్కించి 
మదించి తెలిపిన సంగతి బహు గ్రంధ సారాంశమును పరిశోధనా ఫలితమునూ 
అగుట నొప్పుకొనవలసియున్నది. 

మీరెఆలం తన “హదీఖతుల్‌ఆలం”లో వ్రాసినట్టియు పైన పేర్కొన బడి 
నట్టియును వాక్యమును పలువురు పలువిధములుగ గ్రహించి విపరీతార్థములు 
ప్రచారము జేసినారన్న సంగతి పైన సూచింపబడినది. హయాత్‌బవ్లీబేగము, 
వివాహము వలన ఇతర వంశము నుండి ఖుతుబుషాహీ వంశమునకు మెట్టినది 
గాదు. ఆయమ ఖుతుబుషామీ వంశపు రాజగు మహమ్మదు ఖులీ కూతురు. అతని 


38 మహామంత్రి మాదన్న 


తమ్ముని పుత్రుడును తన అనంతరము గోలకొండకు రాజును అయిన మహమ్మదు 
ఖుతుబుషాకు దేవేరి. ఆపై అబ్బుల్లాఖుతుబుషాకు తల్లి. అందువల్ల ఆమె 
ఆర్నేయపౌరుషేయములు ఖుతుబుషాహీ వంశపు వారివియే యన్న విషయము 
నిర్వివాదాంశము. అబ్బుల్లాఖుతుబుషాకు తల్లియగు హయాత్‌బవ్నీబేగం వైపునుండి 
అబుల్‌ హసనుతానాషా రాజబంధువు. అందు వలన అతనికి ఖుతుబుషామీ 
వంశముతోగల సంబంధము దూరమును లేక పరోక్షమును అన్న విషయములో 
పసలేదు. వాదనలో పుష్టియును గానరాదు. సిద్ధాంతమున కాధారమును లేదు. 
హయాత్‌బన్నీబేగము ఖుతుబుషాహి వంశపు రాజులలో వరుసగ ఒక రాజునకు 
కూతురు. వేరొక భూపాలునికి భార్య. మరొక మకుటాధికారికి మాత. అందువల్ల 
ఆయవు వల్ల కల రక్తనంబంధము రాజవంశముతో (ప్రత్యక్షమేయని 
సిద్దాంతమగుచున్నది. “మాహెనామో మరియు “గుల్డారె ఆసఫీ”” అను గ్రంధములీ 
విషయమును మరింత విశదపరుచుచున్నవి. అవి అబుల్‌హసను అబ్బుల్లాఖుతుబుషా 
సోదరుడగు అయినుల్‌ ముల్కు సంతానమనియును అందువల్ల ఖుతుబుషాహీ వంశపు 
వారసుడనియును స్పష్టముగ జాటుచున్నవి. 

తన మూడవ కూతురి వివాహము కారణాంతములచే అనుకున్న వానితో 
పొసగక సుముహూర్తము మించుచున్నదని అబ్బుల్లాఖుతుబుషా విచారగ్రస్థుడైనప్పుడు 
సకలసామంత మంత్రిహిత పురోహిత లోకము ముక్తకంఠముగ “సకలసద్దుణ 
వరిష్టుడును ఎందును ఇతరులకు న్యూనుడు గాని వాడును ప్రభువులవారి కత్యంత 
సమీప రక్తబంధువును అగు అబుల్‌హసను గలడు అని జెప్పినారు. అదే సందర్భములో 
అతని భార్య “బేగం సుల్తానా” కూడ సుముహూర్తము మించి పోవుచున్నదని 
విచారించుచున్న భర్తకు రక్త బంధువగు అబుల్‌హసను ఉన్నాడని జ్ఞాపకముజేసినది. * 

“ఖుతుబియా” చరిత్రకారుడగు “మున్నీఖాదరుఖాను బీదరీ” సైతము పై 
విషయమును స్పష్టమగు భాషలో ధృవపరచుచున్నాడు" బర్నియరు. మానుషీ 
టాపర్నియరు, థియోనో మున్నగు సమకాలిక సంచారకులనేకులు ఈ సిద్ధాంతమును 
అవుననుచున్నారు. * 

చరిత్రకారులలో అబుల్‌హాసను జాతీయతనే శంకించువారు కొందరు 
లేకపోలేదు. కొందరీతను భారతీయుడే కాదందురు. ఇతను అరబ్బీ దేశపు 
వాడనికొందరు వాదించిన మరికొందరీతను ఈరానీయుడని వ్రాసి పెట్టినారు. 
లాలాజగజీవన్‌దాసీతనిని మొఘలనియును హమ్లానీ నివాసి యనియును * మరొకరు 


అబుల్‌ హసను తానాషా 39 


ఈతను ఈరానునందలి నజీబు సంతతి వాడనియును వ్రాసినారు. * జె. వోలింగ్రస్‌ 
చే 1689లో సూరతునందు వ్రాయబడి 1696లో ప్రకటించబడిన “సంచార సంపుటి” 
ప్రకారము అబుల్‌హాసను తండ్రి అరేబియా దేశస్థుడు. అతను గోలకొండకు వచ్చి 
ఖుతుబుషాహీ సైన్యములో కొంత కాలముద్యోగము జేసి కాలధర్మము బొందెను. ఆ 
పై ప్రభుత్వము అతని చరస్థిరాస్థులన్ని - స్వాధీనబరుచుకొనెను. విధిలేక అబుల్‌హసను 
ఒక సాధారణ అశ్వికునిగ జీవితము ప్రారంభించి ప్రముఖసామంతుడగు సయ్యదు 
ముజఫ్సరు మరియు ఇతర సామంతుల సాయసంపదలవల్ల మెలమెల్లగ అభివృద్ధికి 
వచ్చి తాను గూడ నొక సామంతుడయ్యెను. *ే 

పైన పేర్మొనబడినవారి వ్రాతలు అబుల్‌హాసను శీలమును గురించియు కొంత 
సమాచారమందించుచున్నవి. కాని వారి వ్రాతలు సమకాలిక (గంధములబచే 
సమర్థింపబడుటలేదు. అని పరస్సర విరుద్ద్ధములు. అందువలన అవి సర్వత్ర 
ప్రామాణికములుగ అంగీకరింపబడజాలవు. 

“వమువ్నోమా” చారిత్రకుడు వ్రానిన విషయములు నత్యమునకు 
సామీష్యములనిపించును. ఏలనన అవి అబుల్‌హాసను మంత్రులలో నొకరగు 
మసూదుఖాను మరియు అతని మేనల్లుడు అనగా షరీపులో ఉల్ముల్ము కుమారుడైన 
అబుమహమ్మదుఖాను నుండిగ్రహించబడినవి. ఈ కాలపు వాడును ప్రఖ్యాత 
చరిత్రకారుడును అగు జదునాధ్‌ సర్మారు గూడ అబుల్‌హాసను ఖుతుబుషాహీ 
వంశీకుడనియే దెలుపుచున్నాడు. * 

అబుల్‌హాసను కొంచపు వర్గపువాడనియు హీనజన్ముదనియు ప్రచారము గలదు. 
వీని అర్థము వీదవాడని గావచ్చునేమో? అబుల్‌హాసను బహుకాలము ఉంఛ వృత్తిన 
జీవించినాడు. అయినను బవుళ ప్రమాణములు అబుల్‌వోనను 
రాచవంశీయుడనియే జాటుచున్నవి. అతని ఆర్షేయపౌరుషేయముల విషయములో 
ప్రబలియున్న అపోహలకు అదరని ఆధారములును అగుపడవు. 

సిద్దిపేట తాలూకాలోని అనంతగిరి గ్రామపు స్థానికపురాణము కధనము 
ప్రకారము ఇతనుదూదేకుల (లద్దాఫ్‌) వాడు. ఇతని విషయములో ఇట్టిపుక్కిటి 
పురాణములు కోకొల్లలు. సమకాలికములగు ఏయితర (గ్రంధములచేనవి 
సమర్థింపబడని కారణమున త్యాజ్యములు. 


40 మహామంత్రి మాదన్న 


ప్రారంభ జీవితము : 


అబుల్‌ హాసనునకు హిందువులయందుగల సహనభావమునకు మరియు 
హిందూమంత్రుల యందుగల విశ్వాసమునకుగల మూలకారణములు దెలుసు 
కొనుటవసరము. అది దెలియకున్న నేటికిని ధృవతారవలె జేగీయమానముగ మాదన్న 
గారేల ప్రకాశించుచున్నారో మనమూహింపజాలము. అరుదగు సహన భావము 
అబుల్‌హాసనున కలపడిన రీతులను దెలుసుకొనవలయునన్న అతని ప్రారంభ జీవితము 
అందును ముఖ్యముగ రాజుగాక పూర్వమాతని జీవిత విధానమును జాగ్రత్తగ 
పరిశోధించ వలసియుండును. 

సమకాలిక చరిత్రలు, సంచారక సంపుటములు మరియు ఇతర ప్రమాణిక 
సంచారమీతని ప్రారంభజీవితమును గురించి ఎట్టి చర్చయును జేసి యుండలేదు. 
చరిత్రలలోను ఇతరత్రానూ అచ్చటచ్చటగానవచ్చు వాక్యములను ఒక సూత్రమున 
సంధించి పూర్వాపరములను సాధ్యాసాధ్యములను చర్చించి సత్యనిరూవణ 
జేయవలసియుండును. ఇది అత్యంత కష్టసాధ్యము. అది మన (గంథముతో ప్రత్యక్ష 
సంబంధముగల విషయమునుగాదు. 

పై ప్రకరణములో అబుల్‌హాసనునకు రాచవంశముతో సంబంధమున్నట్లు 
దెలుసుకున్నాము. సమకాలికములును ఇతరములును అగు చరిత్ర లన్నియును 
ఖుతుబుషాహీ వంశపురాజులలో మొదటివాడుదప్ప ఇతరులందరును విషయ 
లంపటులని దెలుపుచున్నవి వారి అల్పాయుష్యతలందులకు ప్రబల తార్మాణములు. 
ఆద్యంత్యులగు రాజులిరువురుదప్ప తక్కినవారిలో నెవ్వరును షష్ట్యబ్దములు పూర్తి 
జేసుకొనినట్లులేదు. “అజీజె దక్కను” మరియు “జఫరె దక్కను” అను చరిత్రలీ 
విషయమును బాహాటముగను సుస్పష్టముగను ఒప్పుకొనుచున్నవి. పై విషయములను 
తత్సంబంధములగు ఇతర సంగతులను పరిశీలించిన అబుల్‌హాసను జన్మించిన 
కలుషిత వాతావరణము. పెరిగిన ప్రలోభకరములగు పరిసరములు ఊహించుట 
కష్టముగాదు. 

పరిస్థితుల ప్రభావము వల్లను పరిసరముల ప్రలోభముచేతను అబుల్హసను 
గూడ అతనికంటె ఘనుడాచంటమల్లన్న యను రీతిని విపరీతమగు విషయలంపటు 
డయ్యెను. ఈ వ్యసనము దినదినమధికమై తుదకాతనిని పరిపూర్ణ లంపటునిగ 
నొనర్చినది. అబ్దుల్లా రాజునకును, యాతని అంతేవాసులకును, అబుల్ససను ప్రవర్తన 
దుస్సహమైనది. తన రాజబంధుత్వమున కన్నతన అప్రతిమాన విషయలౌల్యమే తనకు 


అబుల్‌ హసను తానాషా 41 


అబ్బుల్లా కూతురిపై అర్హతను సంపాదించి పెట్టినదన్నట్లుగ విచ్చలవిడిగ ప్రవర్తించి 
జామాత అధికారము నేరెవసాగెను. అంతఃపవురపు ఆదర్శాలు, కట్టుబాట్లు 
సడలిపోసాగినవి. అంతేవాసినుల మానము పరిచారికల శీలము విచ్చిన్నమగుచు 
దినదిన ప్రవర్ధ్మమానములగు సుపద్రవములను గల్పించుచుండెను. అంతఃపురపు 
పవిత్రత కలుషితమైనది. అది హద్దులెజుగని సభ్యత సైచని ఒక భోగవాటికగ పరిణతి 
జెందుచున్నట్లు రాజునకు దెలియవచ్చినది. సహజముగ సాత్వికుడగు అబ్బుల్లా తన 
తమ్ముడగు అయినుల్‌ ఉల్ముల్కు కుమారుని ఆదలించమోమోటపడెను. కాని పరిస్థితులు 
దినదినము వికటించుచు తుదకవి యధాతధముగ రాజు కంటబడియెను. కోపముచే 
రాజు, ముఖము వాచునట్లు అబుల్హసనును చివాట్లు పెట్టియుండును. 

రాజునకు లోకువ కాగనే రాణులకు చులకన యగుటలో విచిత్రముండదు. 
రాజును రాణులను అనుసరించి తిరుగు పరిచారకులు, అధికారులు గూడ మారిన 
పరిస్థితులననుసరించి యువకుడగు నీ రాజకుమారుననాదరించుటతో నాగక 
అవజ్ఞతజూపియవమాన పరిచిరి. అభిమానధనుడగు అబుల్‌ హాసనునకు అది 
దుర్భరమై పోవుచుండెను. పరిస్థితులు నిత్యనూతనముగ వక్రించుచుందెను. అందుచే 
ఆతను విసిగి వేసారి చేయునది లేక అవమానముల పాలుగుచుండెను. తుదకు 
యువకుడగు అబుల్‌హసను రాజభోగములను, అంతఃపురసౌఖ్యములనుఇతర 
ప్రపంచబంధములను రోసి రాజప్రసాదమును సిద్ధార్షునివలె బాసి బయల్వడెను. 

ఆ రోజులలో గోలకొండ కోటయందలి ఫతెదర్వాజ పడమట అనతిదూరములో 
విఖ్యాత సాధుసత్తముడగు ఒక తురుష్మయోగి నివసించుచుండెను. అతను 
“షారజీయొద్దీను ఖత్తాలు అనువలీ”, అతని శరణుజొచ్చి అబుల్‌ హసను ఆతని 
శిష్యత్వమును సంపాదించుకొనియెను. అత్యంత శ్రద్ధాసక్తులతో వినయవిధేయతలు 
మీర భక్తి విశ్వాసములు ముప్పిరిగొన అబుల్‌హసనా సాధుపుంగవుని నిరంతరము 
సేవించుచుండెను. అద్దాన గురవగు “షారాజు ఖత్తాల్‌” ప్రీతిజెంది ప్రసన్నుడయ్యెను. 
సన్యసించునప్పుడు అబుల్‌హసను వయస్సు రమారమి ఇరువది సంవత్సరము 
లుండవచ్చును. అంత చిరుత ప్రాయమున రాజ్యభోగముల కాలదన్ని భౌతిక సుఖముల 
విసర్జించి సంగవిముక్తుడై విరాగియై అత్యంతభక్తి ప్రేమలచే గరువును మెప్పించెను. 
అతని ప్రేమాభిమానములు విశ్వాసగౌరవములు అబుల్‌హసనునకు తంగేటి జున్నైనవి. 
గురువీతనిని “షా” అనియును “తానాషా” (బాలయోగి) యనియును ప్రేమతో 
బిలుచుచుండువాడు. అంతఃపురము బయల్వడలిన అబుల్‌ హసను మరల 


42 మహామంత్రి మాదన్న 


అంతఃపురము ప్రవేశించువరకు రమారమి పదునాలుగు సంవత్సరములు ఆ మఠములో 
సన్యాసజీవనము గడిపెను. 

స్టూలదృష్టికి అబుల్‌హసను జేసిన సర్వసంగ పరిత్వాగము సామాన్య మగునదిగ 
గోచరించవచ్చును. కాని చరిత్ర విద్యార్థికి దీనిలో ఒక సుందర సందేశము 
గనుపించును. అబులహసను సుఖలాలసమయమగురాజభోగములను అంతఃపుర 
జీవితమును త్యజించి సన్యసించిన రీతి అతని యాత్మ గౌరవమును స్వాభిమానమును 
మాత్రమేగాక అతని అభిజాత్యమును ప్రకటించుచున్నది. ఈ సంఘటన ఆతని 
జీవితములో నొక విప్లవాత్మకమగు మార్చును కలిగించినది. అతని భవితవ్యమును 
తీర్చిదిద్దిన ఒక భవ్యసన్నివేశమది. దీని ప్రభావమాతని జీవితముపై ప్రగాఢమగు 
చెదరని ముద్రవైచినది. 

విషయవాంఛలు, రాజసప్రవర్తన, మలిన హృదయము, అరిషడ్వర్గములు 
అబులహసను సన్యసించినందున మొదలంట దుడుచుకొని పోయినవి. వినయ 
వినమతలు, విద్యావివేకములు విమర్శనా వివేచనములు, అతనిలో వేరూని క్రమముగ 
వికసించినవి. అతనికి సామాన్య ప్రజలతో సామీప్యత కలిగినది. వారి అవసరములు, 
ఆవేశ కావేశములు, ఆచార వ్యవహారములు, ఆలోచనారీతులు ముంజేతి 
కంకణములైనవి. ఇది భవిష్యత్తులో అతని పరిపాలనను ప్రజామోదముగను 
ప్రజారంజకము గను జేయుటకు పునాది రాయైనది ఈ భావమందు అతిశయోక్తిలేదు. 
అది అత్యుక్తియును గాదు. 

సన్యసించినందు వలన అతని పరిసరములు మరియు పరివారములు 
మారినవి. అంతఃవురమును, వరిమితమును కలుషితమును అగుదాని 
వాతావరణమును, మాత్రమే ముందాతడెరుంగును. సామంతులును సర్గారులును 
లాలన పాలన వైభోగములును విషయలోల్యములును మాత్రమే అప్పుడు ఆతనిని 
ఆవరించిన వికృత విషవలయములు. అదే ఆతని ప్రపంచము. కూపస్థమండూక 
ప్రాయము. బైటి ప్రపంచముతో నాతనికిబొత్తుగ సంబంధము లేకుండెను. 
అంతఃపురమునకావల నివసించు వివిధ వర్గ మతముల వారి తోను వారి ఆచార 
అనుష్టానములతోను ఆతనికి ఎట్టి సంబంధముండెడిది కాదనియే జెప్పవచ్చును. 
ఇది అతని మట్టుకే పరిమితమైన (ప్రత్యేక విషయము గాదు. ఆతని పూర్వికులును 
అంతే. సమకాలికులగు ఇతర రాజకుమారులును మరియు రాజులును అట్టులే 
జీవించుచుండిరనుటలో అబ్బురములేదు. అసత్యమును గానేకాదు. వీరికి సమాజపుజఉ 
న్నతపుతరగతులతో మాత్రమే సంబంధముండెడిది. గాజు గేహముల గేస్తులువారు. 


అబుల్‌ హసను తానాషా 43 


రాజ[ప్రసాదమును వదలి ఆశమములోప్రవేశించిన అబుల్‌హసను పరిమిత 
సమాజమునుండి విశాల ప్రపంచములోనికి ప్రవేశించినట్టులయ్యెను. కలుషిత 
వాతావరణము నుండి బైటపడి పూత హృదయుడయ్యెను. మదమోహమాత్సర్యాద్య 
రిషడ్వర్గమునుండి ముక్తుడై సత్రవర్తన, సాధుస్వభావములను నలవర్చుకొనెను. 
ఈర్వ్యాపూరితమగు తన హృదయమును క్షాళనమొనర్చి గడేమమయముగ 
మార్చుకున్నాడు. ఆవేశముల నణిచి శాంతించగల్లినాడు. సత్యపథమున 
ప్రగతిగాముడైనాడు. 

మారిన పరిస్థితులలో అతనికినిత్యము సమాజములో విభిన్నవర్గములతో కలసి 
మెలసి తిరగవలసి యుండెను. అందువలన వారి విభిన్న ప్రకృతులు వివిధ 
జీవితపద్ధతులు అభిరుచులు మరియు అవసరాలు తెలుసుకొను అవకాశములు విరివిగ 
లభించినవి. క్రింది వర్గాలవారితోను, అణగద్రొక్కబడిన పీడిత దళిత మానవులతోను 
సహజముగనే అతనికి సహజీవన మేర్చడినది. దాని వలన వారి జీవిత పధములోని 
ప్రతిమలువు ఆతనికి కరతలామలకమైనది. దినేపి క్రమేపి అతను వారికి 
సన్నిహితుడయ్యెను. ఈ పరిస్థితుల ప్రభావము వల్ల తురుష్మప్రభువులకు 
సాధారణముగను ఖుతుబుషాహి రాజులకు ముఖ్యముగను లభ్యపడని ప్రజాగౌరవములు 
ఆదరాభిమానములు ఆప్యాయత ఆత్మీయతలు ఇతడికి పెరటి పారిజాతములైనవి. 
ఈ యనుభవము అతని పరిపాలనను ప్రజారంజకముగను ప్రయోజన దాయకముగను 
రూపొందించినది. జనసామాన్యములో నేటికిని “తానాషా” అన్నపదము తేనెతేటలూరు 
తెలుగు భాసలో నొక కమనీయమైననానుడిగ నాదరింపబడుచున్నది. దక్షిణ దేశమును 
బాలించిన మహమ్మదీయ ప్రభువులకెవ్వరికిని ఇంత ప్రజాగౌరవము దక్కలేదు. 

హిందూ ముస్లిము సాధువులను ఆ రోజులలో జాతిమత విచక్షణ సేయక 
సర్వజనులు సమానముగ గౌరవించుచుండిరి. తన విరాగ జీవితము వల్ల అబుల్‌హసను 
మత సహిష్టుతను, ఆగర్రహృదయమును, విశాల దృకృథధమును సర్వసమత్వ 
సహిష్టుతలను అలవరచుకొని పెంపొందించు కొనెను. పాము కుబుసము 
విడచివైచునట్లు ఆతను తన పూర్వాశ్రమపు తమః ప్రకృతిని వదలి వైచెను. 
పరితప్రహృదయుడై సాధుజీవితము గడపసాగెను. అతని మెత్తని హృదయము సద్వర్తన, 
ఉత్తమాదర్శములు మరియు ఉన్నతాశయములు సేవానిరతి తనచుట్టుగలవారల పై 
ముఖ్యముగను మొదట యాతని నవమాన పరిచిన అమీరులపై అంతఃపురవాసులపై 
సాధారణముగను మంచిప్రభావము ప్రసరించకలిగినది. వారు తమ పూర్వాఖి 


44 మహామంత్రి మాదన్న 





మహమ్మద్‌ అబుల్‌హసన్‌ తానాషా 


45 


అబుల్‌ హసను తానాషా 


ప్రాయములను మార్చుకొని సుముఖులైరి. విమర్శనాదృష్టియు, వివేకమును గల ఈ 
యువకుడు తన భవిష్యజ్జీవితమునకుపకరించు పెక్కుమంచి విషయములను 
ఆశ్రమవాస కాలములోని పదునాలుగు సంవత్సరములలో (గ్రహించెను. 

సవిమర్శకముగ జూచిన ఈతని జీవితము యొక్క పోలికలు క్షాత్రకాలపు 
నాటి రాజకుమారుల గురుకుల వాసము జ్ఞప్తికి దేకమానదు. రాజులు పూర్వ 
కాలమునందు తమ కుమారులను విద్యనభ్యసించుటకును రాజనీతియు రణరీతులను 
స్థాలీపులాకముగ నేర్చుకొనుటకు పన్నెండు సంవత్సరములు గురుకులమున 
వదిలెడివారు. అచ్చట భవిష్యజ్జీవనమున కవసరమగు సర్వవిద్యలను ఆ రాజకుమారు 
లభ్యసించెడివారు. అంతియే గాక ప్రపంచపు సోకడలును జీవితపురీతులును ప్రకృతి 
వైశాల్యవైవిధ్యములను ప్రత్యక్షముగ జూచి గ్రహించి నేర్చుకొను అవకాశము లనేకములు 
వారికి గల్లుచుండెడివి. ముఖ్యముగ వారికి సమాజములోని సాధారణ వర్గమువారి 
పిల్లలతో సహజీవన మేర్చడుట వలన ఆ రాజకుమారుల దృక్పధమును విశాలతరము 
జేయుటకుప కరించుచుండెడిది. 

గురుని ఆశీర్వాధము వల్లను, తన సద్వర్తన ప్రభావము చేతను, పరిస్థితుల 
ప్రాబల్యము వల్లను అబుల్హసను తన విరోదుల మనస్సులను సైతము జయించి వారి 
స్నేహ సానుభూతులను సంపాదించుకొనెను. రాజగు అబ్బల్లాఖుతుబుషాయు ఆతని 
రాణులును మరల ప్రసన్నులై అబుల్‌హసనును ఆదరించసాగిరి. మొఘలాయి 
చరిత్రకారులు ప్రచారార్థము బుద్దిపూర్వకముగ ఇతనికి వ్యతిరేకముగ ఎంతయో 
వ్రానినారు. అసత్యములును అసభ్యములును అగు వారివ్రాతలను అన్ని 
సమయములందు ప్రమాణములుగ స్వీకరింప వీలుగాదు. వారి వ్రాతలవలన 
మరుగుపడి మలినమైన అబుల్‌హసను జీవితములోని యదార్ధములను ప్రకాశింపజేయ 
(బ్రయత్నించిన, పరిమిత ధ్యేయముగల యీ పొత్తము మహాభారతమంత (గంథమగును. 
అది అప్రస్తుతము. అందువల్ల వర్ణితము. 
వివాహము ; 

అబుల్దసను వివాహము అత్యంత విచిత్ర సంఘటనలతో గూడుకొని యున్నది. 
అగమ్యగోచరమగు అదృష్ట చక్రపు దృశ్యాదృశ్య విన్యాసములను దెలుసుకొన 
వలయునన్న ఆతని వివాహ, పట్టాభిషేకములకు సంబంధించిన అంశములను జాగ్రత్తగ 
బరిశీలించ వలసియుండును. 


46 మహామంత్రి మాదన్న 


రాజ బంధువుడగుటచేఆతని వివాహము రాజవంశమునందలినాక రాచ 
కన్నియతో జరుగుట అత్యంత సహజ పరిణామమే యగును. కాని అబుల్‌హసను 
ప్రారంభజీవితము, నిర్నిరోధమగు విషయ లౌల్యమున కలవడి పోవుటచే రాజును 
రాణులును మాత్రమేగాక సామంతులు మున్నగు ముఖ్యు లందరును అట్టి 
వివాహమునకు వ్యతిరేకులైరి. ఈ సంగతులన్నియును మనకు ఖాఫీఖాన్‌ మరియు 
టవర్నియరు మున్నగు చారిత్రకుల వల్ల దెలియుచున్నవి. ఏరాచకన్నియతో నీతని 
వివాహమైనదో ఆయమతో సర్వజనాంగీ కృతముగ సహజముగనే యాతని పెండ్లి 
గావలసియుండెను. గాని ఆతని యవ్వనారంభకాలములోని విషయలౌల్యపు వికృత 
జుగుపష్పా పూరితచేష్టలు ఈతనిని రాజాగ్రహమునకు గురిజేసినవి. *" 

అబ్బుల్లాఖుతుబుషా పెద్దబిడ్డ వివాహము కులీనుడును అరేబియా దేశస్థుడును 
అగు సయ్యదు నిజామొద్దీన్‌ అహమ్మదుతోనైనది. రెండవ కూతురి పెండ్లి మొఘలు 
చక్రవర్తియగు అవురంగజేబు జ్యేష్టకుమారుడగు మహహ్మదు సుల్తానుతోజరిగినది. 
ఇది రాజకీయ (ప్రాధాన్యతగల వివాహము. మూడవ కూతురి ప్రధానము 
అరేబియానుంచిక్రొత్తగ వచ్చిన ఒక గౌరవ కుటుంబీకుడగు సయ్యదు సుర్తానుతో 
జరిగినది. 

ఆజాదు బిల్లిరామి వ్రాతలకన్న ఈ పెండ్లి విషయములో ఖాఫీఖాను వ్రాతలె 
ప్రామాణ్యము లనుపించుచున్నవి. * ఇతని వ్రాతల వల్లను ఇతర చరిత్రల వల్లను 
సయ్యదు సుల్తాను గూడ సయ్యదు నిజామొద్దీను వలెనె గోలకొండకేతెంచి అట 
నివాసమేర్చరచుకున్నట్లు దెలియుచున్నది. సయ్యదు నిజామొద్దీనుతో ఆతనికి గల 
స్నేహమే యాతనిని ప్రోత్సహించి అరేబియా నుండి ఇచ్చటకు రప్పించినది. 
రాజసభలోను అంతఃపురమందును మరియు సమకాలీన సమాజములోను అతని 
కత్యంతాదర మర్యాదలును సమున్నత స్థానమును ఆ స్నేహితమె సంపాదించి పెట్టినది. 
సయ్యదు సుల్తాను ఆర్షేయపౌరుషేయములు తనవాని కన్ననూ విశిష్టములని తన 
పెద్దల్లుని నోటనే విన్న అబ్బుల్లారాజు చాల సంతసించెను. తన పెద్దల్లుడగు సయ్యదు 
నిజామొద్దీను అభిమతాంగీకారములతో తన మూడవ కూతురి వివాహము సయ్యదు 
సుల్తానుతో జరిపించుటకు రాజు నిశ్చయించెను. "* 

వివాహపుటేర్పాట్లు అతిత్వరితముగ పూర్తికాజొచ్చినవి, తానొకటి దలచిన 
దైవమొకటి దలచు నన్నసామెత సాధారణముగ మనము ప్రతిదినము వినుజాతీయము. 
అటువివాహపు టేర్పాట్లు పూర్తియగుచుండ ఇటు దానిని భంగము జేయుటకు వలయు 
సాధన సంపత్తియు గూడ సమాన వేగముతో సిద్ధమగుచూ వచ్చినది. 


అబుల్‌ హసను తానాషా 47 


పెద్దల్లుడగు సయ్యదు నిజామొద్దీను అహమ్మదునకును కాబోవు అల్లుడగు 
సయ్యదు సుల్తానునకు తలవని తలంపుగను ఆకస్మికముగను ఈశ్వర (పేరేపితముగ 
ప్రబలమగు విరోధము ఏర్పడినది. సమకాలికములగుచరిత్రలలో దీనికికారణములు 
రసవంతముగ గ్రంధస్థము జేయబడినవి. 

ఒకనాటి నిండుసభలో అబ్బుల్లా ప్రశ్నకు సమాధానముగ సయ్యదు సుల్తాను, 
సయ్యదు నిజామొద్దీను అహమ్మదు తన గురు పుతృడనియును కులీనుడు 
కూడననియును అన్నాడట. ఈ మాటలో ఎట్టి దురుద్దేశము గాని అవహేళనగాని 
గర్భితముగ నున్నట్లు గన్పట్టదు. అదియును గాక తన కత్యంతము గూర్చిన 
స్నేహితుడును, రాజునకు జ్యేష్టజామాతయు, సర్వశక్తి సంపన్నుడును ప్రబలుడును 
అగు నిజామొద్దీను అహమ్మదును, వివాహము పూర్తియె తానుగూడ రాజునకు అల్లుడు 
కానిదే అవమానించుట తాను గూర్చున్న కొమ్మను తెగనరుకుట వంటిదే అగును. 
సయ్యదు సుల్తానంతమాత్రము ఊహించలేని అజ్ఞడుకాడు. ఉన్నవీ లేనివీ ఇటుఅటూ 
అటువిటూ చేరవేయు కలహభోజనులు అన్నియుగములలో నుందురు. అట్టి ప్రకృతిగల 
కొందరు సయ్యదు సుల్తాను అనవసరముగ తనను తన ఆర్నేయ పౌరుషేయములను 
అవమానపరిచెనని జెప్పి సయ్యదు నిజామొద్దీను అహమ్మదులో కార్పణ్యమును 
ప్రజ్వలింప జేసిరి. తన వల్ల ఇంతటి ఉచ్చదశకు వచ్చి రేపు రాజునకల్లుడగా బోవుచున్న 
సయ్యదు సుల్తాను తనను ఈరీతిని నిండు పేరోలగములో అవమాన పరచెనని విని 
ముందు తన రాజరికమునకే ముప్పుదేవచ్చునన్న శంక వల్ల కలిగిన రోషము పెచ్చు 
పెరుగెను. అతను సయ్యదు సుల్తాను నందు బద్దమాత్సర్యుడయ్యెను. ఈ సంఘటన 
ఇదివరకే అంకురించిన వైషమ్యాలను రెచ్చగొట్టుటకు మాత్రమే సాయపడియుండునన్న 
వాదమును గలదు. లోలోన ఈ యిరువురకు పగ యేర్చడి దిన దినాభివృద్ధి యగుటకు 
కారణములు అనేకములున్నవి. అవి మనకు ప్రస్తుతములు గావు. పూర్వమీమాంసయు 
అ్రస్తుతము. 

నిజాముద్దీను అహమ్మదు, సయ్యదు సుల్తాను సంపాదించిన చొరవ 
కీర్తిగౌరవము ప్రతిపత్తులను, శిధిలపరుచుటకు లోలోననే పట్టుదలగ ప్రయత్నించు 
చుండెను. ఫలితముగ అంతరంగమున రగులుకొనుచున్న వైషమ్యములు భగ్గుమని 
ఆకాసమంట నెగసెను. నారద మానసపుత్ళలు దానికి ఇంధనముల పుష్మలముగ 
తగిలించిరి. * సుముహూర్తము సమీపించు కొలదియు విరోధములు విశ్వరూపము 
ధరించసాగినవి. తానీ వివాహమునకు వ్యతిరేకిననియును దానిని ఆపవలయు 


48 మహామంత్రి మాదన్న 


ననియును అటులాపకున్న తాను సపరివారముగ అవురంగజేబు చక్రవర్తి కొలువులో 
జేరిపోదుననియును తన మామయగు అబ్బుల్లాఖుతుబుషాకు సయ్యదు నిజామొద్దీను 
అహమ్మదు నిర్వంద్వముగ దెలిపెను. అతనంతట ఆగక ప్రయాణ సంరంభము 
మొదలిడెను. ఈ బెదిరింపురాజునకును ఆతని సామంతులకును తలకు మించిన 
భయాందోళనలను కలిగించినది. మొదలె మొఘలాయిలు గోలకొండ రాజ్యమును 
కబళించు తరుణమునకు వేచియుండిరి. రాజ్య రహస్యములు మరియు మర్శములు 
దెలిసిన కర్ణధారియే వారితో గలసిన మొఘలాయిల రొట్టె విరిగి నేతిలో పడినట్టులే 
యగును. మఘులుల చిరకాల వాంఛితము వారికి తంగేటి జున్నేయగును. రాజును 
సామంతులును సయ్యదు నిజామొద్దీనును శాంతింపజేయుటగు పలుభంగుల 
ప్రాలుమాలి భంగపడిరి. కుడితిలో పడిన ఎలుక మాదిరిగ నుండెను రాజు పరిస్థితి. 
సమయజ్ఞులగు సామంతులట్టి తరి రాజును సమీపించి నిశ్చయించిన వరునితో 
వివాహము వినాశహేతువు గాగలదు. గాన అది మార్చుమని జెప్పిరి. సర్వసన్యాసములు 
పూర్తియైనవి. గాన వేరువరున కిచ్చి రాకుమారి పెండ్లి గావించుమనియును 
సుల్తానునకు నచ్చ జెప్పిరి ఉభయతారకమగు మార్గము జూపుమని రాజు వారిని 
గోలెను. అంతట నటనున్న రాజబంధువులును మరియు సామంతులును 
ఏక(గ్రీవముగను ముక్తకంఠముగను “ప్రభువునకు రక్త సంబంధియు సకల 
సద్గుణరాశియును ఇతరులకు ఏ విధముగను న్యూనుడుగాని అబుల్‌హసన్‌ గలడని 
తెలిపిరి.”** 

సయ్యదు నిజామొద్దీను అహమ్మదు మరియు అతని భార్యయొక్క బోధనలకు 
లోనై వధువును ఆయమ తల్లియును సయ్యదు సుల్తాన్‌తో వివాహమునకు అయిష్టత 
తెలిపిరి. తమ అభీష్టమునకు భిన్నముగ అతనితో వివాహమే జరిగిన తాము ఆత్మహత్య 
చేసుకుందుమని రాజునకు తెలిపిరి. ఇట్టి వనేక సంఘటనల ప్రభావము వలన 
సయ్యదు సుల్తానుతో నిశ్చయింప బడిన పెండ్లి ఆగిపోయినది. 

వివాహపు టేర్పాటులన్నియు సక్రమముగ పూర్తియైనవి. సకల సంభారములు 
సమకూర్చబడినవి. అందుచే నిర్ణయింపబడిన సుముహూర్తము నకే రాకుమారి 
కల్యాణము జరుపించ వలయునని నిశ్చయింపబడినది. పెద్ద అల్లుని ఇష్టానుసారమును 
మంత్రి సామంతహితుల సూచనల ప్రకారమును ముఖ్యముగ తన కత్యంత 
ప్రియురాలగు దేవేరిబేగం సుల్తానా ఆలోచన ప్రకారము అరిషడ్వర్గముల కతీతుడై 
సన్యసించి గూర్చున్న అబుల్‌హసనుతో రాకుమారి పెండ్లి వైభవో పేతముగా జరిపించిరి. 


అబుల్‌ హసను తానాషా 49 


అబ్బుల్‌ జబ్బారను ఖుతుబుషాహి సైనికాధికారి అడ్డుపడుటచే రాకుమారి వివాహము 
సయ్యదు సుల్తానుతో జరుగుట ఆగిపోయినదని ధృవపడని వ్రాతలును గలవు. ఒం 
దురభ్యాసములకును కామోపభోగములకును లోనై నందున ఇల్లువెడల గొట్టబడిన 
అబ్బల్‌ హసన్‌ సద్గుణ పరిష్టుడైనకారణమున మరల సకల రాజమర్యాదలతో రాజునకు 
అల్లుడయ్యెను. రాచకుమారులితరులనేకులున్నను మంత్రి సామంతహిత 
సంతతులున్నను మంచిగుణముల అలవరచుకున్న అబుల్‌హసనునే అందరు - 
పూర్వము ఏవగించుకున్నవారు సైతము కోరికోరి రాజును కల్లుని చేసిరి. విధి 
పోకడలగమ్యములు. 

అబుల్‌హసను గురువుయొక్క ఆశ్రమములో గూడ ఇదే సమయమందు విచిత్ర 
సంఘటనలు జరుగుచుండెను. రాజ ప్రాసాదములో రాకుమారి వివాహము విషయము 
జరుగుచున్న నాటకమంతయు ప్రతిక్షణము ఆశ్రమము లోని వారికి దెలియుచునే 
యుండెను. సుముహూర్తము సమీపించు కొలదియు తానాషా నిస్పృహ అధికముగా 
జొచ్చెను. కాని తపః సంపన్నుడగు అతని గురువు ఎల్లప్పుడు చిరునవ్వు నవ్వుచు 
“రాకుమారి వివాహము నీతో తప్ప నితరులతో గాజాలదని” గట్టిగ జెప్పుచుండెడివాడు. 

ఒకనాటి సాయంత్రము సాధుపుంగవుడగుషారాజూఖత్తాల్‌ తన ఆశ్రమములోని 
అరటిచెట్లకునీరుగట్టి వాటినీడన కాలువగట్టపై విశ్రమించెను. ఆ సమయములో 
అబుల్‌హసను వచ్చి సాష్టాంగ ప్రణామమాచరించెను. ఈశ్వర ప్రేమ పాతృడగు 
నాయోగి నోటినుండి “తానాషా ఇటురమ్ము. నీ అరచేతులకును గోరులకును 
సింధూరము పూయవలెను. ఈ సమయములో అంతఃపురమందు రాజకుమారి 
అరచేతులకు గూడ గోరింటాకు పూయు చున్నారు” అని అచ్చటి కాలువలోనుండి 
తడి మట్టిని దీసి గోరులకు బూసెను. ముస్లిములలో పెండ్లికి ముందు గోరింటాకు 
బూయు నాచారము నేటికిని గలదు. వివాహమునకు ముందొకరోజు గోలకొండలో 
“సాచెఖొ వెడలనున్నదని విని అబుల్‌హసను గురువుకూడ తన ఆశ్రమములో అట్టి 
ఉత్సవమునుఏర్పాటు జేసెను. “గుల్లారే ఆసఫ్‌” నలుబదారవ పుటలో నీయుత్సవ 
విశేషములు విశదముగ వర్ణించబడియున్నవి. ** 

ఆ యుత్సవానంతరము గోలకొండకోటలో జరుగుచున్న పెండ్లి ఏర్పాటు 
లన్నియు అబుల్‌హసను పెండ్లికి సంబంధించినవే యని షారాజూ ఖత్తాల్‌ జెప్పెను. 
తపస్సంపన్నుల సంకల్పములు సంభాషణలు మృషలు గాబోవు. సుముహూర్త 
మాసన్నమగుచుండ సుల్తాను ఆజ్ఞప్రకారము మంత్రి సామంత హిత పురోహితులు, 


50 మహామంత్రి మాదన్న 





అబుల్‌ హసను తానాషా 


మహమ్మద్‌ ఖులీ ఖుతుబ్‌షా 


నాలుగవ రాజు 


51 


52 


ee అ 
జెరంగజేబు చక్రవర్తి పెద్దకుమారుడు 





మహామంత్రి మాదన్న 


సాలంకృతమును సుసజ్జితమును అగు ఉత్తమాశ్వమును హైదరాబాద్‌కు పడమట 
విజయ ద్వారమున కావల ఘాజీబండపై నున్న షారాజాఖత్తాల్‌ ఆశ్రమమునకు 
దెచ్చి అబుల్‌హసనుని దానిపై ఎక్కించుకొని పోయిరి. సయ్యదు సుల్తాను పెండ్లికొరకు 
సిద్ధపరుచబడిన వస్తుసంచయముతో అబుల్‌హసను వివాహము జరుపబడెను. సయ్యదు 
సుల్తాను ముస్తాబు జేసుకుని పెండ్లికుమారుడై తనను తోడ్కొనిపోవుటకు రాజు 
పరివారము ఇప్పుడొత్తురు ఇంకోక్షణమున వత్తురని ఎదురుజూచుచుండెను. 
జరుగుచున్న ఆలస్యమునకు చీకాకుపడుచు నిరీక్షించుచు పచారు జేయుచుండెను. 
తెరమరుగున నడచిననాటకము సంగతి ఆతనికి బొత్తుగ దెలియదు. 

ఉన్నట్లుండి గోలకొండగిరి గహ్వరములు దద్దరిల్లునట్లు వివాహవార్తను 
ప్రకటించుచు తోపులు గర్జించినవి. తన పనివారల వల్ల నాగర్జనల భావము 
దెలుసుకున్నాడు సయ్యదు సుల్తాను. కుపితమానసుడై యుద్ధమునకు సిద్ధపడసాగెను. 
అది కార్యసాధన కుపకరించదని వివేకవంతుల వలన బోధితుడయ్యెను. మూటముల్లె 
సదురుకొని సపరివారముగ గోలకొండనుండి నిష్కమించి అవురంగజేబు చక్రవర్తి 
కొలువులో ప్రవేశించెను. ఇదివరకే అచ్చట జేరిన స్వామి [ద్రోహియగు మీరుజుమ్లూ 
కూతురితో ఇతని వివాహము జరిపించి చక్రవర్తి వేయిగుర్రపు సేన ఆధిపత్యమును 
నెలకు వెయ్యిరూపాయిల జీతమును ఆతనికి బ్రసాదించెను. ** 

గోలకొండలోని సయ్యదుసుల్తాను ఇంటిని మరియు రాజ ప్రసాదితము లగు 
ధనకనక వస్తువాహనములను ప్రభుత్వముచే (ప్రేరేపితులైన ప్రజలు దోచుకొనిరి. *” 
అతని గర్వమే అతనిపీటలమీది పెండ్లిని పెటాకులుజేసిన దను వారును కొందరు 
లేకపోలేదు. ** 

అబుల్‌హసను వివాహము అబ్బుల్లాఖుతుబుషా మూడవ కూతురితో క్రీ. శ. 
1660 తుదిలో అత్యంత వైభవోపేతముగ జరిగినది. రాజు నూతన దంపతులకొక 
సుందరసౌధము నిర్మింపించి ఇచ్చెను. రైవ నిర్ణయమగుట మానవుడూ 
హించజాలనంతటి సంఘటనలు జరిగి విస్మయ విభ్రాంతులు గలిగించ జాలువేగమున 
అనుకున్న ముహూర్తమునకే అనుకున్నవానితో గాక అబుల్‌హసనుతో రాకుమారి 
పెండ్లి జరిగినది. తన ముద్దుల కూతురును అల్లుడును చిలుకాగోరువంకల మాదిరి 
సంసారసాగర తరంగాలపై సంతసమున తెలియాడుట జూచి ఆనందించుచు దాదాపు 
పదిరెండు సంవత్సరాలు రాజ్యమేలినాడు అబ్బుల్లా రాజు. ఆ నూతన దంపతులు 
కనియిచ్చిన ఇరువురు మనుమరాండ్లను, ఒక దౌపితృని ఎత్తి ముద్దాడి 
సంతృప్తిజెందినాడు అతను. 


అబుల్‌ హసను తానాషా 53 


పట్టాభిషేకము : 

అబుల్‌హసను పట్టాభిషేకము గూడ అతి విభ్రాంతి జనకములును 
విహ్వలాత్మకములునునగు పరిస్థితులలో జరిగినది. అనూహ్యములగు సంఘటనలు 
విద్యుద్వేగముతో ఆతనిని సింహాసనముపై ఆసీనుని జేసినవి. 

అబ్బుల్లారాజు ౩వ మొహర్రం 1082 వహిజ్రీకి సరియగు 21వ ఏప్రిల్‌ 
1672న చనిపోయెను. ఆతనికి మగసంతానము లేదు. పుట్టిన ముగ్గురు ఆడపిల్లలే. 
రెండవ అల్లుడు మహమ్మదు సుల్తాను తండ్రియగు అవురంగజేబుచే నవమానితుడై 
చెరలో బెట్టబడియెను. అవమాన మొకవైపు చెజబాధ రెండవవైపు చీడపురుగులవలె 
ఆతని జీవితవృక్షమును కూకటివేరుతో సహ గూల్చివైచినవి. వారసత్వమునకు 
మిగిలినది ఇద్దరు జామాతలు మాత్రమే. మూడవ అల్లుడగు అబుల్‌హసను 
అబ్బుల్లాఖుతుబుషా తమ్ముడగు ఇమాదుల్‌ఉల్ముల్మ్‌ (అయిసుల్ముల్ము?) సంతానమగుటచే 
ఖుతుబుషాహి వంశీకుడు. రాజ్యమునకు ప్రత్యక్ష వారసుడు. సహజముగ అతనికే 
సింహాసనము చెందవలసి యున్నది. 

కాని పెద్ద అల్లుడు సయ్యదు నిజామొద్దీను అహమ్మదు రాజ్యము మీదను 
రాజ్యాంగముల మీదను నిరంకుశ ప్రభావము కలిగియుండెను. అంతియేగాదు. స్వతః 
రాజుపైనను చిరకాలమునుండి ఎదురులేని అధికారమును మారులేని పలుకుబడియు 
స్టోమతయును సంపాదించుకొనియుండెను. ముఖ్యముగ రాజమాతయగు 
హయ్యాతుబీల్లీబేగం 1670లో చనిపోయి నప్పటినుండి పరిపాలనా చక్రము పూర్తిగ 
సయ్యదు నిజామొద్దీనునకు చేచిక్కినది. సైన్యము. బొక్కసము, దేశము, రాజు, 
అంతఃపురము, మంత్రి సామంతలోకము, ఒక్కటననేల అన్నియు ఆతని కనుసన్నల 
మెలగుచుందెను. ఇట్టి పరిస్థితులలో నిజామొద్దీనును ద్రోసిరాజని వేరొకరురాజగుట 
అనూహ్యమును అసంభవమును యని సులభిముగనే గ్రహించవచ్చును. 

సుల్తాను అబ్దుల్లా ఎట్టిమరణ శాసనమును జేయలేదు. అయినను అతనికి 
తన మూడవ కూతురిపైగల ప్రేమ జగమెరిగిన రహస్యము. ఇద్దరి అల్లుండ్లలో 
ఎవ్వరి పై మక్కువ ఎక్కువ అనునది నిర్ణయించి తెలుపుట సులభముగాదు. రాజునకు 
పెద్ద అల్లునిపై ప్రేమ యుండెనని గాని ఆతనిని ప్రేమించ గలిగి యుండెనని గాని 
జెప్పుట కాధారములు తక్కువ. పెద్దల్లుని వల్ల రాజు భయగ్రస్తుడై చింత చికాకులతో 
నలమటించు చుండెనని జెప్పు నాధారము లున్నవి. పెద్దల్లుడన్న కలుగు భయోత్సాతము 


54 మహామంత్రి మాదన్న 


వల్ల వారసత్వమును గురించి ఎట్టి నిర్ణయమును జేయలేకుండెను. అంత్యకాలములో 
స్పృహదప్పి అపస్మారకములోనికి జారిపోవుటచే ఎట్టి మరణశాసనమును వ్రాయుటకు 
వీలుపడినదికాదు. 

అబ్బుల్లాఖుతుబుషా తన మరణశయ్యపై అబుల్‌హసను తన వారసుడు 
గావలయునని నిర్ణయించి ప్రకటించినాడని కొన్ని చరిత్రలు దెలుపుచున్నవి. సయ్యదు 
ముజప్ఫరు ప్రోత్సాహము మీద అబ్బుల్లా అట్లు జేసెననివ్రాసినాడు ఒక సంచాలకుడు; 
గానియిది అసాధ్యమగు విషయమనుపించుచున్నది. సేనానియగు సయ్యదు ముజప్పరు 
ఎంతటి ప్రబలుడైనను సయ్యదు నిజామొద్దీను అహమ్మదునకు వ్యతిరేకముగ నోరెత్తు 
స్తోమతు గలవాడుగాడు. సయ్యదు సుల్తాను వివాహవిచ్చేదమునకు ముందును 
హయ్యాతుబవ్షీబేగము చావక పూర్వమును అట్టి సాహసము మరియు చొరవ ఎవరికైన 
ఉండవచ్చు నేమో ఆ పై జరిగిన సంఘటనల దృష్ట్యా ఎంతటి వానికిని ఇట్టి 
సాహసమునకు బూనుగుండెలుండువనుట నిర్వివాదాంశము. అంత్యకాలమున అబుల్‌ 
హసనుని తన వారసునిగ ప్రకటించి, అబ్బుల్లా తన మంత్రి సామంత హితులచే 
అబుల్‌ హసను నందు భక్తి విశ్వాసములు గలిగియుందుమని ప్రమాణముజేయించి 
నాడన్న నొక వ్రాతయును గలదు. * కాని ఇదియునుసందేహాస్పదమే. పరిశోధన 
కందినంతవరకు నేటిమట్టుకు ఏ చరిత్రయందును సుల్తాను అబ్బుల్లా ఇట్టి 
మరణశాసనము జేసినట్లుగాని ప్రకటించినట్లుగాని గన్పించలేదు. పరిస్థితులు, 
పెద్దల్లుడగుసయ్యదునిజామొద్దీను అహమ్మదునకే అనుకూలముగ నుండెననుట 
నిర్వివాదాంశము. జలధిలో బడబానల మున్నట్లు ఆ యనుకూల పరిస్థితుల నుండియే 
అతనికి వ్యతిరేకముగ కాలాగ్ని అలుముకొనుచు తన సప్తజిహ్వల నాతనివైపు 
జాచుచుండెను. 

సయ్యదునిజామొద్దీను అహమ్మదు తనకు గల సాధన సంపత్తికి గర్వోన్మత్తుడై 
కులీనులను అత్యున్నత పదువల యందుగల పెక్కు రధికారుల నవమానించెను. 
సయ్యదు సుల్తాను పీటలమీది పెండ్లిపాడు జేసినప్పటినుండి ఆతనిని పట్టపగ్గములు 
లేకుండెను.  హయాతుబల్లీబేగము చనిపోయిన తరువాత ఆతని నాపగలవారు 
కరువై పోయిరి. గర్వము నిర్లక్ష్యము అవహేళన మున్నగు అవగుణములెన్నియో 
అతని యందు ప్రవేశించి ప్రజలను ఉద్యోగులను మంత్రులను వారువీరననేల అందరిని 
అవమానపరుచుచూ బాధించసాగినవి. తానే ముందు రాజు గాబోవుచున్నానన్న 
అహంభావము మెదడులో స్థావరమేర్చరచుకొని మరుక్షణము నుండియు చిన్నపెద్ద 


అబుల్‌ హసను తానాషా న్‌్‌ 


స్వకీయ పరకీయ మంచిచెడు న్యాయాన్యాయ విచక్షణలను బోనాడి అందరిని 
అవహేళన జేయుచు అవమాన పరుచుచు కూరముగ హింసించుచు చెలరేగి పోయెను. 
అతని ఈ ప్రవర్తన అందరికిని యాతనిపై అసహ్యము కలిగించినది. కాని ఎదిరించు 
వారు లేకుండిరి. పిల్లికంఠమున గంట కట్టగల ఎలుక కంటికి గనబడదు. 
సర్వసైన్యాధ్యక్షుడగు సయ్యదు (ముర్తజ) ముజప్ఫరు గూడ ఈతనిచే అవమానితుడై 
జేయునదిలేక లోలోననే కుములుచుండెను. ఈ చీకటి నుండియే ఈ హృదయ 
వేదనాగ్ని కుండములోనే ఈ పొగరుబోతుతనము నుండియేసయ్యదు నిజామొద్దీను 
అహమ్మదును నేలరాచి అబుల్‌హసనును రాజుగ అభిషేకించగల శక్తి ఒకటి 
ప్రావిర్భవించినది. * 

తన తోటి అల్లుని యందు సామంతులకు మంత్రులకు అధికారానధికారులకు 
గల అభిప్రాయాలు అబుల్‌హసనునకు బాగుగ తెలియును. అతను స్వతః ధీశాలి. 
రాజకుటుంబీకుడగుటచే గంభీరుడు; సింహాసనార్చుడుగటు ప్రియవాది. పరిస్థితుల 
ప్రగతి పరిణామములను పసిగట్టిన “తానాషా”కు తాను రాజుగావలయునన్న కోరిక 
హృదయాంతరాళమందుమారాకు తొడగసాగినది. అమాయకునిగ నటిస్తూనే 
ప్రజాభిప్రాయమును తనవైపు ద్రిప్పుకొనుటకు అబుల్‌హసను ప్రయత్సిస్తూవచ్చినాడు. 
* విలాస పురుషుని వలెనటిస్తూ ఉండెడివాడు. అయితే రహస్యముగ తన భార్య 
నగలను తన గురువునకిచ్చి అవి అమ్మివచ్చిన ధనముతో ప్రచండసైన్యము గూర్చుమని 
ప్రార్థించినాడు. ** 

అబుల్‌హసను తన వినమతా ప్రవర్తనచే తన మామగారిని అత్యంతము 
ఆనందపరచెను. తన వివేకముచే ఆతని ముగ్గుని జేసెను. అందువల్ల అబుల్‌హసనును 
తన అల్లడగుటకే అల్లా సృష్టించెనని సుల్తాను భావించుచుండెడివాడు. తానాషా 
సప్రయత్నకముగ ఉన్నతాధికారులు, రాజపురుషులు, ఇతరులు, తాను విలాస 
పురుషుడని నమ్మునట్లుగ నటించు చుండెడివాడు. ఏలనన క్యరుడగు సయ్యదు 
నిజామొద్దీను అహమ్మదు క్రమబద్ధమగు పాలన కన్న విలాసపురుషుడగు అబుల్‌హసను 
పాలనయే విషయలాలసులగుసామంతాదులకు నచ్చునని సూక్ష్మగ్రాహాయగు 
అబుల్‌హసనునకు దెలియును. రాజకుమారితో పెండ్లి అయిన్పటినుండియే 
అబుల్‌హసను రాజ్యకాంక్ష కలిగియుండెననియును అందుకవసరమగు సాధనములను 
సమకూర్చుకొను సర్వ ప్రయత్నములు గుప్తముగ జేయుచుండెననియను 


56 మహామంత్రి మాదన్న 


దెలియుచున్నది. అతని కార్యవు పద్ధతులు రీతులు (గహించెడి తెలివిజాలక తోటి 
అల్లుడును ఇతరులును మోసపోయిరి. సమకాలికుల అభిప్రాయములును 
ఇట్టులేయున్నవి. * 

అబుల్‌హసను మెత్తదనము దయాగ్టహృదయము సహనము ధీరోదాత్తత 
వినయము మున్నగుసద్దుణములు మామగారి (ప్రేమకును మంత్రి సామంత మిత 
పురోహితాదుల అభిమానమునకను ప్రజాదరణమునకును అతనిని పాత్రుని జేసినవి. 
పెద్దల్లుడగు నిజామొద్దీను అహమ్మదు అహంకారము మరికు క్యూరత ప్రజలను 
అబుల్‌హసనున కనుకూలురుగ మార్చి సాయపడినది. 

ఈ విధముగ పరిస్థితులు సహజ ఈశ్వరేచ్చననుసరించి అబుల్‌ హసనునకు 
అనుకూలముగ తమకు తామే సృష్టించు కొనుచున్నట్లుండెను. తన మూడవ అల్లుడే 
తన అనంతరము రాజు గావెలనని అబ్బుల్లా ఖుతుబుషా ప్రబలముగ 
కాంక్షించుచుండెనని ప్రజలు ప్రగాఢముగ విశ్వసించుచుండి రని చరిత్రలు కొన్ని 
ధ్వనించుచున్నవి”* ఇట్టివి, ఇట్టివే మరికొన్ని గ్రంథస్థములగు వ్రాతలు. వాడుకలపైనను 
వినికిడుల మీదను ఆధారపడినవిగ దోచును. కాని ఏదో రవంత సత్తుఉన్నగాని 
చిలువలు పలువలుగ వ్యాపించవన్న సనాతన సాంప్రదాయమును గలదు. 

అబ్బుల్లారాజు మనోగతమెట్టిదైనను క్రమేపి పరిస్థితులు అబుల్‌హసనునకు 
అనుకూలముగ మలుచు కొనసాగినవి. అతని సాధు సత్స్వభావము అతని పదునాలుగు 
సంవత్సరముల ఆశ్రమవాసము ఆబాలగోపాలమున కాతని యడ (పేమాభిమానములు 
కలిగించినవి. అవి సింహాసనమునకు సోపానపంక్తి నిర్మించినవి. రాజవంశీయుల 
యడలను ఉమ్రావుల తోను సామాన్య ప్రజలయందును సోదరునివలె వర్తించి 
అబుల్‌హసను వారి ప్రేమ చూరగొనియెను. ” సమకాలిక చరిత్రలన్నియును దాదాపు 
ఈ ధోరణిలోనే వ్రాసినవి. మామ అనుకూలుడు. మంత్రి సామంత సర్దారు 
లభిమానింతురు. ప్రజలు అతని యడ సమ్మోహితులు అయినను ప్రత్యర్థియగు తోటి 
అల్లుడు అతి ప్రబలుడు. అతని ప్రాబలమ్యేమే అబుల్‌హసనునకనుకూల పరిస్థితుల 
సృజించినది. 

ఖుతుబుషాహి సైన్యాధ్యక్షుడగు సయ్యదు ముజప్ఫరు ముఖ్యముగను 
అంతఃపురపాలకుడగు మూసాఖాన్‌ మరియు సయ్యదు ముజప్ఫరు పేష్మారును 
ఆంతరంగికకార్యదర్శియునైన మాదన్న మరియు అక్కన్నలును అబుల్‌హసనును 
రాజును జేయుటకు బూనికతో ప్రయత్నించు చుండిరి. వారి ప్రతిభ ప్రాభవ 


అబుల్‌ హసను తానాషా 57 


పరాక్రమముల వల్ల తానాషాకు విజయము కనుచూపు లోనికి వచ్చినది. 

రాజుచావు సమీపించుకొలదియును అంతఃపురములోను దేశమందును 
భయాందోళనలు హెచ్చసాగినవి. రాజే స్వయముగా తన వారసుని బేర్మొనిన ఎట్టి 
పేచీ ఉండదని అందరూ భావించుచుండిరి. అది సత్యము. కాని ఆసన్నమృతుడగు 
రాజు స్కృతిదప్పియుందెను. అందుచే ఆతను మరణశాసనమును వ్రాయించునన్న 
ఆశ ఎవరికి లేకుండెను. అనన్యమగు రాజనీతి చతురత, సమయస్ఫూర్తి తగినంత 
బలప్రయోగము మాత్రమే పరిష్కారమునకు మిగిలిన సాధనములన్న సంగతి అందరికిని 
అర్థమై పోయినది. అంతర్యుద్ధము దప్పదని ఇరువైపులవారును దానికి సిద్ధపడుచుండిరి. 
ప్రతివానికిని ఓడిన కక్షికి గతులులేవని స్పష్టపడినది. 

రాజ్యాంగములపై రాజు పెద్దల్లుడగు సయ్యదు నిజామొద్దీను అహమ్మదునకును 
అంతఃపురములపై పెద్దకూతురు “మాసాహెబు”నకును సంపూర్ణాధికారము లుండెను. 
ఆ దంపతులు ఆరాజ్యమాక్రమించుకొనుట కన్నివిధముల సిద్ధపడియుండిరి. 
బైటభర్తయు లోన భార్యయు తమతమ సైన్యవాహినులతో సమరోత్సాహులై 
నిలిచియుండిరి. అబ్బుల్లారాజు పెద్దకూతురగు “మాసాహెబు”కు సంతానము లేదు. 
అయినను తన భర్తకు మొదటి భార్యవల్ల మక్కాపట్టణమందు 30వ జులై 1642వ 
క్రీస్తుశకమున జన్మించిన “సయ్యదు అలీమాసూం”నే గోలకొండ గద్దె నెక్కించవలెనని 
భర్తతో నెకాభిప్రాయియై యుండెను. ఆ బాలుడు 18వ డిసెంబరు 1657లో తన 
పదునైదవేట గోలకొండకు వచ్చి సవతితల్లి “మాసాహెబిరక్షణలోనే పెరుగుచుండెను. 

అబుల్‌హసను అశ్వారూఢుడై అంత్యదశలో నున్న మామగారినని జూడ 
వలయునని 21వ ఏప్రిల్‌ 1672 ఉదయము రాజప్రాసాదమునకు వచ్చెను. సయ్యదు 
నిజామొద్దీను అహమ్మదు మరియు ఆతని అనుచర వర్గమునకు అతడు వచ్చుట 
కటంకముగ నుండెను. వారాతననిని అంతఃపురములోనికి రానీయక ఆటంకబరచిరి. 
అప్పుడచ్చట జరిగిన కొద్దిపాటి సంఘర్షణలో అబుల్‌హసను గుర్రము గాయపడెను. 
ఏకాకియగు తానాషా జేయునది లేక నిసృహతో తిరుగుదారిని, తనయడ 
అభిమానముగల సయ్యదు ముజప్ఫరు కడ కరిగి తనకు జరిగిన అవమానమును 
తెలిపెను. సయ్యదు ముజప్పరు కార్యదర్శియగు మాదన్నయును పెష్మారగు 
అక్కన్నయును సమయస్పూర్తితో తమ యజమానికి కర్తవ్యమును ఉపదేశించిరి. దాన 
ఆతను తెలివొంది అబుల్‌హసను సమేతముగ బయలుదేరి సైనిక రాజకీయ ఆర్థిక 
ప్రాముఖ్యముగల ప్రదేశములను స్వాధీనపరుచుకొనెను. అట తనవారిని కాపుంచెను. 


58 మహామంత్రి మాదన్న 


ఆ వెంటనే రక్తపాతము దప్పని పరిస్థితులు వేగముగ రూపు సంతరించుకొనెను. 

ముజప్పరు తాను సర్వచమూపతియగుట ఈ పని శీఘ్రముగను సులభముగను 
ముగించుకొని స్రీసైన్యయుక్తముగ సంగరమునకుసిద్దముగ నున్న “మాసాహెబు” 
అంతఃపురమును ఆయమ అనుచరయుక్తముగ జుట్టి వైచెను. ఆపై అబ్దుల్లా ఖుతుబుషా 
మరణవార్తకై నిరీక్షించుచు గూర్చొని యున్న సయ్యదు నిజామొద్దీను అహమ్మదుయొక్క 
రాజాంతఃవురమును స్వాధీ నబరచుకొనియెను. అంతవరకు సయ్యదు 
నిజామొద్దీనహమ్మదు యందు కపటభక్తి జూపుచున్న ఆతని అనుచరవర్గములోని 
వారనేకులు అబుల్‌హసనుతో జేరిపోయిరి. చిరకాలమునుండి సయ్యదు 
నిజామొద్దీనహమ్మదు కంటున్న పగటికలలన్నీ మాదన దీవిశేషమువలన కనురెప్ప 
పాటులో హారతి కర్పూరమువలె ఆవిరయై పోయినవి. 

అబ్బుల్లారాజు 21వ ఏప్రిల్‌లో 1672 నాటి పగలు పరమపదించెను. 
పెద్దల్లుడగు నిజామొద్దీనహమ్మదు ఆతని అర్ధాంగి “మాసాహెబ”. ఆతని మొదటి 
భార్య కుమారుడగు “సయ్యదలిమాసూం”లను సపరివారముగ బంధించి పరిస్థితుల 
నదుపులోకి దెచ్చుటకు రెండురోజులు పట్టినవి. సయ్యదు నిజామొద్దీను అహమ్మదు 
వధించబడెను. చెబిసాలలో హృదయవెదనతో “మాసాహెబ” మరణించెను. సయ్యదు 
అలీమాసూం ఖైదునుండి తప్పించుకొని పారిపోయెను. పారిపోయిన ఆతను 
జెరంగజేబు చక్రవర్తి కొలువులో ప్రవేశించెను. చక్రవర్తి ఆతనికి “సయ్యదు ఆలీఖాన్‌” 
అను బిరుదు (ప్రసాదించెను. బహుకాల మతను విశ్వశనీయముగ చక్రవర్తి 
కొలువుజేసెను. అనంతనరము ఆతను సామ్రాట్టు అనుమతిగొని ఈరాను దేశమునకేగి 
షా అబ్బాసు కొలువులో ప్రవేశించెను. కొంతకాలము తదుపరి పదవీ విరమణ జేసి 
స్వదేశమగు షీరాజు బోయి స్థిరపడెను. ఆతనట అనేక (గ్రంథముల రచించెను. 
అందులో “నసాయే-ఉల్‌-ములూక్‌” అను గ్రంథము మనకు అత్యంతము ఉ 
పయుక్తమైనది. 

రాజు మరణించిన రెండు రోజుల అనంతరము అనగా 28వ ఏప్రిల్‌ 1672వ 
క్రీస్తుశకమునకు సరియగు 5వ మొహర్రం 1082 హిజ్రీన అబుల్‌ హసనురాజుగ 
ప్రకటించబడియెను. తాను రాజుఅగుటకు తనకెంతో తోద్పడిన సయ్యదు ముజప్ఫరును 
“తానాషా” “మీర్డుమ్లు” గ నియమించెను. మూసాఖాన్‌ను సర్వసైన్యాధ్యక్షునిగ 
నేక్నాంఖానుని కర్ణాటక ప్రాంత పరిపాలకునిగను నియమించెను. 


అబుల్‌ హసను తానాషా 59 


60 





అబుల్‌ హసన్‌ తానాషా 
కుతుబ్‌షాహి వంశపు ఏడవ రాజు, తుదిమకుటాధిపతి 


మహామంత్రి మాదన్న 





సయ్యద్‌ ముజఫర్‌ బన్నీ-ఉల్‌-ముమాలిక్‌ 
మూడవ మీరుజుమ్ల 


అబుల్‌ హసను తానాషా 


61 


లు 


ఫుట్‌నోట్స్‌ 


డివోవార్డు-భాగము ౩ పుట 425. 
మహమ్మదుసాభీ. 


థియానో సంచారసంపుటి మూడవపరిచ్చేదము -రెండవభాగము - ఏడవ 


ప్రకరణము. 

హదీఖతుల్‌ ఆలం -మొదటి భాగము -పుట 361. 
ముంతఖబుల్లుబాబు-భాగము-3-పుట-407. 
మాహెనామ పుట 302. 

గుల్తారే ఆసఫీ పుటలు 46-47. 

ఖుతుబుషాహీ చరిత్ర పుటలు 449. 

పై మాదిరిగానే. 

ఖుతుబియా చరిత్ర పుట 131. 


బర్నియర్‌ - మనూషీ, టావర్నియరు మున్నగువారి సంచార సంపుటములు. 


ముంతఖబుల్‌ తహారీఖ్‌. 

ముప్తావుల్‌ తవారీఖ్‌. 

J. Goington. 

సర్‌ జదునాధ్‌ సర్మారు సంపుటి. 

హోవార్డు మరియు ఫ్రేజరు. 

టావర్నియరు సంచార సంపుటి (1) పుట 138. 
ఖాఫీఖాను సంపుటి మూడు. 
ముంతఖబుల్లుబాబు సంపుటి (3) పుట 406. 
ముంతఖబుల్లుబాబు సంపుటి ౩ - పుట 406. 
ఖాఫీఖాన్‌ సంపుటి 3. 

గుల్దారే ఆసఫ్‌ పుటలు 47. 

అజీజెదక్క్మను పుట 42. 

టావర్నియర్‌. 


మహామంత్రి మాదన్న 


25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
39. 
34. 
835. 
36. 
37. 


గుల్దారే ఆసఫ్‌ పుట 46. 

అజీజె దక్కను పుట 42. 

హదీఖతుల్‌ ఆలం-జదునాథ్‌ సర్కారు. 
జె. ఓలింగుటను 

ధియానో. 

(ప్రేజరు సంపుటి 1. 

బె. ఓలింగ్టను. 

హరీఖతుల్‌ ఆలం ఏడవ ప్రకరణము. 
ధియనో కవ భాగము రెండవ సంపుటి. 
జె. నోవింగ్లను. 


ఖాఫీఖాన్‌సంపుటి పుటలు 407-408. గ్రేజరు మొదటి సంపుటి. 


WARNS 


అబుల్‌ హసను తానాషా 63 


2. అక్కన్న మాదన్నలు 


ఖుతుబుషాహీల ఏలుబడిలో హిందువులు : 

అతఃపూర్వము మతవైషమ్యములున్నవన్నది కాదన రాని సత్యము. అయినను 
ఖుతుబుషాహీల కాలములో హిందూ ముస్లిముల సంబంధములు మరింత 
విషపూరితముగాలేదన్న యదార్థమును గాదనరాని విషయము. రాజకీయ సామాజిక 
మతపరములగు కొన్ని ఆంక్షలు మరియు పరిమితులు ఆ రోజులలో హిందువులపై 
నుండెను. అవి ఆ కాలపునైతిక సామాజికరాజకీయ ఆవధులకు లోబడియే యుండెను. 
అయినను అవి ఇరువాగులవారిని వేరుంచి అడ్డుగోడలు గట్ట జాలియుండలేదు. 
అవి దేశమునకును సంన్కృతికిని సేవజేయకుండ వారిని ఆటంక పరుచ 
జాలియుండలేదు. 

వరిపాలన చ(క్రవముందలి (ప్రతిశాఖయందును పొందువులనం౦ఖ్య 
సంతృప్తికరముగనే యుండెను. దీనికి ప్రబలమగుచారిత్రికాధారములు గలవు. ఆ 
కాలము హిందువులకు ముఖ్యముగ, తెలుగువారికి చెడుకాలమని కొందరు భావింతురు. 
అది అత్యుక్తి. “రిలేషన్సు ఆఫ్‌ గోలకొందొమరియు "Vestegis of old Madras" 
మున్నగు కొన్ని ప్రామాణికములగు పుస్తకములు పై అభిప్రాయమును తప్పు అని 
ద్రోసిపుచ్చుచున్నవి. అంతియే గాక ఆ పుస్తకములలో ఆశ్చర్యకరములగు కొన్ని 
సత్యములు గర్భీభూతములై గన్పట్టును. మున్ను అవి మనము విన్నవియునుగావు. 
కన్నవియునుగావు ఇందు మనకు గన్పట్టు విషయములలో ముఖ్యములగునవి కొన్ని - 
1. సైన్యములో హిందువుల సంఖ్య ఎక్కువగ నుండుట. 2. రాజరికపు వారసత్వ 
వివాదములలో హిందూ నాయకులకు సమధిక ప్రాధాన్యత ప్రాబల్యము లుండుట 
3. దేశరక్షణములోను మరియు దిగ్విజయములలోనూ దేశీయ విదేశీయ 
ముసల్మానులతోబాటు తెలుగు నాయకులకు ఇతోధికమగు ప్రవేశ ప్రమేయముండుట. 

పరిస్థితులిట్టులున్నను, పాలితులగుట వలన పరిమితముగనైనను హిందువులు 
కొంతమట్టుకు రాజకీయ ఆర్థిక సాంఘిక న్యూనతలకు లోనై యుండిరనుట 
నిర్వివాదాంశము. వీరి అభివృద్ధికి ఆనాటి ప్రభుత్వము ఎట్టి కృషియును జేసి 


64 మహామంత్రి మాదన్న 


యుండలేదు. అయితే నాటి ప్రభుత్వము ఇట్టి కృషి జేయ లేదని విమర్శించుటయును 
సమంజసముగాదు. ఆ యార్ధికదైన్యము, నాడు హిందూ సైనికుల మట్టుకే పరిమితమై 
యుండలేదు. దేశీయ ముసల్మాను సైనికులు గూడ నిట్టులే ఉపేక్షించబడిరి. తుదకీ 
ఉపేక్షయే ఖుతుబుషాహీల పాలనను కూకటివేరు యుక్తముగ గూల్చివైచినది. 
దేశమునకును తమ స్వామికిని, ద్రోహము జేసి మొఘలాయిలతో గలసిపోయిన 
సామంతులు, సర్గారులు, మీరుజుమ్లాలు, సరేఖులులు, అందరు విదేశీయులగు 
ముసల్మానులే అగుట ఇప్పట్టున గమనార్హము. 

ఖుతుబుషాహీ రాజ్యములో, దుర్గములు విశేషముగ నుండెడివి. ఆ కోటలందు 
వాని రక్షణకు అవసరమగు సైన్యము, సుసజ్జితములయి సర్వదా సిద్ధముగ నుండెడివి. 
ఆ రోజులలో గోల్కొండ రాజ్యమందు అరువదారు (ప్రబలములగు పర్వత 
దుర్గములుండెడివి. పన్నెండు వందల తెలుగు జోదులును, వారిని శాసించుట కొక 
తెలుగు నాయకుడును ప్రతికొండ కోట యందు నియమితులగుచుండిరి. ఈ పర్వత 
దుర్భ్గములయందు క్రమశిక్షణ, రక్షణకట్టుబాటులు, దిట్టముగ నుండెడివి. 
సూర్యాస్తమయానంతరము ఎవ్వరును కోటలోనికి ప్రవేశించుటకు వీలులేదు. 
దుర్గాధ్యక్షుని పట్లసైతము ఈ సూత్రము సడలింప బడియెడిది గాదు. నాయకుడు ఏ 
కారణము వల్లనైనను రాత్రియగు నప్పటికి కోటలోనికి తిరిగి రాజాలకున్న రాత్రి 
కోటలోనికి ప్రవేశించుటకు ముందుగనే ప్రభుత్వానుమతిని బొందవలసి యుండెడిది. 
ప్రత్యేకమగు పరిస్థితులలో మాత్రమె ఇట్టి అనుమతి బహు పరిమితముగ 
లభించుచుండెడిది. సహజముగనే అజేయములగు ఆ పర్వత దుర్గములు 
ఇట్టికట్టబాటుల వలన మరింత దుర్చిరీక్యములుగ రూపొందినవి. 

ఈ దుర్గములు సాధారణముగ రాత్రులందే ఒకదానినొకటి సందేశములు 
బంపుకొను చుండెడివి. వార్తలుగొని బోవునది వార్తావహుడుగాడు. అవి కపోత 
సందేశములునుగావు, కరదీపికలు. కరదీపిక (దివిటి) సంకేతములద్వారరా త్రివేళల 
ఈ దుర్గముల మధ్య వార్తలప్రసారములు జరుగు చుండెడివి. ఈ కోటలు సాధారణమగు 
హిందూ సైనికులు మరియువారి నాయకులచే రక్షితములు. 

కేంద్ర సైన్యములో ముస్లిములు అధిక సంఖ్యాకులు. అందును విదేశీయులగు 
మొఘలు ఈరానీ తుర్కీ మరియు అరబ్బీ సంతతుల వారిదే అత్యధిక సంఖ్య. ఇందులో 
దేశీయులు అందునను దేశీయ ముస్లిముల సంఖ్య తక్కువ అనియే జెప్పవలెను. ఉ 
న్నంతవరకు కేంద్రసైన్యములోను హిందువుల సంఖ్య గణనీయముగనే యుండెను. 


అక్కన్న మాదన్నలు 65 


ఖుతుబుషాహీల పరిపాలనకాలములో కేంద్రము మరియు ప్రాంతీయ సైన్యములలో 
హిందువుల సంఖ్య సంతృప్తికరముగనే యుండెను. 

సుల్తానుఖులీ కాలములో ఏక్సాజీ మరియు ఓనానాయకు అను ఇరువురు 
చమూపతులు ప్రసిద్ధులు. సుల్తానుఖులీఖుతుబుషా దిగ్విజయములలో వీరికి సమధిక 
పాత్రయు ప్రాముఖ్యతయును గలవు. అమీరుబరీదుతో జరిగిన ఘోర యుద్ధములో 
ఓనా నాయకుడు ప్రదర్శించిన శక్తియుక్తులు సాహస సామర్ధ్యములు మెచ్చుకొని, 
జమ్బీదుఖులీ ఆతనికి జగదేవ నాయకుడన్న బిరుదము ఇచ్చెను. ఏక్నాజీ, 
ఇభ్రాపొమునకు జేసిన సహాయము చరిత్ర ప్రసిద్ధము. జగదేవనాయకుని 
సాయముండుటచేతనే ఇబ్రాహీము గెలుపు స్థిరమగు పునాదులపై నిలిచినది. అందులకై 
ఆతను జగదేవనాయకుని రెండువేల అశ్వికదళమునకు శాశ్వతాధికారిగా 
నియమించెను. 

ఖుతుబుషాహీల పరిపాలన కాలములో అనేక హిందూ సేనానాయకుల 
పేరులగు పడుచున్నవి. ఈ వంశపు తుది మకుటాధిపతి సైన్యములో సమర్గులును 
సాహసోపేతులును అగు హిందూనాయకులు పలువురిండిరి. అందువలన ఆకాలమున 
హిందువులు ప్రగతి పదమునపురోగమించుటలో జెప్పుకొన దగిన ప్రతిబంధకములు 
లేవని దోచుచున్నది. తానాషా పరిపాలన సమయమందు అక్కన్న బహుకాలము 
సర్వచమూ పతిగ నుండెను. మాదన్న ఆకాలములో పేరెన్నికగన్న యోద్ధయును 
చమూపతియును. వీరల మేనల్లుడగు వెంకన్న (వెంగన్న) వైరివీరులచే సైతము 
కత్తియును కలమును ప్రయోగించుట యందు అసమానుడన్న పొగడ్త గాంచినాడు. 
" ఈతని శౌర్య విక్రమాదులకు మెచ్చి అబుల్‌హసన్‌ “రుస్తుంరావను” విరుదు 
ప్రసాదించినాడు. వేరొక మేనల్లుడగు పొదిలి లింగన్న (లింగప్ప) సమకాలికులలో 
(ప్రముఖుడగు సేనా నాయకుడును, సమర్భుడగు పరిపాలనకుడనిపించుకొనెను. తుపాకి 
కృష్ణుడు మరియు బాబురావు మున్నగు దళవాయిలను మరియు పరిపాలకులను 
గురించిచరిత్ర పుటలు కొంత దెలుపుచున్నవి. అబ్బుల్లాఖుతుబుషా, మరియు ఆతని 
మీర్జుమ్లా సైన్యములలో హిందువుల సంఖ్యను, వారి ప్రాబల్య ప్రాముఖ్యములను 
తక్కువ అంచనా వేయవీలుగాదు. వారి త్యాగ బలి దానముల వల్లనే కర్నాటకములోని 
ప్రాంతములు శాంధోము, పులికాటు, మున్నగు ప్రదేశముల నేకములు గోలకొండ 
పాలనలోనికి వచ్చినవి. వారి స్వామిభక్తి పరాయణత, విదేశీయులకు గోల్కొండ 
ప్రభుత అన్న బెదురు కలిగించెడిది. 


66 మహామంత్రి మాదన్న 


భూమ్యాదాయా శాఖలో గూడ హిందువుల ప్రాబల్యము, గణనీయము గనే 
యుండెను. ఖాజీలతోబాటు పండితులకును మాన్యములును అ(గహారములును 
ఈయబడుచుండెడివి. అబ్దుల్లా ఖుతుబుషా యొక్క దీవాను భూమ్యాదాయశాఖ మంత్రి 
నారాయణరావు. ఆ కాలములో దీవానును మజ్మువదారు అనియును 
వ్యవహరించెడివారు. శివారులపై గల సుంకములు రాబట్టుకొను శాఖలో మాత్రము 
ముసల్మానులు ఎక్కువగ నియమించబడు చుండినట్లు అగుపించుచున్నది. ఇది 
మతపరమగు చర్యయని జెప్పవీలుపడదు. 

ఖుతుబుషాహీల పరిపాలన ప్రారంభము నుండియు దేశము - 1. సర్మారు 
లేక తరపు. 2. మహల్‌, 3. తాలుక, 4. పరగణాలక్రింద విభజింపబడి వేలము 
వేయబడు చుండెడిది. వేలములో ఎక్కువ మొత్తమునకు వీనిని దీసుకొను వారి 
సంఖ్యాబాహుళ్యము హిందువులదే. సర్మారు, పాలకునికి పౌరన్యాయాధికారము 
లుండెడివి. తీరములు కోస్తాలు కూడ వేలము వేయబడుచుండెడివి. వానిని సైతము 
సాధారణముగ హిందువులే కొనుచుండెడివారు. * 

ఖుతుబుషాహీల కాలములో ప్రభుత్వము హిందువులను దయగను, మన్ననగను 
జూచుచుండెడిది. ప్రభుత్వ యంత్రాంగపు శాఖలన్నిటిలోను హిందువుల సంఖ్య 
గణనీయముగనే యుండెను. కాన అబుల్‌హసను ప్రభుత్వము మాత్రమే హిందువుల 
(ప్రభుత్వమన్నవాదు అపవాదు నిరాధారము. అది ప్రచారార్థము కల్పించబడినకువాదు. 
* హిందూ ముస్టిముల వల్ల ఏకజాతి ప్రావిర్భవించు అవకాశములను మాదన్న 
మరింత ప్రోత్సహించెను. విశాల హృదయుడగు. సుల్తాను దీనికి దోహదమిచ్చెను. 
ఈ తరుణమున, సామ్రాజ్య తృష్ణ దీర్చుకొనుటకు మత విద్వేష ప్రచారము ప్రాచుర్యము 
పుంజుకొనకున్న దక్షిణదేశములో హిందువులు ముసల్మానులు క్షీరనీరములవలె 
కలిసిపోయి యుండెడివారు. దక్షిణము, హిందూ ముస్లిము సమైక్యతకును భారత 
జాతీయతకును మార్గదర్శియై యుండెడిది. గోలకొండ చరిత్రగూడ ఇంకొక రీతిగ 
వ్రాయబడియెడిది. దైవనిర్ణయము అన్యమగుట అన్నియును అపసవ్యముగ 
రూపొందినవి. 

హిందువుల రాజకీయ ఆర్థికసామాజిక స్వాతంత్యమునకు, ప్రభుత్వపు ఉ 
పేక్ష స్వభావమును, తురకలు తాము (ప్రభువులము అనుకొని ప్రకటించు 
అహంభావమును, అవధులు గట్పించి సరిమిత పరచినవి. అయినను హిందువులు 
ముసల్మానులు సహిష్టుతా భావముతో శాంతముగ సహజీవనము జేయుచుండిరని 


అక్కన్న మాదన్నలు 67 


“టావర్నియర్‌” “ధియానో” మరియు “మహబూబెవతన్‌” మున్నగు (గంథకర్తలు 
వ్రాసినారు. ఇతర ప్రామాణిక చరిత్రలును ఏకగ్రీవముగ అంగీకరించుచున్నవి. నాటి 
దోపిడి విధానము మత ప్రాతిపదిక గాక వర్గమాతృకగ నుండెను. అది అధికారవర్గము. 
ఆ రోజులలో హిందువులలో ఆత్మగౌరవము పౌరుషమును తరుగలేదు. కొంత 
మరుగువడి యుండవచ్చును. హిందువులపై ఉన్న నిరందములను తానాషా 
చాలమట్టుకు సడలించెను. అందుచే నాతనికి అమరమును అక్షయమును అగు 
ప్రజానురాగము తంగేటిజున్నైనది. తేనెలూరు తెలుగు ఆకాలములో సుఖాసీన రాజుల 
భుజాలమీద గాకున్నను రాజసభలందు సమున్నతాసీన. 


వాడుకలు : 


దక్షిణ భారతచరిత్రలో నిష్మామముగ దేశసేవజేసిన త్యాగమూర్తులకు 
కొదువలేదు. జనసామాన్యము చాలమట్టుకు వారలను విస్మరించినది. జరుగవలసిన 
గౌరవ మర్యాదలు వారికి జరుగుటలేదు. వారి పేరులును పాకుడువట్టి 
స్మృతిపథమనుండి జారిపోయినవి. అక్కన్నమాదన్నల విషయములో మాత్రము 
యధార్థమన్యముగ నున్నది. ఈ సోదరులు ఇరువురును నిశ్చల భక్తివిశ్వాసములతో 
నిరువమ త్యాగనిరతి వూరితముగ దేశసేవజేని తమ తరగతివారికి 
మకుటాయమానులైరి. వారు ప్రజాసామాన్యముచే నేటికిని గౌరవింపబడుచుండుటొక 
విశేషము. 

పారసీక చరిత్రలలో వీరిని గురించి వ్రాయబడినది కొంచెము. అదియునుగూడ 
తప్పులతడక. సమకాలిక పారసీక చరిత్రలన్నియును మొఘలు చరిత్రకారులచే 
వ్రాయబడినవి. మొభఘ్లాయిలు గోలకొండను కబళించివేయుటకు పూనికగ 
ప్రయత్నించుచున్న రోజులవి. గోలకొండ శక్తిని శతధా విభజించి, భంగించి 
నామరూపావశేషముగ శిథిలపరచుటయే వారి రాజనీతికి పునాదిరాయి. గోలకొండ 
ప్రభుత్వమును, ప్రభువును, మం(త్రులను విశ్వసనీనయులగు నితరులను 
విషయలంపటులనియును మతసహిష్టుతలేని మూఢులనియును, జారులనియును 
మొరటుకుంచెతో వికృతముగ జిత్రించుటయే పనిగ బెట్టుకున్నవారు మొఘలు 
చారిత్రకులు. అందుచే వారి వ్రాతలు పరమ ప్రమాణములుగ స్వీకరించుట అన్నివేళల 
వీలుపడని పని. వివిధ భాషలలో తదుపరివ్రాయబడిన చరిత్రల బాహుళ్యము, 
చాలమట్టుకు వీని అనుకరణలు మాత్రమే. ఈ యన్నదమ్ములు మతపిచ్చి 
గలవారనియును, దుర్మార్గులనియును ఆ చరిత్రలు అన్నియును సాధారణముగ 


68 మహామంత్రి మాదన్న 


వ్రాసినవి. అట్ల వ్రాసినవారీ అన్నదమ్ముల అసహిష్ణుతను నిరూపించు దృష్టాంతములను 
సంఫుటనలను ఉదహరించలలేదు. అర్థములేని వ్యర్థకధనములు మాత్రము 
గల్పించినారు. గోలకొండలో నున్న సమకాలికు లెవ్వరును దురదృష్టవశాత్తు 
సమ(గ్రమగు గోలకొండచరిత్ర వ్రాయలేదు. ఇతర (గంథములవల్ల తెలిసిన 
విషయములు, పారసీ చారిత్రకుల వ్రాతలను సమర్ధించుట లేదు. వ్యతిరేకించుచున్నవి. 

వీరి ఆర్నేయ పౌరుషేయములను గురించిన సిద్ధాంతములు మరియు వాడుకలు 
తెలుగునాట తామరతంపరలు. వాని నన్నిటిని పరిశీలించు నవకాశమిటలేదు. 
ముఖ్యములగు కొన్ని స్టలపురాణములను మరియు చారిత్రిక విషయములను 
దెలుసుకొనుటకు మాత్రమే ఇందు బ్రయత్నించబడినది. అవసరమగునంతవరకు 
క్లుప్రముగ జర్చించబడినది. ముందు సంతతుల పరిశోధకులకు బహుశ దీనివలనమేలు 
కలుగవచ్చును. వారి పరిశోధనలవల్ల ప్రస్తుతము మనకు దెలిసిన విషయాలు 
మారవచ్చును. నూతన సిద్ధాంతాలు రూపొందనూ వచ్చును. 

మచ్చునకు ఒకటి రెండు వాడుకలు క్రింద నుదహరించబడినవి :- 

సిద్దీపేట తాలూకాలో ప్రచారమందున్న ఒక గాధ ననుసరించి వీరు అనంతగిరి 
(గామాధికారులు. రాజగోపాలపేట సంస్థానాధీశునకు బంధువులును. ఆరోజులలో 
అలీపురము గండి అనుచోట చోరుల బాధ విపరీతముగ నుండెను. ఆ బాధను 
నివారించు పనిప్రభుత్వము వీరికి ఒప్పగించినది. అనంతగిరినుండి కోడూరుమట్టుకు 
గానవచ్చు రహదారి వీరు వేయించినదె. ఈ (గ్రామములో సోమరియును, 
తుంటరియును అగు ఒక దూదేకుల బాలుడుండెను. “తానా” వానిపేరు. 
చిలిపిచేష్టలకును, చిరుతడు దెచ్చుచిల్లర తగువులకును విసిగి తల్లిదండ్రులు వానిని 
దండించనిరోజు ఉండెడిది కాదు. ఆ హింసలు భరించలేక తానా ఇల్లువదిలి 
పారిపోయెను. జాలిగుండెలుగల అక్కన్నమాదన్నలు వాని అవస్థజూచి తమ 
కొలువులోనికి దీసుకొనిరి. పశువులమేపుట, విస్తరులకు మోదుగాకులు దెచ్చుట 
వాని దైనికచర్య. అపరాహ్హము దాటినను ఒకనాడుమోదుగాకులుదీసుకొని రాలేదు 
తానా. అందుచే వానిని వెదుకుచు మాదన్న స్వయముగ పొలమునకు బోయెను. 
అచ్చట వాడొక చెట్టనీడన గాఢముగ నిద్రించుచుండెను. వానికి ఎండ తగులకుండ 
పడగవిప్పి పట్టియున్న పాము మాదన్న కంట బడెను. పరిపాలకులు గాబోవువారికి 
మాత్రమే పన్నగు లిట్ల పడగనీడ లిత్తురట. అది తెలిసినమాదన్న తాను సమీపించుట 
గమనించి నాగు సాగి పోగనే” “తానా”ను లేపుకొని ఇంటికి దీసుకొనివచ్చెను. 


అక్కన్న మాదన్నలు 69 


షడ్రసోపేతము గదినబెట్టెను. విలువగల నూతనవస్త్రములు గట్టబెట్టును. దానికి వాడు 
మురిసిపోయి కారణమడుగు మాదన్న “తానా” నీవు సుల్తాను వైతావోయి” అని 
బదులుజెప్పెను. అది పరియాచకమని భావించి చిలిపి తానా “మాదన్న మాకు 
వజీరు అవుతాడ”నెను. అట్టులే ననదు వ్రాయించి దయజేయించవలసినదిగ అడిగిన 
మాదన్నమాటను సైతము హాస్యముగనె భావించి ననదు వ్రాయించి యిచ్చినాడట. 

ఇంతకన్నను రసవత్తరమగువేరొక వాడుకగూడ ప్రచారములో నున్నది. దాని 
ప్రకారము అక్కన్న మాదన్నలు అన్నదమ్ములే గారు. సరిగదా బంధువులైననూ గారు. 
ముఖపరిచయాలును లేవు. మాదన్న మంత్రియై మహదైశ్వర్యముతో తులదూగుతున్న 
రోజులవి. భిక్షాటనచే బొట్టనింపుకొను బీదపారుదక్కన్న అగంతకులకు అన్నపూర్ణ 
సత్రమువలె నుండు మాదన్న ఇంటికాతడు ఒకరోజు వచ్చి తృప్తిగా దిని తిష్టవేసుకొనెను. 
అంతేగాక పనివారలకు పనులు పరుమాయించసాగెను! అతని చొరవ స్వాతంత్ర్యము 
జూచి మాదన్న దంపతులు, భర్తవైపు బంధువని ఆయమయు భార్యచుట్టమని 
ఆయనయు ఆతనిని గౌరవించుచుండిరి. భార్యాభర్తలిరువురు ఆతనిని గౌరవించుట 
జూచి పరిచారకులు, బంధువులు, తదితరులునుగూడ ఆతనిని ఆదరించసాగిరి. 
ఇది సహజమేగదా? ఇట్టు కొంత కాలము గడిచినది. మాటల సందర్భములో మాదన్న 
ఒకరోజు తమకుగల బంధుత్వమును వివరించమని అక్కన్నను అడిగెను. ఆ 
బీదబ్రాహ్మణుడు నవ్వుచు మనము అక్కచెల్లెండ్ర సంతానము అని ప్రత్యుత్తర 
మిచ్చినాడట. అదెట్లన్న మాదన్నకు “నీవు చిన్నమ్మకొడుకువి మరి నేను పెద్దమ్మ 
కుమారుడను”అని అక్కన్న దెలిపెను. మాదన్న ఈ బీదబ్రాహ్మణుని స్ఫూర్తి సాహసము 
మరియు వివేకమును మెచ్చుకొని సర్వసైన్యాధ్యక్షుని జేసెనట! 

చాల విచిత్రముగ నున్నదికదా చదువుటకీ కధ? ఇట్టి విడ్డూరములగు కధలింకా 
ఎన్నోయున్నవి. ఇట్టి కధాంశములను, యితర స్థలపురాణములు గాని, చరిత్రలుగాని 
ధృవపరచుటలేదు. బహుళములగు నిట్టి వాడుకలవల్ల వీరు ప్రతిభావంతులనియును 
విద్యావివేకములం దభిమానులనియును వదాన్యులనియును దెలియుటయేగాక 
తెలుగుబిడ్డలనియును దెలియుచున్నది. 


చారిత్రికములు : 
ఇంతటితో స్థలపురాణముల, స్థానికగాధల పరిశీలన చాలించి చారిత్రిక 


సిద్ధాంతములు ఏమైన ఉన్నవేమో శోధించవలసియున్నది. చరిత్రలో కొన్ని వీరిని 
కర్నాటకులన్న మరికొన్ని వీరు మహారాష్ష్రులేయని మల్ల జరుగుచున్నవి. మరికొన్ని 


70 మహామంత్రి మాదన్న 


వీరుకన్నడిగులును గారు మహారాష్త్రులును గారు. దెలుగుబిడ్డలని దేల్చి దెలుపుచున్నవి. 
“హదీఖతుల్‌ ఆలం” వీరు కర్ణాటకులని వ్రాయ “అజిజెదక్కన్‌” కర్త ఇంకొక అడుగు 
ముందుకువైచి వీరు సేడము కాపురస్థులగు కులకర్ణీ వంశపువారని “డాండడాం” 
అని అజాండము మారుమోగు నట్లు భేరికాభాండమును మోగించుచున్నాడు. అయితే 
ఇదంతా తాను విన్న సంగతియని అతనే వ్రాసిపెట్టినాడు. సమకాలికుడగు నే 
చరిత్రకారుడును ఈ సిద్ధాంతమును ధృవపరచుటలేదు. సమకాలికమగు ఏచరిత్రలోనూ 
వీరు మహారాష్ట్రలన్న జర్చయు గానరాదు. 

అయినను వీరు మహారాష్ట్రులన్న సిద్ధాంతము తరుచుగ జర్చింపబడుచునే 
యున్నది. వారెవరైనది చరిత్రకు అంత ముఖ్యమైనది గాదు. అపరిమితమగు వారి 
ప్రతిభావిశేషములు అపూర్వమైన వారి త్యాగనిరతి, అనన్య మైన వారిరాజనీతి చతురత 
అనుపమమైన వారి పలుకుబడి, ప్రజలలో వారి యెడ గల అనూహ్యమైన ప్రేమ 
గౌరవములు, వారి ఘటనాఘటనా సామర్ధ్యములు, వారు సాధించిన ఘనవిషయాలు 
చర్చించుట, చారిత్రకులకు ముఖ్యము గాని భారతజాతిని జీల్చి, వీల్చి 
నీరసింపజేయుచున్న ఈ ప్రాంతీయాభిమానములు కులవర్గ వైషమ్యాలు ప్రధానములు 
గావు. దేశానికి. జాతికి వారు జేసిన మేలు దృష్ట్యా వారు సదావంద్యులు, 
ప్రాతఃస్మరణీయులును. ఒక అనవసరమైన సిద్ధాంతము చరిత్రవిద్యార్థులను 
బాధించుచున్నది గనుక ఆ సిద్ధాంతమును జర్చించి కొంత దెలుసుకొనుట 
వాంఛనీయమే యగును. అక్కన్న మాదన్నలు మహారాష్ష్రలని సిద్ధాంతీకరించువారు 
దెలుపు విషయాలీ క్రిందివిధముగ నున్నవి. 

1. వారి చిత్రపటములు. 2. వారి ఉత్తరాలు, ముద్రలు యితర వ్రాతప్రతులును 
బాలబోధి లిఫిలో నుండుట. 8. తెలుగు సారస్వతములో ఈ యన్నదమ్ముల 
కంకితములైన గ్రంథములు లేకుండుట. 4. ఇంటిపేరు పింగిళివారగుట. 5. తండ్రి 
యొక్కయు వారియొక్కయు పేరు మహారాష్ట్ర సాంప్రదాయములో నుండుట. 

పై అన్ని విషయములు క్లుప్తముగ క్రింద జర్చించబడినవి. 

1. చిత్రపటములలో ఈ యన్నదమ్ముల వస్త్రధారణ ఆకార వివేషాలు 
మహారాష్టుల పోలిక ఉన్నవందురు కొందరు. కొన్ని పుస్తకముల లోను ఇతరత్రాను 
మనకు గానవచ్చు వారి చిత్తరువులను గ్రద్ధగ జూచిన వానిలో మహారాషులవి అని 
చెప్పుకొనదగిన ప్రత్యేకములగు లక్షణములేమియును గానరావు. పరిశోధన దృష్టిగల 
ప్రతివ్యక్తికిని ఆవేషధారణ, తురక మొఘ్లాయీల దర్చారీయుల ఉడుపులని స్పష్టముగనే 


అక్కన్న మాదన్నలు 71 


తెలియగలదు. తురుష్క మొఘ్లాయి దర్చారీయుల వస్త్రధారణ పద్ధతులనే అవసరమగు 
స్వల్పమార్చులతో దక్షిణములోని ముస్లిము పరిపాలకులు అనుకరించినారు. వాటి 
ప్రభావము ముస్లిమేతరులగు పరిసర పరిపాలకులపైననూ, వారి సామంత సర్గారుల 
పైననూ స్ఫుటముగ బనిజేసినది. మిర్జారాజా జైసింగు, రాజాజైసింగు షాజీ, శివాజీలు 
మరియు ఇతర హిందూరాజులు మున్నగువారి సభాదుస్తులు ఇందుకు నిదర్శనములు. 
రాజామాన్‌సింగు మరియు ఖానేఖానాన్‌ బహద్దరు సభాదుస్తులకును ఇతర ముస్లిము 
మరియు మొఘ్లాయిల వేషధారణకును ఈషణ్మాత్రమును భేదము గానరాదు. 
అబుల్‌హసను తానాషా, యాతని ముస్లిము దర్చారీయుల దుస్తులకును అక్కన్న 
మాదన్నల వస్తధారణపధద్ధ తులకును వ్యత్యాసము లేదు. అబులహనను, 
మహమ్మదిబ్రాహీం, మహమ్మదు అమీన్‌, మరియు అక్కన్న మాదన్నల చిత్రపటముల 
నెవ్వదేని ఒక గుణగ్రహణ పారీణుడగు చిత్రకారునకిచ్చి భేదము జూపుమనిన బొట్టు 
మరియు బైరు గడ్డముదప్పనితర భేదము లేదనియే అసందిగ్గముగ దీర్చునీయగలడు. 
చిత్రపటములలో వీరు కొందరికి మహారాష్రులుగ గనపడుచున్నారు కాన వీరు 
మహారాష్టులే యన్న సిద్ధాంతములో పసలేదని తేలికగనే దెలుసుకొనవచ్చను. 
సంతకాలు : సంతకాలు మరియు ముద్రలు బాలబోధి అక్షరములో 
నున్నవిగానవీరు మహారామ్హలె అందురు మరికొందరు పరిశోధకులు. సంతకాలు 
ముద్రలు బాలబోధి అక్షరములో గూడ ఉన్నమాట వాస్తవమే. కాని బాలబోధి 
మహారాష్ట్రలిపి గాదు, సంస్కృతలిపి అది. అప్పుడును ఇప్పుడును “మోడి” వ్రాత 
సర్వజనాంగీకృతమైన మహారాష్ట్రలిపి, ప్రాచీన పుస్తకాలు చరిత్రలు పూనేలోని 
భాండార్మరు (గంధాలయములో భద్రముగనున్న అసంఖ్యాకములగు వ్రాతప్రతులు 
“మోడి” లిపిలో నున్నవి. ఛత్రపతి శివాజీ ఆతని మంత్రులు వ్రాతపూతలు మరియు 
సంతకములు “మోడి” లిపిలోనే జేసినారు. అందువల్ల ఈ వాదములో బలమేమి 
యనులేదు. అంతియేగాక చెన్నపట్టణమందలి “ఓరియంటల్‌మాన్యు స్కిస్టు లైబ్రరీ”లోని 
స్థానిక రికార్డ్స్‌ అనగా “స్థానిక గాధలు” “3ఫియత్తోలన్న వ్రాతప్రతులు గలవు. 
వీరు తెలుగులో సంతకముజేసిన వ్రాతలు దాన శాసనములు ఈ “కైపియత్తు”లో 
గలవు అందు వీరి ముద్రలమీద తెలుగు మరియు నాగరలిపి రెండనూ గానవచ్చును.” 
బహుశ ఆ రోజులలో నాగరలిపి మరియు పారసీలిపి యందు సంతకముజేయు 
ఆచారము, విద్యావంతులును ఉన్నత పదవులందును గల హిందువులలో ఉండెడిదేమో! 
నేటి విద్యావంతులు మాతృభాషలో గాక ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ లిపిలో సంతకములు 


72 మహామంత్రి మాదన్న 


జేయుచుండుట మనము సర్వసాధారణముగ జూచుచునే యున్నాము. వీరి 
సంతకములు జూచి భావితరముల పరిశోధకులు వీరు అయిరోపీయులో లేక 
ఈరానీయులో ఉత్తర భారతీయులో అయి యుండుదురని సిద్ధాంతీకరించిన మన 
సంతతులకునవ్వు వచ్చుట సహజము. అందువలన సిద్ధాంతుల వాదనకు మనము 
గౌరవాసన మీయనవసరము లేదు. కైఫియతు పన్నెండవ సంపుటిలో తెలుగు నాయకుల 
దాన శాసనములున్నవి. వానిముద్రలపై నాగర లిపియేగలదు. గాని వారు పదహారణాల 
తెలుగుబిడ్డలేయనునది కాదనరాని సత్యమును, నిరూపితమును, ఈ యన్నదమ్ముల 
విషయములో భిన్న సిద్ధాంతము మరియు విభిన్నవాదమునకు దావులేదు. 

3. ఇంటిపేరు - ఛత్రపతి శివాజీ ప్రధానిమోరోపంతు పింగళె. వాని 
సమకాలికులకు అక్కన్న మాదన్నలును “పింగళి వంశీకులే. అందువల్ల అమోరోపంతు 
పింగళితో నీ మదనాపంతు పింగళె (మాదన్న పంతులు పింగళి)ని తరాజుచిప్పలుగ 
తయ్యారు జేసినారు, ఉత్సాహవంతులగు కొందరు చరిత్రకారులు. అంతటితోనాగక 
మరికొందరు మదనాపంతు పింగళేను మహదాజీపంతు పింగళేగ జేసి ముమ్మూర్తుల 
మహారాష్ష్రునిగ మార్చివేసినారు. పిచ్చి లేవకనే ఉండవలె. లేచిన దాని హద్దులు 
నిర్ణయించుట కెవ్వరితరము? వెట్టి వేయి విధాలు. తెలుగునాట పింగళి వంశమును 
గురించి ఊహాగానాలకు, దొమ్మరి సామునకు అవకాశమేలేదు. పన్నెండవ మరియు 
పదమూడవ శతాబ్దమునుండియే తెలుగు దేశములో పింగళివారు ప్రసిద్ధికొచ్చినట్లు 
గోచరించుచున్నది. పింగళి సూర్యనార్యుడీ ఇంటిపేరుగలవాడే. గాని ఆతని 
గోత్రమువేరు. మాదన్న గోత్రము, శాఖ, వేరు. అంత మాత్రమున వీరు 
మహారాష్టులనుట హేతువాదముగాదు. నేటికినీ తెలుగు నాట ఈ ఇంటిపేరు గలవారు 
ప్రసిద్దులు బ్రాహ్మణులలోను రెడ్లలోను గలరు. మహారాష్టులలో అంతకు ముందుగాని 
ఆ తదుపరిగాని పింగళెలు సామాజికముగనురాజకీయముగను ప్రముఖస్థానములందు 
గనపడరు. ఆ మోరోపంతు పింగళె మన మాదన్న తమ్ముడగు మురహరి పంతులు 
(మల్లన్న పంతు) అగు నేమో పరిశీలించ వలసియున్నది. తెలుగు వారుఇతర సీమల 
అభ్యుదయముగాంచి అత్యున్నత పదవుల నందుకొనుట ఒక ఆనవాయితిగ వచ్చుచునే 
యున్నది. ఈడ్పుగంటి రాఘవరావు, న్యాపతి మాధవరావు “బహ్మవిద్యాభాస్మర” శ్రీ 
సర్వేపల్లి రాధాక్రిష్ణ పండితులను ఉదాహరణలుగ బేర్శొనవచ్చును. నేటిమటుకు చరిత్ర 
కందినంతవరకు అక్కన్న మాదన్నలు మహారాష్రులనుటకు సరియగుప్రమాణము 
సాక్ష్యము లేదు. 


అక్కన్న మాదన్నలు 73 


4. తెలుగుబాసలో (గ్రంథము లంకితముందలేదు : - ఆ రోజులలో సామాన్యపు 
ధనికుడు, భూస్వామి, అధికారి, వర్తకుడు తుదకు ముసల్మానులు గూడ తెలుగు 
గ్రంథములను అంకితముగొని గ్రంథకర్తల నాదరించుట సార్వసాధారణమైన 
విషయము. మాదన్న ప్రబలమగు రాజ్యమునకు ప్రసిద్దుడగు ప్రధాని, అయినను 
అతనికి తెలుగు వుత్తరములు అంకిత మిచ్చిన సూచనలు లేవు. తెలుగు కవులను 
పోషించి వారిచేత తమ వంశమును, పేరును గురించి అవురగానము 
జేయుంచుకొనుట ఆ రోజులలో ప్రతి ఒక్కరికి సర్వసాధారణమగు కోరిక. 
నిరతాన్నదాత, యాచకుల పాలిటి కల్పతరువు, బీదలపాలిటి మేరువు - స్వతః 
పండితుడు. రసజ్ఞుడును అగు మాదన్న. కవి పండితుల ఏలపోషించలేదు? వారిచే 
అంకితము లంది అమరత్వము యేల సంపాదించుకొనలేదు? ఈ ప్రశ్నలకు 
సులభముగ (ప్రత్యుత్తరము దొరకదు. తురక సర్గారులునుసులతానులును తెలుగు 
కవులను పోషించి కావ్యములు వాయించిన న్వర్శయుగము అది. 
ఇబ్రాహీముఖుతుబుషా తన ఆస్థానమంలి అద్దంకి గాంగాధర కవిచే “తపతీ 
సంవరణోపాఖ్యానము” వ్రాయించి అంకితమంది మల్లికిభరాముడైనాడు. తెలుగునాట 
అచ్చతెలుగులో వ్రాయబడిన మొదటి గ్రంథమను గౌరవము ఈ పుస్తకమునకే దక్కినది. 
ఇబ్రాహీముఖుతుబుషా సర్జారుడు అమీన్‌ఖానుడు తన ఆస్థానకవి యగు తెలగనార్యునిచే 
“యయాతి చరిత్రను” వ్రాయించినాడు. ఈరెండు పుస్తకముల వల్లనాటి దేశపరిస్థితులు 
ఆచార్యవ్యవహారములు భావములు కొంత వరకు దెలియు చున్నవి. ముస్లిములే 
తెలుగు కవితకు కనకాభిషేకము చేయించి ఐరావతముల ఎక్కించి ఊరేగించిన బంగరు 
రోజులవి. మరి మాదన్న అక్కన్నలు భిన్నముగ వర్తించిరి. ఈ విషయములలో చరిత్ర 
మూగనోము బూనుచున్నది. ఈ విషయము దెలుసుకొనుటకు ఆ రోజులలో జరిగిన 
కొన్ని చారిత్రిక సంఘట్టనలను శోధింప వలసియ్నుది. చెదురుగ ఉన్నవాని ఒక 
సూత్రమున సంధించిన యదార్థము కొంత సూచితము గావచ్చును. 

ప్రధాని మాదన్న, సర్వచమూపతి అక్కన్నయు తెలుగు కావ్యములంకితములు 
అందుకొనినరి మనము ఊహించిన అపచారముగాదు సత్రమువలె నుండువారింట 
పండితులును కవులును బోషంచబడిరి అని భావించుటలో విడ్డూరమును ఉండబోదు. 
అన్నపూర్ణకును ఆదిలక్ష్మికిని నిలయమైన వారింటి సింహద్వారము సరస్వతిని లోనికి 
సాదరముగ ఆహ్వానించుటతి సహజము. అది చరిత్రస్థమును. 


74 మహామంత్రి మాదన్న 








76 


అక్కన్న 
(సాలార్‌జంగ్‌ మ్యూజియం సౌజన్యంతో) 





మహామంత్రి మాదన్న 


మొవులాయిలచే పురికొల్పబడి ప్రోత్సాహము బొందిన రాజకీయ 
మతవైషమ్యము విషజ్వాలలు “ఇంతింతయి వటుడంత” అయినట్లు 1686వ 
సంవత్సరపు ఏప్రిల్‌ మాసాంతమున ఒకనాటి సాయంత్రము జ్వాలాముఖి వలె బ్రద్ధలై 
నీయన్నదమ్ముల నిరువురను కబళించినది. వీరి ప్రాణముల బలికొని మతోన్మాద 
దుష్టశక్తి శాంతించలేదు. ఒక గోలకొండకోటలోను పట్టణములోను ఎన్నోవేల 
బ్రాహ్మణకుటుంబాలు చిత్రవధ గావించ బడి నట్లుదెలియుచున్నది. వారి గృహములు 
భస్మములు జేయబడినవి. ఆస్థులు దోచుకొనబడినవి. సర్వనాశనము సంపూర్ణముగ 
రచింపబడినది. ఒకప్రాణి గాని ఒక వస్తువుగాని దప్పించుకొని బైటబడలేదు. ఆ 
ప్రకయములో ఎన్ని గ్రంథాలు మసియైనవో ఊహించుట దుస్తరము. మన మూహించని 
చోటుల అమూల్యములగు తాళపత్ర గ్రంధములు మరియు వ్రాత ప్రతులు ఎన్నో 
నేటికిని తరుచుగ దొరుకుచునే ఉన్నవి. మునుముందు మాదన్నను గురించిన గ్రంథ 
ములు, మాదన్న అంకితము బొందిన వుత్తరములు దొరకవచ్చును. తెలుగులో అతనికి 
అంకితము ఈయబడిన పుస్తకాలు లేవని మనము ఆతనిని మహా రాష్ట్రడని 
నిర్ణయించుట సరియైన హేతువు గాజాలదు. వీరు తెలుగునాటి బ్రాహ్మణులే అని 
కొన్ని చరిత్రలు” వ్రాయుచున్నవి. జపరెదక్కను 1184లో హిజ్రీలో వ్రాయబడినది. 
అందుచే విశ్వసనీయమే యగును. సైంటు జార్జికోటలో నున్న ఉత్తర ప్రత్యుత్తర 
సంపుటముల లోన జూపిన వీరి ఆచార వ్యవహారములు గూడ వీరు ఆంధ్రులేయని 
జాటుచున్నవి. వీరి పేర తెలుగులో కావ్యము లంకితమీయబడనంతమాత్రమున వీరు 
మహా రాష్టులే అనినిర్ణయింప పూనుకొనుట తొందరబాటు అగును. దానినాధారముగ 
జేసుకొని చరిత్ర వ్రాయబూనుట సాహసము అగును. 

అయినను నేటికిని మాదన్నను మవాధాజివంతం అనియును 
మదనాపంతనియును అక్కన్నను అక్కరసులేక ఏకనాద్‌ పంతుఅనియును పిడివాదము 
జేయువారున్నారు. భాషాశాస్త్రము ప్రకారము, క్రమముగ ఈ పేరులు అట్లు పరిణితి 
జెందిన వందురు. భాషశాస్త్రవికాస క్రమమెరిగినవారికి వీరి వాదము నీరసమను 
పించును. వీరు జూపు వంశవృక్షము చారిత్రిక పరిశీలనకు నిలువదు. మాదన్నయే 
జ్యేష్టుడని ఈ వంశవృక్షములో జూపుచున్నారు. చరిత్ర దీని నంగీకరించదు. 
ధృవపరచుటయును లేదు. పైన క్లుప్తముగ జర్చించిన అంశములువీరు తెలుగువారు 
గావచ్చుననియును మహారాష్టులు గారనియు సూచించుచున్నవి. 


అక్కన్న మాదన్నలు 77 


అక్కన్న మాదన్నల ఆర్నేయ పొరుషేయములు : 

వీరి ఆర్నేయ పౌరుషేయములను గురించి తెలుసుకొనుట అవసరము. పై 
ప్రకరణమందలి చర్చ కొంత సమాచారము అందించినది. స్థానిక గాథలును డాక్టరు 
బేంద్రేగారి “గోలకొండాచ్యాఖుతుబుషాహి” యును కీ శే కొమరరాజు లక్ష్మణరావుగారి 
“మహహదీయ మహాయుగమును ఆంధ్ర విజ్ఞాన సర్వస్వమును సమకాలికములును 
తద్భిన్నములును దేశీయములును విదేశీయములును అగు పెక్కు ఆంధ్ర ఆంగ్ల పారసీక 
ఉర్దూ మరారీ చరిత్రలును ఇతరములనునగు చారిత్రాత్మకములైన గ్రంథములుమిగిలిన 
సమాచారమునకు మూలము మరియు ఆధారము. 

ఓరుగల్లునకు పడమట నాలుగు మైళ్ళ దూరాన హనుమకొండ యను పట్టణము 
గలదు. అచ్చట భానయ్య పంతులు లేక భానుజయ్య పంతులు అన నొక 
(బ్రాహ్మణుడుండెడి వాడు. డాక్టరు బేంద్రేగారాతనిని భానోజీ పంతు అని వ్రాసినాడు. 
ఇతని భార్యపేరు భాగ్యమ్మ. వీరికి నలుగురు మగపిల్లలు. ఆడపిల్లలు మువ్వరుందురన్న 
సూచనలు చరిత్రస్థములు. ఇంకను ధృవపడవలసిన విషయమిది. మగపిల్లల పేరులు 
క్రమముగ అక్కన్న మాదన్నవిసన్న మల్లన్నలు. డాక్టరు బేంద్రే విసన్నను విశ్వనాధు 
అనియును మాదన్నను మహదాజీయనియును పేర్మొనినారు. మరికొన్ని చరిత్రలు 
మల్లన్నను మృత్యుంజయ యనియును మురహరి అనియును మాదన్నను 
మదనాపంతనియును వ్రాసినవి. ఆడపిల్లల పేరులు వారి భర్తల యొక్కయు మరియు 
మెట్టినింటి వివరములు నమ్మదగిన విధముగ చరిత్రల కందినట్లు లేదు. 

హనుమకొండ పరగణాకు భూమ్యాదాయ శాఖాధికారి క్రింద ఆమిల్‌ (గిర్జావరు 
లేక రెవిన్యూ ఇన స్పెక్టరు)గ పని జేయుచుండెడివాడు భానయ్య పంతులు. కుమారులు 
యుక్తవయస్కులు కాగనే ఆతను వారలకు ఉపనయనములు జేసి సంస్కృతాంధ్ర 
హిందీ పారసీ బాసలు జెప్పించెను. బాలురందరు ఆయా బాసలందు విశేష 
ప్రజ్ఞాపాండిత్యముల సంపాదించిరి. రాజోద్యోగమునకు ఆ రోజులలో అవసరమగు 
విద్దెలన్నియును తండ్రి వీరికి నేర్పించెను. విద్య పూర్తియైన తదుపరి తండ్రివద్దనె 
వీరు కొంతకాలము ఉద్యోగపు రీతులునీతులు మరియు లోతులు నేర్చుకొనిరి. ఆపైవీరి 
వివాహములు జరిగినవి. వీరి అత్తగారల ఊరులు భార్యల పేరులు మరియు ఇతర 
విశేషములు ప్రస్తుత మందుబాటులోనున్న చరిత్రలవల్ల దెలియుటలేదు. ప్రస్తుతమున్న 
చారిత్రికాధారములపై తక్కిన వివరాలను సంకలనము జేయుట నేల విడచి జేయు 


78 మహామంత్రి మాదన్న 


సాము అనుపించుకునును. ముందు జరుగు పరిశోధనల వలన మాదన్న జీవితములో 
మరుగుపడిన చారిత్రికాంశముల మరికొన్ని బయల్పడవచ్చును. 
వీరి వంశవృక్షము మూడుతరముల వరకు చరిత్రలకు అందిన రీతిని క్రింద 
బొందుబరుచనైనది. 
భానయ్య + భానమ్మ 


అక్కన్న మాదన్న విన్సన్న మల్లన్న కూతురు కూతురు కూతురు 
(విశ్వనాథుడు) (మృత్యుంజయుడు 
లేక మురహరి) 


మల్లు కంచర్ల పొదిలి పులపల్లి 
మల్లప్ప బిడ్డ గోపన్న లింగన్న ఎంగన్న 








స్థానికముగ గల పింగలి వారు తాము అక్కన్న మాదన్నల వంశీకుల మందురు. 
వీరు భారద్వాజీయులు. అక్కన్న మాదన్నలు ఆగోత్రికులని అందుబాటులో గల 
చారిత్రికాధారములపై నాధారపడి జెప్పవలను పడదు. అదియునుగాక ఇచ్చటి 
పింగలివారు తాము మహారాష్టులకోవకు జెందిన వారమందురు. అక్కన్న మాదన్నలు 
మహారాష్త్రులని నిర్ధారించు చారిత్రికాధారములు లేవనియు జెప్పవచ్చు. ఒక ఇంటిపేరు 
గలవారు ఏక గోత్రీకులె గావలయున్న నిర్బంధమునులేదు. కాని మూలపురుషుడు 
ఆతని సంతతి ఒకటే గోత్రమువారగుట తప్పనిసరి. ఈ విషయ మిప్పట్టున విపులమగు 
చర్చకు అవకాశమీయదు. 


ఉద్యోగాన్వేషణ : 

అక్కన్న మాదన్నలు అన్నదమ్ములనియును అందు అక్కన్న పెద్ద వాడనియును 
పూర్వ ప్రకరణములో సూచితమైనది. వీరు హనుమకొండ పరగణా భూమ్యాదాయ 
శాఖాధికారి క్రింది ఉద్యోగియగు భానయ్య పంతులి పుత్రులు. విద్య పూర్తియైన 
తదుపరి వీరి వివాహములు జరిగినవి. అక్కన్న మాదన్నలు ఉద్యోగాన్వెషణకై ఇలు 


అక్కన్న మాదన్నలు 79 


వీడిబోయిరి. ఆ ప్రయత్నములోనే వారు విశ్వవిఖ్యాత అంతర్జాతీయ వ్యాపారకేంద్రమును 
ఖుతుబుషాహీల రాజధాని యును అగు గోలకొండ పట్టణము జేరుకొనిరి. 

వీరు భాగ్యనగరమునకు వచ్చిన దెప్పుడు? అచ్చట వీరి అనుభవము లెట్టివి? 
ఉద్యోగ సంపాదనకు వారు పడినపాట్లు ఎట్టివి? అన్న ప్రశ్నలకు చరిత్రలు సరియగు 
సమాధానమిచ్చుటలేదు. ఆ వివరములు తెలుసుకొనుటకు మనము డాక్టరు బేంద్రే 
“గోలకొండాచ్య ఖుతుబుషాహీ”కొమ(ర్రాజు లక్ష్మణరావు “మహమ్మదీయ 
మహాయుగము” దివాన్‌ బహద్దరు కృష్ణస్వామి వ్యాసాలు; యస్‌. కృష్ణస్వామి అయ్యంగార్‌ 
బ్రహ్మిన్‌ మినస్టర్సు ఆఫ్‌ అబుల్‌ హసను తానాషా”, “యాత్రలు” పారసీ చరిత్ర 
గ్రంధములు మరియు బెచిత్యముగల స్థలపురాణములను ఓపికగ మధించవలసి 
యుండును. వీరి ప్రారంభజీవితమునకు సంబంధించినంతమటుకు డాక్టరు బేంద్రేగారి 
వ్రాతలు సంశయాస్పదములుగ దోచుచున్నవి. 

పెండ్లియైన పిదప అక్కన్న మాదన్నలు ఉద్యోగము సంపాదించుకొనుటకు 
హైద్రాబాదు వచ్చిరి. అచ్చట మంత్రి సామంతుల దయ సంపాదించుకొనిరి. 
కొంతకాలమునకు వారు అబుల్‌హసను మంత్రులలో నొకరగు “పర్జన్యదాసు” 
కొలువులోప్రవేశించిరి. ఇది ఒక కథ. 

ఒకనాడు అవురంగజేబు చక్రవర్తి వద్దనుండి అదృశ్యద్రావకముతో వ్రాయబడిన 
ఒక పత్రము వచ్చినది. అబుల్‌హసను, మంత్రిసామంత హితపురోహితాది 
పరివారములో నెవ్వరును దానినిచదువలేక బోయిరి. ఆపత్రము జూచువారలకొక 
సామాన్యమగు తెల్లకాగితమువలెనే అగుపడుచుండెను. చారుమినారు మండపము 
నందు విశ్రాంతి దీసుకొనుచున్న అక్కన్న మాదన్నలు రాజఘోషణ విని ముందుకు 
వచ్చి ఆ కాగితమును దాము జదువుదుమని జిప్పిరి. రాజు సమ్మతిని, ఉ 
ల్లిరసాయనమును ప్రయోగించి ఆ కాగితము లోని ముత్యమువలెనున్న అక్షరములను 
వారు రాజునకు జూపించిరి. చదివి వినిపించిరి. అది రాజునకానందము కలిగించినది. 
రాజు వారితో అదృశ్యద్రావకముతోనే బ్రత్యుత్తరము వ్రాయించి చక్రవర్తికి బంపించెను. 
అన్నదమ్ములిరువురిలో అధిక ప్రతిభాశాలియగు మాదన్నను తన ప్రధానిగ జేసుకొనెను. 
రాజాతనికి ఏనుగులు, గుర్రములు, పల్లకీలు ఛత్రచామరములు నవరత్నములు 
నగారాలు మున్నగు రాజలాంఛనములను బహూకరించెను. ఇతర మంత్రి 
సామంతులును మాదన్నను సలాంఛనముగ సత్మరించిరి. ఇది మరొక కథ. 

ఇది కాశీ మజిలీలలోని కథల మాదిరి అద్భుతరసస్ఫోరకముగను 


80 మహామంత్రి మాదన్న 


వినసొంపుగను నున్నది. కాని ఈ సొంపు మేడిపండు మేలిమి మాత్రమే. ఇతర 
చరిత్రలన్నియును వీరు బహుకాలము (శ్రమతో గూడుకొనిన అనేక తరగతుల ఉ 
ద్యోగములను నిర్వర్తించుచు క్రమేపి మంత్రిపదవిని జేరుకొనిరని దెలుపుచున్నవి. 
బేంద్రేగారొక్కరే ఇంద్రజాల సహాయముతో మాదన్న ప్రధాని యెనారని వ్రాసినారు. 
ఆశ్రమధర్మములు పాటించకున్నను, పురుషులకు ఆ రోజులలో వివాహ 
యోగ్యమగు వయస్సు సాధారణముగ పదునెనిమిది లేక ఇరువది సంవత్సరములని 
భావించవచ్చును. విద్యాభ్యాసము మరియు ఇతరములగు ఆటంకముల వలన ఈ 
యన్నదమ్ముల వివాహము కొంచము ఆలస్యముగనై యుండవచ్చునని బేంద్రేగారి 
వాదము కొరకు మనమొప్పుకొన్నను ప్రమాదములేదు. అట్లగుచో వివాహము అప్పుడు 
మాదన్న అక్కన్నల వయస్సు ఇరువది, ఇరువది రెండైయుండవచ్చును. ఆపై ఉ 
ద్యోగము సంపాదించుకొనుటకు ఒక సంవత్సరమును అనంతరము చక్రవర్తి లేఖ 
చదువుటకు మరొక సంవత్సరము వీరి వయస్సునకు గలుపుకొన వచ్చును. ఈ రీతి 
అంచన గట్టుటలో అటు ఇటు కొంచము వ్యత్యాసము వచ్చినను తర్మమునకు వచ్చు 
ప్రమాదములేదు. అందువల్లబేంద్రేగారి సిద్ధాంతము సరియైనదని ఒప్పుకొన్న 
ఇరువదైదు సంవత్సరములైనా నిండకముందే మాదన్న ప్రధానిగ నియమితుడయ్యెనని 
దెలుసు. మాదన్న పదమూడు సంవత్సరములు ప్రధాని పదవిని నిర్వహించి నట్లు 
చరిత్రలన్నియు ముక్తకంఠముగ ఘోషింపుచున్నవి. అందువల్ల వధించబడినప్పుడు 
ఈతని వయస్సు ముప్పదైదు వర్షములై యుండవలెను. ఎటు జూచినను అప్పుడాతని 
వయస్సు డాక్టరు బేంద్రేగారి వ్రాతల ప్రకారము నాలుగు పదులకు లోపు. 

ఇంతవరకు మనకు లభ్యములైన వీరి చిత్తరువులన్నియు వీరు 1686 
మధ్యకాలపువని దెలియుచున్నది. వానిని పరిశీలించిన అక్కన్న మాదన్నల వయస్సు 
అప్పుడు అరువది కావలదిగనె దోచును. అందువల్ల డాక్టరు బేంద్రే అంచనాలు, 
సిద్ధాంతాలు సరియైనవి గావని స్పష్టమగును. అదియునుగాక ఆంగ్ల, పారసీ ఉర్జూ, 
తెలుగు, (ఫ్రెంచి, డచ్చి. మున్నగు భాషలలో నున్నఏ (గంథములోనూ “పర్దన్యదాసుని” 
పేరుగాని, అతని గురించిన సూచనయుగాని కనబడదు. 

ఈ యన్నదమ్ములకు పరమద్వేషి యన్న పేరు సంపాదించుకున్న ఒక 
“డచ్చిసంచారి” అక్కన్నమాదన్న లిరువురు అన్నద మ్ములు. వీరిది బము 
బీదకుటుంబము. ఉద్యోగార్థము వీరు భాగ్యనగరము వచ్చిరి. క్రీస్తుశకము 1666వ 
సంవత్సరములో సైన్యాధ్యక్షుడగుసయ్యదు ముజప్ఫరువద్దనీ అన్నదమ్ములు సర్రావులుగ 


అక్కన్న మాదన్నలు 81 


ప్రవేశించిరి. అప్పుడు వీరి నెలజీతము పది గిల్డరులు. వీరిలో మాదన్న ధీశాలి. కాని 
అక్కన కొంటె, వంచకుడు మాత్రమేగాక శుంఠయును. ఈ యన్నదమ్ము లిరువురు 
తమ స్వామికి ద్రోహముజేసి మంత్రులైరి. వీరిద్రోహమువల్ల వీరి స్వామియగు ప్రధాని 
సయ్యదు ముజప్ప్ఫరు మీరుజుమ్లా తన పదవిని గోల్పోయెనుో అని వ్రాసినాడు. 

“పరిపాలనా యంత్రాంగములో అప్పుడు మాదన్నయే అందరికన్న పై పదవిలో 
నుండెను. రాజు విషయాలాలసుడు. డెబ్బదైదువేల గిల్లర వార్షిక ఉపకారవేతనమునకు 
ప్రతిఫలముగ అబుల్‌హసను పరిపాలనాయంత్రాంగ మును పూర్తిగ మాదన్నపరము 
జేసెను. ఈ అన్నదమ్ములు తెలుగు, పారసీ మరియు హిందుస్తానీ మున్నగు దేశీయ 
భాషలందు విశేషపాండిత్యము గలవారు. వీరు అబ్బుల్లా ఖుతుబుషా కాలములోనే 
మెలమెల్లగ ఉచ్చదశ నందుకొనిరి. కాని వీరి మంత్రిపదవి చిరకాలము నిలువలేదు. 
అలంఘీరుచక్రవర్తి యుద్ధముజేసి వీరి గృహములు దోచుకొనెను. వీరు తనకు ద్రోహము 
జేసినారని నేరము మోపి తానాషా వారిని జంపించెను.”” 

వీరికి గోపన్నయను వొక మేనల్లుడుండెను. ఈతను బహుశః ఖమ్మం జిల్లా 
నేలకొండపల్లి అను గ్రామ కాపురస్థుడు గావచ్చును. ప్రభుత్వ మాతనిని భద్రాచలము 
పరిగణాకు తహస్సీలుదారుగ నియమించెను. శ్రీరామ చంద్రునందు ఇతనువిశేషమగు 
భక్తి గలవాడు. భక్తిపారవశ్యమున ఆతను ప్రభుత్వపు బొక్కసమునుండి అనేక లక్షల 
వోన్నుల ద్రవ్యమును వ్యయపరిచి సుందరమగు నొక గొప్ప గుడి గట్టించెను. 
శ్రీరామునకు అమూల్యములగు అనేకాభరణములనుజేయించెను. ప్రభుత్వధనమును 
అనుమతిలేకయే వెచ్చించినందులకు ఆతను శిక్షించబడి చెజసాల బెట్టబడెను. ఒకనాటి 
రా(త్రి శ్రీరామచంద్రుడు సర్మారుపైకమును సుల్తానునకుజెల్లించి గోపన్నను 
చెబిసాలనుండి వడిపించెను. గో ఇవియును మార్జిను హోవార్డుల వ్రాతలే. మక్షికిమక్కి 
ఇట్టి గాధయే యొక్కటి ఈజిప్ప జానపదీయులలో ప్రచారమందున్నట్లు చరిత్ర 
పీఠాచార్యులొకరు సందర్భవశాత్తు నాతోజెప్పి యుండిరి. వీరిని గురించి ఎన్నో 
విషయములను వ్రాసినారు. అవి మనకంతగ అవసరమగునవిగావు. 

ప్రముఖ చారిత్రకులు వీరిప్రారంభజీవితమును, ఆర్నేయ పౌరుషేయములను 
గురించి ఏమియు ట్రాసియుండలేదు. వారు వ్రాసినదంతయును ఈ యన్నదమ్ముల 
మంత్రిత్వమును గురించియే అయియున్నది. అందు క్రొత్త విషయాలు ఏమియులేవు. 
శ్రీలక్ష్యణరాయ ప్రభ్యుతులు వ్రాసినవి స్థలపురాణములు మాత్రమే. వాడుకలను మనము 
చరిత్రలుగ అంగీకరించలేము. అంతమాత్రమున అవి పూర్తిగ ద్రోసివేయదగినవని 


82 మహామంత్రి మాదన్న 


భావించుట ఉచితజ్ఞతయును గాదు. వానిలో కొంత అయినా యదార్థత నిబిడీకృతమై 
యుండవచ్చును. అందువల్ల చరిత్ర విద్యార్ధులు వాడుకలును గూడ తగు రీతిగ 
మన్నించి మధించవలసి యుండును. అందుచే పైనవ్రాయబడిన విషయములలో 
చరిత్రలచే సమర్ధింపబడిన సంఘటనలను మనము ఒప్పుకొను టుచితము. మాదన్న 
మంత్రిత్వమునకు సంబంధించినంత మట్టుకు జర్‌ జదునాథ్‌ సర్మార్‌ మరియు నితర 
చరిత్రకారులచే కొన్ని సందర్భములలో స్థల పురాణములనుండి కొన్ని విషయములు 
స్వీకరించబడినవి. ఇట్టి చారిత్రిక ప్రాధాన్యతగల చారిత్రకేతర గ్రంథములలో జె. 
వోవింగ్లను మరియు నికొలావ్‌ మనూషి సంచారసంపుటులు ముఖ్యములు. ఈ 
యన్నదమ్ముల ప్రారంభజీవితమునుగురించి దీనిలోగూడ అంతగ ఏమియును లేదు. 
అయినను వానిలో మాదన్న ప్రధానియైన సందర్భములు మరియు పరిస్థితులు కొంత 
విశదముగ అక్షరరూపమందు కొన్నవి. జె. ఓవింగ్రను వ్రాతల సారాంశము ప్రకారము 
“భానుజయ్య పంతులు, హనుమకొండ పరగణా భూమ్యాదాయ శాఖాధికారి క్రింది 
ఉద్యోగి. భాగ్యమ్మ అతని భార్య. ఆ దంపతులకు నలుగురు కుమారులును, ముగ్గురు(?) 
కూతుండ్రును జన్మించిరి. భానయ్య తన తనయులను విధ్యుక్తముగ ఉ 
పవీతులనుజేసెను. వారికి సరసమగు విద్యలను, అవసరమగు సకల బాసలను 
బాగుగ నేర్పించెను. యుక్తవయస్సున వారి వివాహములు జరిపించెను. ఆపై అక్కన్న 
మాదన్నలు ఉద్యోగార్థము ఖుతుబుషాహీల రాజధాని యగు హైదరాబాదు జేరుకొనిరి. 
హైదరాబాదు జేరునప్పటికి అక్కన్నమాదన్నలంవయస్సు రమారమి క్రమముగ ఇరువది 
మరియు ఇరువదిరెండు వత్సరము లుండవచ్చును. అది అబ్బుల్లా ఖుతుబుషా పరిపాలన 
మధ్యకాలము...” ప్రస్తుతము అందుబాటులో ఉన్న సమాచారము ననుసరించి ఈ 
యన్నదమ్ములు ప్రయత్నపూర్వకముగ బహుసామాన్యమగు ఉద్యోగములో వ్రవేశించి 
నత్తనడకన అభివృద్ధి జెందినట్లు ఆలోచనకు అందుచున్నది. 

డచ్చి యాత్రికుడగు “హోవార్డు” మాదన్న 1666లో మీరుజుమ్లాల వద్ద 
సర్రాఫ్‌గ పది గిల్డరుల నెలజీతముమీద జేరెనని వ్రాసినాడు. కాని క్రీ. శ. 1655 
నుంచి మహమ్మదు సయీదు మీరుజుమ్లాల హైదరాబాదులోగాని, గోలకొండ 
రాజ్యములోగాని లేడు. 1655వ సంవత్సరమునకు ముందునుండియే అబ్బుల్లా 
ఖుతుబుషాకును మీరుజుమ్లాకును మధ్య విద్వేషములు పొటమరించినవి. తుదకు 
మీరుజుమ్లాల మొఘ్లాయీలతో జేరిపోయెను. ఆతని కుమారుడు మహమ్మదు అమీను 
అతి స్వల్పకాలము ఖుతుబుషాహిల కొలువులోనుండినిరాశుడై మొఘలులతో 


అక్కన్న మాదన్నలు 83 


జేరిపోయెను. ఇతను తన తండ్రి తదనంతరము ఆతని స్థానములో “మీరుజుమ్లా”గ 
ప్రతిష్టుడైనటుల అగపడదు. ... వల్ల మహమ్మదమీనును “మీరుజుమ్లాల” యని 
జెప్పవలను గాదు. గాన మాదన్న కడపటి మీరుజుమ్లా వద్ద గిల్డరుల నెలజీతముమీద 
1666వ సంవత్సరములో జేరుటపొసగని పని. (కీ. శ. 1666 మరియు 
1672మధ్యకాలమున ఎవరినీ “మీరుజుమ్లా”గ నియమించునట్లు చరిత్రకందిన 
ఆధారములు గానరావు. అబుల్‌హసను తానాషా 1672వ సంవత్సరములో ఈ 
పదవిని పునరుద్ధరించెను. తాను రాజగుటకు తనకెంతయు సాయపడిన గోల కొండ 
సర్వ సైన్యాధ్యక్షుడగు సయ్యదు ముజప్పరును “మీరుజువ్లూ”గ ప్రతిష్టించెను. 

“హోవార్చు” మీరుజుమ్లా అను పదమునుసరిగ అర్థము జేసుకొనక తికమక 
పడినాడు. అంతియేగాక మాదన్నగారి ద్రోహమువల్ల సయ్యదు మీర్జా సయీద్‌ 
పదవీ భ్రష్టుడైనాడనియును వ్రాసినాడు. పరస్పర విరుద్ధములగు నీ విషయములను 
సమన్వయపరుచవలయునన్న క్రీ. శ. 1672లో మీరుజుమ్మాల పదవిని అధిష్టించిన 
సయ్యదు ముజప్ఫరే 1652వ సంవత్సరము నుండియు మీరుజుమ్లాగ నుండెనని 
“హోవార్జు” భ్రమించినట్లూ హింసవలసియుండును. సమన్వయమునకు అంతకన్న 
గత్యంతరము గనిపించదు. క్రీ. శ. 1666లో మాదన్న అక్కన్నలు ఉద్యోగములో 
ప్రవేశించిరన్న వ్రాతయు సత్యదూరము. 1666వ సంవత్సరములో పది గిల్డరుల 
నెలజీతముపై సర్రాఫ్‌గ ప్రవేశించిన వ్యక్తి ఆరు సంవత్సరములలో అత్యంత ఉన్నతమగు 
ప్రధానిపదవి నందు కొనుటయును అసంభవము. తాను మాదన్ననను సన్నిహితముగ 
నెజుగుదు నని “హోవార్డు” హోరెత్తునట్లు వ్రాసుకున్నాడు. అయినను ఆతను ఈ 
అన్నదమ్ములను గురించి వ్రాసిన వ్రాతలలో అధికభాగము ఉబుసుపోకకై వ్రాసుకొను 
సామాన్య కట్టుకథలకన్న పిట్టకథలకన్న అధికముగ గౌరవించదగినవి గావు. అవి 
వినికిడిపై ఆధారపడి వ్రాసిన అత్యుక్తులును, ద్వేషపూరితములగు ప్రచారోక్తులును 
మాత్రమే. 

పలు చారిత్రిక గ్రంథములు మధించి గ్రహించిన సారాంశముననుసరించి 
ఈ యన్నదమ్ములు ఉద్యోగములో బ్రవేశించి మెలమెల్లగ ఒక్కొక్క మెట్టెక్కుచు, 1666లో 
బల్నీ-ఉల్‌-ముమాలిక్‌ అగు సయ్యదు ముజప్ఫరునకు పేష్మారులుగ నియమితులైరి. 
ఆపై భూమ్యాదాయశాఖ వీరి సంపూర్ణాధిపత్యము క్రిందికి వచ్చినది. క్రీ. శ. 1672 
నుంచి 1673 వరకు సయ్యదు ముజప్పరు “మీరుజుమ్లా”గ నున్న కాలములో 
పరిపాలనా చక్రము ఈ యన్నదమ్ములే నడుపుచుండి నట్లున్నది. * 

అక్కన్న మాదన్నలు హైదరాబాదు వచ్చిన తదుపరి కొంత కాలము నకు 


84 మహామంత్రి మాదన్న 


వారు మిర్జా మహమ్మదు సయీదు వద్ద భూమ్యాదాయ శాఖలో సామాన్యమగు ఉ 
ద్యోగములో (బ్రవేశించిరి. అప్పుడు మిర్జా మహమ్మదు సయీదు “మీరుజుమ్లాగ 
నుండెను. ఈ యువకుల శుభలక్షణములను ప్రతిభా విశేషములను ఆతను గ్రహించెను. 
వారలను తన ఉద్యోగములో జేర్చుకొనెను. క్రీ. శ. 1645 మరియు 1650 
మధ్యకాలములో వీరు ఉద్యోగములో బ్రవేశించినట్లున్నది. 1650వ సంవత్సరము 
వరకే ఈ యన్నదమ్ములు ప్రభుత్వోద్యోగములను సంపాదించికొని యుందురని మనము 
భావించివచ్చు ప్రమాదము అగుపించదు. వీరికి వెంటనే ప్రభుత్వోద్యోగము లభించక 
కొంతకాలము హైదరాబాదు లో గడప దండములు బెట్టుచు తిరిగిన సంగతి 
గ్రంధస్థము. అందువల్ల వీరు 1645 వరకు ఉద్యోగాన్వేషణకై హైదరాబాదు వచ్చిరని 
ఊహించు కొనవచ్చును. అప్పుడు వీరి వయస్సు ఇరవదైదు సంవత్సరములు 
దాటియుండదు. ఈ అంచన ప్రకారము మాదన్న క్రీ. శ 1623లో జన్మించి 
యుండును. అంతకు రెండు సంవత్సరములు ముందు గనే 1621లో అక్కన్న 
బుట్టియుండును. అందువలన డాక్టరు బేంద్రేగారి వ్రాతలు పరిశీలనకు నిలువవు. 
ఈయన్నదమ్ము లీయున్నత పదవులకుజేరుకొనుటకై రమారమి ఇరవదైదు 
సంవత్సరములు చాల కష్టపడి, వివిధ తరగతుల ఉద్యోగములలో పనిజేసి యుందురని 
చరిత్రకారులలో పలువురు అభిప్రాయ పడుచున్నారు. అనగా మాదన్న “మీరుజుమ్ల” 
పదవి నందుకొను నాటికి ఆతని వయసు ఏబది వసంతాలు జూచియే యుండును. 
1674వ సంవత్సరము తదుపరి వ్రాయబడిన, వీరిచిత్తరువులును పైన జూపబడిన 
వీరి వయస్సును సమర్థించుచున్నవి. 

మొదట వీరు మిర్జా మహమ్మదు సయీదు మీరుజుమ్లా వద్ద ప్రభుత్వోద్యోగములో 
బ్రవేశించిరి. ఎంతో శ్రమకోర్చి కష్టించి వ్యతిరేక పరిస్థితులలో (్రద్ధ్దాశక్తులతో విధి 
నిర్వహించుచు తమపై అధికారుల మన్ననలను విశ్వాసమును చూరగొనిరి. మొదటి 
మీర్షుమాయు ఆతని తదుపరి మహమ్మదు అమీను మీరుజుమ్హాయు జేసిన 
తిరుగుబాటులో ఈ యన్నదమ్ములు జేరలేదు. అందుచే నీ యన్నదమ్ములు 
యధాపూర్వము భూమ్యాదాయశాఖలో నుంచబడిరి. అన్నదమ్ములలో మాదన్న ఎక్కువ 
ధీశాలిగను, రాజనీతిజ్ఞుడుగను, పరిపాలనా దురంధరుడుగను వాజ్జ్మిగను 
పేరుగాంచెను. ఉద్యోగములో ప్రవేశించిన పదునైదు సంవత్సరముల తదుపరి అనగ 
క్రీ. శ. 1666 దరిదాపుల గోలకొండ సర్వసైన్యాధిపతియగు బన్నీ-ఉల్‌-ముమాలిక్‌ 
సయ్యదు ముజప్ఫరు వద్ద మాదన్న పేష్మారుగ నియమించ బడియెను. 1673వ 


అక్కన్న మాదన్నలు 85 


86 





అమీరుల్‌ ఉమా సయ్యద్‌ సుల్తాన్‌ ఖులీ నేఖ్నాంఖాన్‌ 


మహామంత్రి మాదన్న 


అక్కన్న మాదన్నలు 





ఇ po గ 1కి 


బన్నీ-ఉల్‌-ముమాలిక్‌ సయ్యద్‌ మూసాఖాన్‌ 


87 


సంవత్సరాంతము వరకు ఆ పదవియందు మాదన్న పని జేయుచుండెను. ఉద్యోగములో 
ప్రవేశించినదాది 1673వ సంవత్సరము వరకు అతను భూమ్యాదాయశాఖలో 
పనిజేయుచుండెను. ఆ శాఖపై నాతనికి సంపూర్ణమును బాధయుతమును అగు 
ఆధిపత్యమును అధికారమును లభించెను. అనగ అబ్బుల్లా ఖుతుబుషా కాలములోనే 
భూమ్యాదాయశాఖ ఈ యన్నదమ్ములకు పరిపూర్ణముగ స్వాధీనపడినది. 

వారసత్వపు వివాదము ఆరంభము కాగనే అబుల్‌హసను అధికారము లోనున్న 
వ్యక్తులను మంచి జేసుకొనుటకు సహజముగనే ప్రయత్నించినాడు. సర్వసైన్యాధ్యక్షుడగు 
సయ్యదు ముజప్ఫరు, అంతఃపుర పాలకుడగు మూసాఖాన్‌, అమీరుల్‌ ఉ 
మ్రా-నేక్నాంఖాన్‌ అక్కన్న మరియు మాదన్నలను తన వైపు ద్రిప్పుకొనెను. * 

అబుల్‌ హసను రాజగుటకు ఈ అన్నదమ్ములు ఎంతో ఓర్పు నేర్పు తోను 
చాకచక్యముగను కృషిచేసినారు. దీనికి ప్రతివలముగ మాదన్న దీవానుగ 
నియిమితుడైనాడు. దానికితోడు ఆతని పూర్వపుటుద్యోగము అనగ సయ్యదు 
ముజఫ్ఫరునకు పెమ్మోరు పదవిగూడ స్థిరముగనే నుండెను. అక్కన్న తన తమ్ముడగు 
మాదన్నకు కార్యదర్శి (పేష్మారు)గ నియమితుడయ్యెను. 

ఈ విధముగ 10వ మొహ(ర్రము 1082వ హిజ్రీకి సరియగు 80వ ఏప్రిల్‌ 
1682 సంవత్సరము వరకు అక్కన్నమాదన్నలు క్రమేపి పై ఉద్యోగము లందుకొనుచు 
అన్నిటికన్న ఉన్నతమగు స్థానము జేరుకొనిరి. దానిపై “మీరుజుమ్ల” అనగా 
ప్రధానిపదవిమాత్రమే మిగిలినది. 

“మీరుజుమ్లాగ నియమింపబడిన సయ్యదు ముజప్పరు గర్వియై రాజు యెడలను 
సామంత సర్దారులతోను అవజ్ఞతగ ప్రవర్తింపసాగెను. అబుల్‌ హసను తన 
సాయముచేతనే రాజయ్యెను. అందువల్ల అతను తన యభీష్టము ప్రకారము 
నడవవలెను. రాజ్యాంగములును తన కనుసన్నల మెలగవలయునని భావించెడివాడు. 
రానురాను అతనిప్రవర్తన దుస్సహమైనది. అందువల్ల 1674వ సంవత్సరముల 
సుల్తానాతనిని మీరుజుమ్ల పదవినుంచి తగ్గించి మరల సర్వసైన్యాధ్యక్షునిగ 
నియమించెను. సూర్య ప్రకాశరావను బిరుదముతో మాదన్నను మీరుజుమ్షపదవిపై 
నిల్చను. ఛత్ర చామర గజతురగ ఆభరణములు మున్నగు రాజలాంఛనములిచ్చి 
గౌరవించెను. అక్కన్న తన తమ్ముడగు మాదన్నకు పేష్మారుగ నియమించబడెను. 
క్రీ. శ. 1673వ సంవత్సరములో నీ పని జరిగినదని జదునాథ్‌ సర్మారభి ప్రాయము 


88 మహామంత్రి మాదన్న 


అక్కన్న మాదన్నలు 





మహామంత్రి మాదన్న 


89 


అయితే ఆతను సరియగు తేది సూచించలేదు. 

ఆ రోజులలో “ఈస్ట్‌ ఇండియా కంపెనీ” వారి ప్రతినిధియొకడు గోల కొండలో 
నుండువాడు. ఇచ్చట ప్రభుత్వోదోగులలో అందును “మీరుజుమ్లావంటి ప్రధానమగుఉ 
ద్యోగులలో జరుగు మార్పు ఇంగ్రీషువారికి ముఖ్యమగుటచే వారి వ్రాతలలో ఈ 
విషయము ప్రతిఫలించుట సహజము. 1674వ సం॥మే నెల మట్టుకు ఏ మార్పులును 
రాజోద్యోగులలో జరుగలేదనియే ఆ (ప్రతినిధి లేఖలవల్ల తెలియుచున్నది. కాని 21వ 
నవంబర్‌ 1674వ సం॥పు లేఖలో ఈ మార్పు జరిగినట్లు వ్రాయబడినది. కాన 
మనము 1674మే మరియునవంబర్‌ నెలల మధ్యలో ఈ మార్చు జరిగినట్టు 
నిశ్చయించుకొనవచ్చును. 

(క్రీ. శ. 1672 మరియు 1673వ సం॥లు దక్షిణ భారతములో 
విప్లవాత్మకములగు సంవత్సరములు. వీనిలో అబుల్‌హసనురాజగుట మాత్రమే గాక 
శ్రీరంగరాయలతో విజయనగర సామ్రాజ్యపు అధికార శేషముకూడా తుడిచిపెట్టుకొని 
పోయినది. సయ్యదు నిజాముద్దీను అహ్మద్‌ మరియు సయ్యద్‌ ముజఫర్‌లు 
విఫలకాములై చరిత్ర పుటలనే త్రిప్పివైచినారు. ఛత్రపతి శివాజీ తన రాజ్యమును 
సుస్థిరము చేసికొనెను. బీజాపురపు రాజ్యములో అంతఃకలహములు చెలరేగి దేశమును 
రురదతాండవ రంగము మార్చినవి. కన్నడ, తమిళ ప్రాంతములలో హింస, దోపిడి 


అరాచకములు చెలరేగి, శాంతి, సౌభాగ్యములను ఎండమావులుగ జేసినవి. 
మాదన్న ప్రధాని : 

క్రీ. శ. 1672వ సంవత్సరపు 28వ ఏప్రిలునకు సరియగు 5వ మొహర్రం 
1083వ హిజీనాడు అబుల్‌హసను రాజుగా ప్రకటించబడియెను. ఎనిమిది రోజుల 
తదుపరి అనగ 380వ ఏప్రిల్‌ 1672నాడు “తానాషా” పట్టాభిషిక్తుడయ్యెను. అతనిపేర 
“ఖుతుబా” చదువబడినది. నాణ్యములు చలామణి జేయింపబడినవి. వార్షికముగ 
నాలుగు లక్షల హోన్నుల కప్పము గట్టుదుననియును విశ్వాస విధేయతలు కలిగి 
యుందుననియును అబుల్‌హసను జెరంగజేబు చక్రవర్తికి విన్నపమంపెను. పంపిన 
కప్పమును, జేసిన ప్రమాణమును అంగీకరించుచు, చక్రవర్తి, వినయ విధేయతలతో 
సంచరింపుమని ఫర్మానాబంపెను. "* 

పట్లాభిషిక్తుడైన నాటి రాజసభలో సయ్యదు ముజప్పరును “మీరు జుమ్లా” 


అ 


90 మహామంత్రి మాదన్న 


పదవియందును అంతఃపుర పాలకుడగు మూసాఖానును “ఖానేఖానాన్‌” అను 
బిరుదుతో సర్వసైన్యాధిపతిగను మాదన్నను “మజ్మువదారూగను మరియు సయ్యదు 
ముజప్ఫరునకు పేష్మారుగను నియమించి గౌరవసత్మారములందించెను. అక్కన్నను 
యాతని తమ్ముడగు మాదన్నకు కార్యదర్శిగ ప్రతిష్టించెను. కర్నాటకపు నవాబగు 
సయ్యదు హుస్సేనుఖులీ అబుల్‌హసను యడ వినయ విధేయతలను భక్తి 
విశ్వాసములను ప్రకటించుకొనెను. అట్టులే (ప్రవర్తించెను. ఆతను సమర్గుడును. 
ప్రజారంజకుడును అగు పరిపాలకుడగుటవలన సుల్తాను ఆతనిని యధాతధముగ 
నుంచెను. చంగల్పట్టు ప్రాంతపు పరిపాలనా బాధ్యతయు ఆతనికి అప్పగించెను. 
చంగల్పట్టు ప్రాంతము 1671వ సంవత్సరమున గోలకొండ సైన్యముచే 
జయింపబడినది. గోలకొండ ప్రభుత్వము ముస్తఫా హకీముఖానుని చంగల్పట్టునకు 
తన మొదటి పరిపాలకునిగ నియమించెను. సయ్యదు హుస్సేను ఖులీకి ఆతని 
ప్రజారంజకమగు పరిపాలన దృష్ట్యా “నేక్నాముఖాను” అను బిరుదమును, 
రాజవంశీకుడు మాత్రమేగాక రాజు విశ్వాసమన్ననలను బొందుటవలన అమీరుల్‌-ఉ 
మ్రా స్థానమును ప్రసాదించబడియెను. * అమీరుల్‌-ఉమ్ర బిరుదమును గురించి 
చరిత్రలలో విభిన్నవాదములుగలవు. కొందరు ఆ బిరుదు సయ్యదు ముజప్పరునకున్నట్లు 
వ్రాయుచున్నారు* ఈ చర్చ మరియు వివాదము మనకు ప్రస్తుతాంశముగాదు. 
అందువలన దాని విషయము చర్చించు అవసరమును గానరాదు. 

“మీరుజుమ్లా” పదవిపై నధిష్టించిన తదుపరి సయ్యదు ముజప్ఫరు గర్వియె 
పెడసరముగ ప్రవర్తించసాగెను. అంతియేగాక అతడు పరిపాలన విషయములో (శ్రద్ధ 
జూపుట మానెను రాజు. రాజ్యముకన్న తన పదవి, అధికారము, ప్రాబల్యము, 
పెంపుజేసుకొనుటకే ప్రాధాన్యత ఇచ్చి అందుపై కేం ద్రీకృతుడయ్యెను. వారసత్వపు 
వివాదము వలన లాభపడునుద్దేశముతో పరాశువారు శాంధోముపై మరల దాడి 
చేసిరి. పుదుచ్చేరికోటను నిర్మించిన “ఫ్రాన్సిస్‌ మార్చిన” మరియు ్రెంచికంపెనీల 
గవర్నరు “బేరను డిలీ హేలు” సంయుక్తముగ శాంధోమును స్వాధీనపరచుకొనుటకు 
బ్రయత్నించిరి. కాని నేక్నాము ఖానుని ఉనికి వలన వీరి ప్రయత్నములు ఫలించలేదు. 
12వ జూలై 1672వ నేక్నాము ఖానుడు మరణించెను. మరునాడు అనగ 13వ 
జూలై నాడు (ఫ్రెంచి వారు శాంధోమును ముట్టడించిరి. “బేరన్‌డిలాహే” ముందే 
సయ్యదు ముజప్ఫరు సానుభూతిని సంపాదించుకొనెను. అంతియేగాక ఆతను మద్రాసు 
లోని ఈస్టు ఇండియా కంపెనీ గవర్నరగు “లాంగుహరను” సహకారమును 


అక్కన్న మాదన్నలు 91 


కూడబొందెను. * శాంధోములో ముట్టడించబడిన గోలకొండ సైన్యములకు ది. 
20-10-1672వరకు సయ్యదు ముజప్పరు మీరుజుమ్లా ఎట్టి సాయమును బంపలేదు. 
అందువలన నాలుగు నెలలుపరాశులను ప్రతిఘటించిన తదుపరి గోలకొండ 
సైన్యములు చేయునదిలేక తొలగిపోయినవి. అక్టోబరు మాసాంతమున (ఫ్రెంచివారు 
శాంధోమును స్వాధీన బరుచుకొనిరి. రాజకీయమును సైనికముగను గోలకొండ 
పరపతికిది ఆశనిపాతము. కశాఘాతము. 

నేక్నాము ఖానుని మరణానంతరము కర్నాటక ప్రాంతపు పరిపాలనకు 
ఖానెఖానాన్‌ అనుబిరుదుగల మూసాఖాను నియమితుడయ్యెను. సర్వసైన్యాధ్యక్షుడగు 
మూసాఖానునకును మీరుజుమ్ల అగు సయ్యదు ముజప్పరు నకును మధ్య విద్వేషములు 
పెరిగి అవి వారి నడిమి పచ్చగడ్డిని భగ్గున మండించు స్థాయినందుకొనినవి. అందుచే 
ముజప్ఫరాతనిని రాజధాని నుండి దూరము బంపివేయ సంకల్పించుకొనియెను. 
ఫలితముగ మూసాఖానుడు కర్నాటకమునకు రాజపాలకుడుగ నియమింపబడియెను. 

(ఫ్రెంచివారు వీరిద్దరిస్పర్థలనాధారముగ దీసుకొని ప్రబలులై “పులి కాట్టు” 
పై దాడి సలిపిరి. * కాని తుపాకి కృష్ణుడను గోలకొండ దళవాయి పరాసులను 
పరాజితులనుజేసి పారద్రోలెను. ఆతను (ఫ్రెంచి వారి దాడిని తిరుగగొట్టిసుల్తానునకు 
ఈ సంగతి దెలియబరిచెను. దానికి డిలాహె బెదిరి 13వ ఏప్రిల్‌ 1673న మచ్లిబందరు 
వచ్చి అచ్చటనున్న సుల్తాను క్షమాభీక్షకై బ్రయత్నించెను. సుల్తాను నుండి ఆతని కెట్టి 
ప్రత్యుత్తరమును లభించలేదు. ధూర్తుడగు డిలాహె యిచ్చట క్షమాభిక్షకై అర్థించుచునే 
రెండవవైపు గోలకొండ నౌకలను అందు ముఖ్యముగ మూరు జాతివారి వ్యాపార 
నౌకలను పెక్కింటిని ధ్వంసము జేయించెను. అయినను ఆతనికి సయ్యదు ముజప్ఫరు 
అండదండలు సహాయసానుభూతులు ఉండుటవలన సుల్తాను చర్యదీసుకొనలేదు. 
ఇన్ని యాగడములు జరిగినను అన్ని అవమానములు కలిగినను సుల్తాను ఫ్రెంచి 
వారి అతిక్రాంత మర్యాదలను అభాయిత్యములను సహించి లక్ష్మక్రానుల 
ప్రత్యామ్నాయముగ “శాంధోముూను మరల (ఫ్రెంచివారి పరమొనర్చుటకు 
అంగీకరించెను. 

మూసాఖానీ యొడంబడికను ఆమోదించలేదు. ఆతను ముందుగ 
బాలాసాహెబును ఆపై చిన్న పల్లిమిర్దాను శాంధోమును స్వాధీనపరుచుకొనుటకు 
సైన్యములనిచ్చిబంపెను. విజయము కనుచూపు మేరలోనికి వచ్చినిది. ఫ్రెంచి వారి 
విజయము తనకు ఇష్టముగాకున్నను మద్రాసులోని ఈస్టు ఇండియా గవర్నరు 


92 మహామంత్రి మాదన్న 


లాగ్‌హారన్‌(ఫైెంచి గవర్నరగు బేరన్‌ డిలాహేకు సాయమందించెను. * అయినను 
మూసాఖానుని విజయము తధ్యముగ దోచెను. జయమాలచే ధరించి విజయలక్ష్మి 
ఆతనిని స్వాగతించుచున్నట్లుండెను. సయ్యదు ముజప్ఫరు మాత్సర్యమును ఇది మరింత 
ప్రజ్వలింపజేసినది. ఆతను సుల్తానును బలవంతపరిచి మూసాఖానుని రాజధానికి 
బిలిపించివైచెను. ఆతని స్థానములో నామ్టారుఖానుడు కర్నాటక ప్రాంతీయాధికారిగ 
నియమింపబడియెను. జయమాల చేబూని తనను వరింపవచ్చుచున్న విజయలక్ష్మిని 
బోవిడిచి విషణ్ణ హృదయుడై మూసాఖాన్‌ 80వ అక్టోబరు 1673వ తేదీన రాజధానికి 
పయనమైపోయెను. * అయిననునిరుత్సాహపడక చిన్నపల్లి మీర్దాడచ్చివారి సాయముతో 
ఫ్రెంచివారిని మన్ను గరిపించెను. చేయునదిలేక (ఫెంచివారు శరణోహం అనిరి. 
క్రీ. శ. 1674వ సంవత్సరము జూన్‌ 27వ తేదీన వారు గోలకొండతో నొక సంధి 
జేసుకునిరి. దాని నియమముల ప్రకారము ఫ్రెంచి వారు శాంధోమును డచ్చివారికి 
అప్పగించారు దానిని గోలకొండ ప్రభుత్వమునకు వశపరిచిరి. ఫ్రెంచి వారి 
ఆగడములను సైరించి ఆదుకొనుటకు అప్పుడు సయ్యదు ముజప్పరు అధికార నౌకకు 
కర్ణధారిగ నున్నట్లులేదు. 

మూసాఖానునకు రాజధానికితాను ఎందుకు ఎవరి మూలమున 
పిలిపించబడినది తెలియును. ఇదివరకూ ముజప్పరు మూసాలమధ్య లోలోన రగులుచు 
పొగలు సెగలు గ్రక్కుచున్న విరోధాగ్ని ఈ కారణమున మరింత తీవ్రరూపము 
దాల్చినది. ఇటువంటి హేతువులు అనేకములు మీరుజుమ్లా యగు సయ్యదు ముజప్పరు 
పతనమునకు చరమ గీత మాలపించినవి. 

సయ్యదు ముజప్పరు మీరుజుమ్లకు గల ప్రాబల్య ప్రాభవములును 
పలుకుబడియును అబుల్‌హసనునకు దెలియును. సుల్తానునకు అతనన్న ఇంతో 
అంతో బెదురు లేకపోలేదు. సయ్యదు ముజప్ఫరు ఇనుప గుప్పిటి నుండి వీలగునంత 
త్వరగ విముక్తుడు గావలయునని ఆతను లోలోననే తీవ్రముగ కాంక్షించుచుండెను. 
దీనిని రక్తపాతము లేకుండ సాధింపవలయునన్నదియే యాతని యభిమతము, 
కాంక్షయును. సయ్యదు ముజప్పరు ప్రాబల్యము మరింత వేరూని బలపడకముందే 
దానిని సమూలముగ బెరికి బారవైచు, శక్తి యుక్తులు, తెలివిదేటలు అబుల్‌హసనునకు 
తగినంతగలవు. ఆతను సయ్యదు ముజప్పరు మరియు మూసాఖానులకు గల వైరమును 
బహుచాకచక్యముగను నైపుణ్యముగనురెచ్చగొట్టెను. ఆతనికి పరిపాలన చక్రపు 
పోకడులును చక్రధారుల మరుగు మర్మములును క్షుణ్ణముగ దెలియును. అయినను 


అక్కన్న మాదన్నలు 93 


ఏమియు దెలియని అమాయకునిగనురాజ్యపు విషయములు బొత్తిగ పట్టించుకొనని 
విషయలంపటుడుగను విలాస పురుషుడిగను ఆతను నటించు చుండెను. ఈ మార్పులు, 
శాంతికి హాని, సమామునకు గాని గలుగకుండునట్లు గావలయునని కోరుచుండెను. 
తాను స్వతంత్రుడగుటకు సుల్తాను బహు నిగూఢముగ ప్రయత్నించుచుండెను. లోలోన 
పధకములు రూపొందించెను. వానికి తుది మొరుగులు దిద్దుచుండెను. 

సర్వశక్తి సంపన్నుడైనను సయ్యదు ముజప్ఫరునకు మూసాఖానుదన్న బెదురు. 
వారికి జూపులలో చుక్కెదురు. కారణము భానుడు సర్వచమూపతి యగుట. పగకు 
కారణము. మత్సరము, దురాశ. అందుచే ముజప్ఫరు రాజు నామోదము బొంది, 
ది. 16-7-1672న మూసాఖానును కర్నాటక రాజ్యపాలునిగ నియమించి రాజధానికి 
దూరముగ బంపించెను. అచ్చటయును మూసాఖానుని కీర్తికెివారములు పలుకుబడి 
ప్రాబల్యములు దశదిశల విస్తరించెను. అది మీరుజుమ్లాకు దుస్సహమయ్యెను. 
అందువలన ది. 30-10-1673న ఆతనిని మరల రాజధానికి తిరిగి విలుపించెను. 
ఫలితముగ ముజప్ఫరు మూసాలవైరము దినదిన ప్రవర్ధ్థమానమైనది. ఒకరినొకరు 
సమూలముగ తుడిచివేయ వారు సమాయత్తులగుచుండిరి. రెండవవైపుసుల్తానుగూడ 
వారిని తన మార్గమునుండి తొలగించుటకు నిగూఢముగనే అయినను పూనికగ 
ప్రయత్నించుచుండెను. 

పరిస్థితులు ఇట్లుండ, మీరుజుమ్ల సయ్యదు - ముజప్ఫరు తనకుగల 
అధికారమును పురస్కరించుకొని సైన్యముపై అగు వ్యయపు లెక్కల పుస్తకములను 
దెప్పించుకొని పరిశీలించెను. దుర్యుయములు ద్రవ్యాపహరణములు మున్నగు 
లోపములు అనేకములు పట్టుబడినవి. ముజప్ఫరు బహిపుస్తకములును ముసాఖానుని 
పేష్మారునుండి దప్పించి సుల్తానునకు జూపించెను. మూసాఖానుడు ప్రభుత్వపు 
రొక్క్మమును దుర్వయము జెసెననియును దుష్టబుద్ధియె అపహరించెననయును 
సోదాహరణముగ రాజునకు నమ్మకము కలిగించెను. ఈ సంగతి తెలియగనే 
మూసాఖానుడు రుద్రుడయ్యెను. సయ్యదు ముజప్ఫరు భవనమును ముట్టడించెను. 
ముజప్ఫరు ఈ సమాచారము సుల్తాను నకు అందించి తనను రక్షించుమని ఆర్థించెను. 
తానాషా ముట్టడిని తక్షణమే ఎత్తివేయవలసినదిగ మూసాఖాను నాజ్ఞాపించెను. ముట్టడి 
ఉపసంహరించబడినది. మూసా ఖానుని తన అంతఃపురములోనికి బిలిపించి 
అబుల్‌హసను ఆతనిని నిర్భంధములోనికి దీసుకొనియెను. ఆతని పదవి, అధికారము, 
సంపద, ఇల్లువాకిలి, ఆస్థి, అయివేజులన్నియును ప్రభుత్వము స్వాధీనబరుచు కొనినది, 


94 మహామంత్రి మాదన్న 


అతని ఇంటినుండి అయిదు లక్షల హోన్నుల పైకమును అమూల్యములైన 
ఆభరణములను నవరత్నములును చెజిక్కినవి. ఆతను కర్ణాటక పరిపాలకునిగ నున్న 
పదునైదు నెలలో సంపాదించినది అది. అనేకములగు ఇతర ఆరోపణములును 
ఆతనిపై మోపబడినవి. ఈ సంఘటనకు సంబంధించిన తేదీలు లభ్యము అగుటలేదు. 
బహుశ ఇది క్రీ. శ. 1674వ సంవత్సరపు ఫిబ్రవరి నెలలో జరిగియుండ వచ్చును 
సుల్తాను ఈ విధముగ సర్వసైన్యాధక్షుడుగను ప్రబలుడును అగు ఒక వ్యక్తిని తన 
దారినుండి తొలగించి కొంతవరకు నిశ్చింతుడయ్యెను. 

మూసాఖాన్‌ ఖానేఖానాన్‌ నిర్వంధమువల్లసయ్యదు ముజప్ఫరు -మీరు జుమ్ల 
మార్గముకూడ నిష్కంటకమయ్యెను. ఆతని అహం నిరంకుశమైనది. గర్వము హద్దులు 
దాటి అజ్టులు సాచసాగినది. అతనికి ఇప్పుడు ఎవ్వరి విరోధమును నిరోధమును 
భయమును లేకుండెను. రాజో విషయలంపటుడని యాతని భావన. ఆ విషయ 
లంపటునికి రాజ్యమిచ్చినది తానే ఆయెను. తాను దలచుకున్న అట్టి రాజును సైతము 
పదవీచ్యుతుని జేయగలుగుదన్న భ్రమాత్మకమగు విశ్వాసము. అందువల్ల రాజు, 
రాజ్యాంగములు అన్నియు సర్వదా తన కనుసన్నల మెలగవలయునన్న నాలుకలు 
గోరు ఉత్కంఠత. ఇదీఇట్టివి మరికొన్ని ఆతనిని రాజాయడ అవజ్ఞతగ ప్రవర్తించుటకు 
పురిగొల్చెను. అతను రాజును సంప్రదించకయే రాజకార్యములు స్వతంత్రముగ 
నిర్వర్తించసాగెను. శాంధోము మరియు పులికాట్టుల పై ఫ్రెంచివారు జేసినదాడులను 
ఆతనుసుల్తానునకు దెలుపనెలేదు. పులికాట్టువద్ద ఫ్రెంచివారల నిర్జించిన తుపాకి 
కృష్ణుడు రాజునకు ఈ విషయము స్వయముగ నివేదించెను. ఈ సంఘటన 
అనంతరము సయ్యదు ముజప్పరు కొంతకాలము జాగ్రత్త వహించి రాజకార్యములు 
రాజునకు విన్నవించి ఆతని ఆమోదముతోనే జేయుచుండెను. కాని తుపాకి కృష్ణుడు 
చరిత్రపుటలనుండి జారిపోయినాడు. రాజకీయ రంగమునుండి మరుగై పోయినాడు. 
సుల్తాను, ముజప్పరు పెట్టమన్న చోట చిన్నవి పెద్దవి సంతకములు బెట్టుచు ఆతని 
అభిప్రాయము ననుసరించి నడుచుకొనుచున్నట్లు చాకచక్యముగ నటించుచుండెను. 
ముసాఖానుని పతనము తదుపరి. సయ్యదు ముజప్పరు మీరుజుమ్ల, అతిక్రాంత 
మర్యాదగను అవిధేయతగను సంచరించసాగెను. అచిరకాలములోనే ఆతను 
లాంఛనప్రాయముగనైనను రాజును సంప్రదించుట మానెను. 

పైకి విషయలోలుడుగను నీరసుడుగను శ్రద్దా విహీనుడుగను గనపడుచున్నను, 
అబుల్‌హసను, తన మీరుజుమ్ల శృంగభంగమునకు ప్రయత్నించు చునే యుండెను. 


అక్కన్న మాదన్నలు 95 


ఈ ప్రయత్నమునందు తనకు సాయపడజాలు సానుభూతి పరులకై రాజునలువైపుల 
బారజూచెను. ఆతనికి, సయ్యదు ముజప్పరు పేష్మోరును, మజ్మువాదారును 
(భూమ్యాదాయ శాఖామాత్యులు) అగు మాదన్నయునుఆతనిసోదరుడగు అక్కన్నయును 
విశ్వసించదగిన వారుగ గనుపించిరి. రాజు వారలను వారసత్వపు వివాదమునుండియే 
యెటుగును. వారి ప్రతిభా విశేషములు శక్తి సామర్థ్యములురాజునకుదెలియనివిగావు. 
అప్పుడే ఆతనికి వారలపై సదభిప్రాయము వారి సామర్థ్యముయందు నమ్మకముకల్లినది 
అందువలన ఆ యన్నదమ్ముల ద్వారానే ఆ సందర్భములోగూడ రాజు తన మనోరధము 
దీర్చుకొన సంకల్పించెను. తన నేర్చువల్ల అబుల్‌ హసను సయ్యదు ముజప్పరున 
కనుకూలురగు పెక్కురు సామంతులను తన వైపు ఆకర్షించు కొనియెను. అంతియేగాక 
ముజప్పరు స్వంత సైన్యమందలి నాయకుల ననేకులను తనవైపు ద్రిప్పుకొనెను. 
రాజు విషయలాలసడును అసమర్ధుడును అన్న భ్రమలో నున్న సయ్యదు ముజప్ఫరునకు 
జరుగుచున్న ఈ ప్రయత్నములను గురించిన హెచ్చరిక అందలేదు. ఎట్టి సందేహమును 
కలుగలేదు. నాలుగునెలలు దొరలినవి రాజు మెలమెల్లగ సామంత సర్గారు లను 
మంత్రిహిత పురోహితులను తన వారిగ జేసుకొనుచుండెను. అహంకారి యును 
అజ్జుడును అగు సయ్యదు ముజప్ఫరు ప్రమత్తుడై మత్తుడై కన్నుమిన్ను గానక తన 
యాధిక్యమును గురించి పగటి కలలు గనుచు వేరాడు పరాగ పునాదులపై తన 
కల్పిత సుందర సౌధమును గురించి పగటి కలలు గనుచుండెను. ఆతని అహంభావము 
అప్రమత్తత అతనిని (భ్రష్టుని జేసినవి. 

క్రీ. శ. 1674వ సంవత్సరపు జూను లేక జూలై నెలలో, మీరుజుమ్ల రాజు 
కోరిక మన్నించి సామాన్య రాజ్యసభ సమావేశము జరిపించెను. సయ్యదు ముజప్ప్ఫరు 
ద్రోహచర్యలు అవజ్ఞతలు వక్రపరిపాలన అహంభావము, దుర్మార్గ బ్రీపవృత్తిని గురించి 
అబుల్‌హసను ఆ నిండు సభలో విపులముగను సోదాహరణముగను సభికులకు 
నచ్చజెప్పుచు సుదీర్షముగ ఉపన్యసించెను. అంతసేపు మాట్లాడినను సుల్తాను 
ముఖవైఖరిలో, ఉద్రేకము, కోపము, అసహిష్టత, జుగుప్పత, తొందరపాటు జేవరింపు 
మున్నగు ఎట్టి వికృత చిన్నెలు గోచరించలేదు. అతను ప్రశాంతచిత్తుడు. రవము 
శ్రావణమేఘ రవము. వదనము సుందర సుస్మిత దీప్తితము. చాల నిదానముగ 
బెదురు. తొణుకు లేకుండ చెప్పవలసిన విషయములన్నియును విడమరచి జెప్పెను. 
సభ నిశ్శబ్దముగ నున్నది. ఉచ్చ్వాస నిశ్వాసములు సైతము ఉరుములవలె కర్ణపుటముల 
హింసించుచుండెను. అబుల్‌హసను మరల అందు కొని ఇట్టివారికి దేశపు శిక్షాస్టృతి 


96 మహామంత్రి మాదన్న 


ననుసరించి మరణశిక్ష విధించవలసి యున్నది అనెను. మందగమనముగ, మరింత 
మంద గంభీరముగ, రాజు నోట వెడలిన ఈ వాక్యము సయ్యదు ముజప్ఫరు తలపై 
పిడుగుపాటుగ బడినది. అతను ఆ(ప్రతిభుడైనాడు. శిశిర సంధ్యన రాలు ఆకువలె 
వణికిపోయినాడు. రాజాతని వైఖరిని గమనించుచునే యుండెను. “అయినను ఆతని 
పూర్వసేవలను గౌరవించ వలసియున్నది. అందువలన ఆతనిని నామకార్థము 
గోలకొండ సర్వచమూపతిగ నియమించుచున్నాము. ఆతనిని ఒక ప్రాంతము నకు 
పాలకునిగ ప్రతిష్టించుచున్నాము. భృతి ఏర్పాటునకు జాగీరొసంగు చున్నాము” అని 
ప్రకటించెను. అతనా జాగీరు నందుండవలయునని శాసించెను. 

సయ్యదు ముజప్పరు తన అదృష్టము వక్రించినదని తెలుసుకొని 
నిర్విణ్ణుడయ్యెను. తాను అధఃపాతాళమున బడుచున్నాననియు తన పాదముల క్రింది 
భూమి కదిలిపోయినదనియును మెలమెల్లగ దెలుసుకొనెను. మంత్రబద్ధమగు 
మహాబుజంగమువలె రొప్పుచుగూరుచుండెను. మత్తు మందు జల్లబడిన వానివలె 
నేమియు అనజాలక మిన్నకుండెను. ఆతను ఖైదు జేయబడెనని కొందరు చారిత్రకుల 
మతము. ఈ విషయము పరిశోధింపవలసియున్నది. 

సయ్యదు ముజప్పరును శిక్షించిన దర్చారులోనే “ముజ్మువాదారు” మాదన్న 
“మీరుజుమ్లగ” నియమితుడయ్యెను. సుల్తాను ఆతనికి “సూర్యప్రకాశరావ”ను 
బిరుదమును ప్రసాదించెను. రాజోచితములగు ఇతర లాంఛనములును నొసగబడినవి. 
అదే దర్భారులో అక్కన్నకు ముజసప్ఫర్‌ జంగు అఫ్సర్‌ బహద్దురను బిరుదము ప్రసాదించి 
ఆతనిని మాదన్నకు పేష్మారుగ నియమించెను. ముసాబేగు (ఖాను) అను యాతను 
గోలకొండ సర్వసైన్యాధ్యక్షుడుగ నియమించబడియెను. అయినను సైన్యమునకు 
జీతములు బంచుట మున్నగు పనులు స్వయముగా సుల్తాను జూచుకొనుచుండెను. 
ఆతను గోల కొండ ఖుతుబుషాహీలలో మొదటిసారిగ తన సైన్యముతో సన్నిహితమును 
ప్రత్యక్షమును అగు సంబంధము ఏర్పరచుకొనెను. ఇది మాదన్న సూచన అనుసరించి 
జరిగిన దందురు కొందరు చారిత్రకులు. 

“గుల్లారే ఆసఫీ” అను చరిత్రలో తన విషయభోగములకు సరిపడుధన 
మీయనందున సయ్యదు ముజప్పరును. అబుల్‌హసను, మీరుజుమ్ల పదవినుంచి 
తొలగించినాడనివ్రాయబడినది. ఏ యితర చరిత్రలలోనూ దీని సూచనగాని చర్చగాని 
సమర్థనగాని కన్పించదు. అదియునుగాక అంతటి (ప్రబలుడగు వానిని ఇంతటి 
స్వల్పకారణమునకు పదవీచ్చుతుని జేయుట అసంభవము. తనను ఆవరించుకొని 


అక్కన్న మాదన్నలు 97 


పీడించుచున్న ప్రబలురు అగు ఇరువురు వ్యక్తులను వదలించుకొని అబుల్‌హసను 
స్వతంత్రుడయ్యెను. అతను తనకు అత్యంత విశ్వసనీయులగు వారిని కీలక పదవులందు 
నియమించెను. ఇది అతిసహజమగు ప్రవర్తన. అందు విడ్డూరమేమియునులేదు. 

స్వామిద్రోహము జేసి మాదన్న ప్రధాని అయ్యెనన్న వాదు ఒకటి బహుళ 
ప్రచారములో నున్నది. అది అపవాదుమాత్రమే. సత్యమునకు అది చుక్కెదురు. 
సామాన్యముగ రాజభక్తి అందరికి గాకున్నను సద్ధర్ములకును, దైవభీతిగలవారికిని ఆ 
రోజులలో మతమంత పవిత్రము. తమపై అధికారులయడ భక్తి విశ్వాసములు రెండవ 
స్థానము అలంకరించును. అందుచే రాజునకును రాజోద్యోగి యగు మీరుజుమ్లకును 
విరోధము కలిగినప్పుడు సహజముగను, సాంప్రదాయ బద్దముగను మాదన్న 
రాజభక్తియె కలిగియుండెను. అతను అందుకు వ్యతిరేకముగ ప్రవర్తించిన అది 
రాజద్రోహమే అగును. అదియునుగాకరాజు సక్రమముగనురాజోద్యోగి అగు తనపై 
అధికారి అక్రమముగను నడుచుకొనునప్పుడు మాదన్న రాజుపక్షమును వహించుటయే 
సహజమును న్యాయమును. అది రాజభక్తికి అనువగు రాజపథము. అది రాజద్రోహము 
అనబడదు. 

పైన ఉదహరించబడిన విషయ విశ్లేషణమువలన సయ్యదు ముజప్ఫరు 
పతనము అతి సహజమైనదనియును, అనివార్యమైన దనియును స్పష్టము కాగలదు. 
అట్టులే “మీరుజుమ్ల” పదవివరకు చేరుకొనిన “ముజ్మువధారు” మాదన్న మీరుజుమ్ల 
పదవిపై నియమింపబడుటయు అత్యంత సహజమగు పరిణామము. ఇందు 
రాజద్రోహమును లేదు. ధర్మచ్యుతి యును గానరాదు. సయ్యదు ముజప్పరును 
పదవీభ్రష్టుని జేయునప్పుడు అబుల్‌హసను ఇచ్చిన ఉపన్యాసము ఈ విషయమున 
ఎట్టి సంశయమునకును తావు ఇచ్చుటేలేదు. వ్యక్తులను పసిగట్టగలుగు “తానాషా” 
మాదన్న ప్రతిభాశాలియనియును, విశ్వసనీయుడనియును తనయందు అచంచలమగు 
భక్తి విశ్వాసములు గలిగియున్నాడనియును దెలుసుకొనెను. అట్టి దృఢమగు నమ్మకము 
ఉండుటవలననే అబుల్‌వానను మాదన్ననను తన “మీరుజువ్హగ 
నియమించుకొనియెను. అతి సహజముగ జరిగిన రాచకార్యమిది. అబుల్‌హసను 
ఈ పర్యాయము తన ప్రధానిని ఎన్నుకొనుటలో అత్యంత జాగరూకతయు నిశిత 
పరిశీలనకు ఆధారపరుచుకొని యెననుటలో అతిశయోక్తి లేదు. లోగడ మీర్జా సయీదు, 
మీర్జా అమీన్‌ మరియు సయ్యదు ముజప్ప్ఫరులు మీర్జుమ్లలుగ ప్రవర్తించిన రీతి 
తానాషాకు తెలియును. వారల ప్రవర్తన, దాని వలన రాజ్యమునకును రాజునకును 


98 మహామంత్రి మాదన్న 


అక్కన్న మాదన్నలు 


శ్రే 


5, [686 


2౮తుబవాహారొస్తాం 





99 


కలిగిన నష్ట నిష్టూరములును, కష్టక్షేశములును సుల్తానునకు ముంజేతికంకణములు. 
అందువలన ఆతను ఈతడవ పరిపూర్ణ మగు స్వేచ్చగ తన ప్రధానిని నియమించుకొన 
నిశ్చయించుకొనెను. అట్టులే జేసెను. తన విశ్వాసమును చూరగొనిన వ్యక్తిని తనయందు 
వినయ విధేయతలు భక్తి విశ్వాసములు గలవానిని మాత్రమే తన ప్రధానిగ 
నియమించెను. అప్పుడు అట్టివాడు మాదన్న అనుట నిశ్శంశయము. 

అదియునుగాక అబుల్‌హసను రాజగుటకముందు బహుకాలము సన్యాసిగ 
ఉంఛవృత్తిని బీదతనముగ గడిపెను. అందువలన ఉమ్రవులు సామంత సర్జారులు 
ఆతనిని హార్దికముగ గౌరవించలేకుండిరి. అంతియేగాక ఆ రోజులలో బెరంగజేబు 
చక్రవర్తి దక్షిణాది సుల్తానుల సామంత సర్దారులను మత ప్రాతిపదికపై తనవైపు 
ఆకర్షించుకొన ప్రయత్నించు చుండెను. అనేకులు ఆ ప్రయత్నమునకు లొంగి తమ 
దేశమునకును, తమ ప్రభువునకును ద్రోహముజేసిన సంగతి సువిదితము. అక్కన్న 
మాదన్నలవల్ల అట్టి స్వామిద్రోహమునకుగాని, తనయందు న్యూనభావమునకుగాని 
అవకాశములు లేవన్నసంగతి సుల్తానునకు బాగుగ తెలియును. వీరిని జెరంగజేబు 
తన వైపు ద్రిప్పుకొనజాలడన్న సంగతియు సునిశ్చితము; నిత్యసత్యము. తదుపరి 
విచ్చుకొన్న చరిత్రపుటలు ఈ యంచనాలు సరియైనవేయని నిరూపించినవి. అన్ని 
విధముల సకలార్థసాధకము అగుటవల్లనే పూర్వాపరములు ఆకళింపుజేసుకొనిన 
అబుల్‌హసను మాదన్నను తన “మీర్జుమ”గను అక్కన్నను ఆతని పేష్మారుగను 
నియమించెను. 

మాదన్న ప్రధానిగ యెప్పుడు నియమించబడియెనో నిష్మర్షగ తెలియుటలేదు. 
* సర్‌జదునాథ్‌ సర్మారు వ్రాతలిప్పట్టున ప్రమాణము లనుపించవు. ఫ్రెంచి మరియు 
ఆంగ్లేయుల వ్రాతలవలన క్రీ. శ. 1674వ సంవత్సరపు ప్రధమార్థములో మాదన్న 
ప్రధాని అయినట్లు దెలియుచున్నది. పరిస్థితులను ఇతర చరిత్రలను పరిశీలించినచో 
1674వ సంవత్సరపు జూన్‌ నెలలోగాని, ఆ వెంటనేగాని మాదన్న ప్రధాని అయినట్లు 
దోచును. 1674వ సంవత్సరపు జూను 15కు ముందుగనే మాదన్న ప్రధానిగ 
నియమించబడి యుండవచ్చును యని భావించుటకు అవకాశము గలదు. ఏలనన 
సయ్యదు ముజప్పరు (ఫెంచివారికి అత్యంతము అనుకూలుడు. 27వ జూను 1674వ 
నాడు (ఫ్రెంచివారు గోలకొండతో జేసుకొనిన సంధిపత్రము పరిశీలించిన ఈ విషయము 
తెల్లమగును. అందలి బాస, నియమములు పరాసువారికిఅననుకూలములు. 
పరాసువారికి స్నేహితుడగు సయ్యదు ముజప్పరు “మీర్టుమ్ల” ఇంతటి కఠినమగు 


100 మహామంత్రి మాదన్న 


సంధి రచించెననుట నమ్మరానిమాట. యఆఆంచివారి అవజ్ఞతను మాదన్న 
మొదటినుండియు నిరసించుచునేయుండెను. అందువలన ఇంత నిష్టురమగు సంధిని 
మాదన్నయే రూపొందించెనని భావించవచ్చును. అందుచే 27-6-1674నకు 
బూర్వమే మాదన్న “మీర్జుమ్ల” అయెననుట సమంజసము. క్రీ శ. 1674వ సంవత్సరపు 
నవంబరుకు ముందే మాదన్న ప్రధాని అయ్యెనన్న వాదము ప్రచారములో నుండియే 
యున్నది. ఫోర్టు సైంటు జార్జి రికార్డులవల్ల గూడ ఈ యంశము ధృవపడుచున్నది. 

మాదన్న తమ్ముడగు విస్సన్న హనుమకొండ భూమ్యాదాయ శాఖాదికారిగ 
నియమితుడయ్యెను. మాదన్న మేన అల్లుండ్లలో ఒకడగు ఎంగన్న సైన్యాధిపతిగ 
ప్రతిష్టించబడియెను. " నెలల తరుబడిగ జెల్లించబడకనిలచి బోయిన రాజ్యోద్యోగుల 
మరియు సైనికుల జీతములు జెల్లించబడినవి. నేరములు క్షమించి దోషులందరిని 
విడచిబుచ్చిరి. శాసనసమ్మతముగను, న్యాయముగను పరిపాలన జరుగునని 
(ప్రకటించబడియెను. 

క్రీ. శ. 1674వ సంవత్సరపు 27వ జూన్‌ నాటి సంధిప్రకారము శాంధోముపై 
మరల గోలకొండ ఆధిపత్యము స్థిరపడెను. (ఫ్రెంచివారు ప్రబలురగుట సహజముగనే 
ఆంగ్లేయులును, డచ్చివారును సైరింపరైరి. పరాశుల పొగరుబోతుతనమన్న 
మొదటినుండియు మాదన్నకు కన్నెట్జి-కన్నెడ. (ఫెంచివారికన్న ఆంగ్రేయులును, 
డచ్చివారును నయమని మాదన్న భావన. అందువల్ల ప్రధానియైన తదుపరి పూనమల్లి 
అధికారికి ఆంగ్లేయులను మర్యాదగను దయగను జూడుమని మాదన్న వ్రాసిబంపెను. 
ఆంగ్లేయుల ప్రతినిధి గవర్నరులాంగ్‌ హరను ఈ మారిన పరిస్థితులవల్ల ప్రోత్సాహితుడు 
అయ్యెను. ఆతను 13వ అక్టోబరు మరియు 21వ నవంబరు 1674న సుల్తాను 
అబుల్‌ హసనునకు రెండు అర్జీలు బంపుకొనెను. అందు శాంధోమును కోటసమేతముగ 
నేలమట్టము జేయవలసినదిగ అభ్యర్థించెను. కాని ఫ్రెంచివారు పూనమల్లిపాలకుడగు 
చిన్నపల్లి మీర్దాను తమవానిగ జేసుకొనిరి. 1674వ సంవత్సరము డిసెంబరు నెలలో 
ఆతనిచే ఒకలక్ష క్రౌనుల ప్రత్యామ్నాయముగ శాంధోమును ఫ్రెంచివారికి తిరిగి 
స్వాధీనబరుచుట సమంజసము అనివ్రాయించిరి. కాని ఫ్రెంచివారి పూర్వపు ప్రవర్తనచే 
ప్రభావితుడైన మాదన్న ఆ వినతిని ద్రోసిరాజనెను. ఈ కారణము (ెంచివారి 
కార్చణ్యమునకు దోహద మొనర్చినది. అప్పటినుండి వారు మాదన్నను తమ 
ప్రధానశత్రువునిగ భావించసాగిరి. వారి వ్రాతలలో ఈ వైషమ్యము ప్రబలముగ 
గన్పట్టుచుండును. అందును ముఖ్యముగ “మార్జిన్‌” మరియు “హోవార్డు” వ్రాతలలో 


అక్కన్న మాదన్నలు 101 


ఈ మాత్సర్యము ప్రస్ఫుటముగ గనుపించును. 

మాదన్న ప్రధాని అగునాటికి చెంగల్పట్టు దక్షిణమునుండి ఉత్తరమున 
శ్రీకాకుళము వరకు రమారమి నాలుగువందల మైళ్ళ కోరోమండల్‌ తీరము గొలకొండ 
స్వాధీనములో నుండెను. ప్రధాని కాగనే మాదన్న నాలుగు మాసములు దేశములో 
శాంతి భద్రతలను పునఃప్రతిష్టించుటకై బ్రయత్నించెను. ఆపై నవంబరునెలలో సుల్తాను 
సమేతముగ బయలుదేరి దేశమందలి పలు ప్రదేశములు తిరిగి ప్రజల కష్టనిష్టురములు 
మరియు అవసరములు స్వయముగ బేరీజు వేసుకొనెను. ఆతను ప్రజలతో ప్రత్యక్షమును 
సాన్నిహిత్యమును అగు సంబంధములు ఏర్పరుచుకొనుటకు ప్రయత్నించెను. ఈ 
విధముగ సుల్తాను మరియు ప్రధానులుఊరూరు తిరుగుట అపూర్వము. వారు 
స్వయముగ ప్రజల బాగోగులు విచారించుట ఖుతుబుషాహీల చరిత్రలోనే అనుశ్రు 
తము. ఇదొక నిర్మాణాత్మకమగు నూతన అధ్యాయము. 

రాజు మరియు (ప్రధాని, మొదట మచ్లీబందరుకు అధికారికముగ 
జేరుకున్నప్పుడు అచ్చటి దేశీయులు మరియు విదేశీయులు-ముఖ్యముగ ఐరోపీయులు 
వీరిని అత్యంత వైభవోపేతములగు రాజలాంఛనములతో స్వాగతించిరి. మహాశోభాయ 
మానమగు సత్మారములు జరిపిరి. రాజును ప్రధానియును రమారమి రెండున్నర 
మాసములు దేశభమణ మొనర్చి 1675వ సంవత్సరపు జనవరినెలలో రాజధానికి 
తిరిగివచ్చిరి. 


ఫుట్‌నోట్స్‌ 


ఖాఫీఖాన్‌ మరియు జదునాద్‌ సర్మారు. 
రిలేషన్సు. 

మహమ్మదు సాఖీ. 

కైఫియతు సంపుటి 12. 

జఫరేదక్కను. 

'హోవార్డు. 

హోవార్డు. 

హోవార్డు. మార్జిన్‌. 


00౫౩ రల ౫£ లఫై గ 


102 మహామంత్రి మాదన్న 


9. సరు జదునాధ్‌ సర్మారు. 
10. సరు జదునాధ్‌ సర్మారు. 
11. జఫరెదక్కన్‌. 
12. కైఫియతు-మొదటి సంపుటి పుటలు 266 నుండి 273 వరకు. 
13. జేఓలింగ్దను - బేంద్రే. 
14 పోర్టు సెంటుజార్జి మంద్రాసు ఫేక్టరి రికార్డు - సంపుటి 1, తేది. 
20-10-1672 మరియు Vesteges of old Madras Vol 1. పుట 337. 
15. కైఫియతు మరియు Old vesteges. 
16. కైఫియతు మరియు Old Vestages. 
17. మద్రాసు ఫోర్టు సేంటు జార్జి ఫేక్టరీ రికార్డు. 
18. సర్‌ జదునాధ్‌ సర్మారు. 
19. హదీఖతుల్‌ ఆలం మరియు జఫరెదక్కన్‌. 


WARNS 


అక్కన్న మాదన్నలు 103 


3. పరిపాలన సంస్కరణలు 


దేశీయ విధానము 


పింగళి మాదన్న ప్రధానిగ నియమించబడిన పరిస్థితులు పైన సంగ్రహముగ 
జర్చించబడినవి. ఆతను ముఖ్యమంత్రిగ, పరిపాలన చక్రమును నడిపినది రమారమి 
పదమూడు సంవత్సరములు. ఈ త్రయదశాబ్దములలో ఆతను నిర్వహించిన 
కార్యభారమును సాధించిన విజయములను వివిధ దృక్మోణములనుండి విశ్లేషణమొనర్చి 
పరిశీలించిన, మాదన్న బహుముఖ ధీప్రతిభలకు చిరుదివ్వెలెత్తినట్లుండును. ఈతని 
పరిపాలనను మనము స్టూలముగ మూడు వర్గములుగ విభజించవచ్చును. అవి : 

1. దేశీయవిధానము 

2. విదేశీయ విధానము. 

3. రక్షణ విధానము. 

ఈ వర్గీకరణపు లోతులను వైశాల్యములను మధించి మననమొనర్చిన గాని 
మాదన్న పరిపాలన నైపుణ్యమును ధీశక్తియును అనుకరణీయమైన ఆతని 
త్యాగనిరతయును ఆదర్శప్రాయమగు రాచభక్తియును దిజ్మాత్రముగ నైనను బోధపడవు. 
ప్రస్తుతమున్న పరిశోదన స్థాయి ఆదశకు చేరుకొనలేదు. ఈ పుస్తకములో అంతటి 
వైవిధ్యమున కవకాశమునూలేదు. అందువలన ముఖ్యములగు కొన్ని అంశములను 
మాత్రము సంగ్రహముగ ఇందు జర్చించనైనది. 

1. దేశీయ విధానము 

అ. పరిపాలన వ్యవస్థ 

ఖుతుబుషాహీల పరిపాలన వ్యవస్థ కేంద్ర, ప్రాంతీయ, గ్రామీణము లుగ 
నిర్మితము. ఆ యంత్రాగము స్టూలముగ నీ క్రింది విధముగ నున్నట్లు దోచుచున్నది. 


కేంద్రము 


ప్రభువు : పరిపాలనకు సంబంధించిన వ్యవహారములన్నిటికి అధినేత, ప్రభుత్వాధిపతి, 
రాజ్యాంగము మరియు ప్రభుత్వపు రీతి నీతులను నిర్ణయించి శాసించు 


104 మహామంత్రి మాదన్న 


సర్వశక్తియుతుడు. ఉద్యోగుల నియామకోద్వాసనలు, ఆతని ప్రత్యేకములగు 
అధికారములు. ఆతను సర్వసైన్యాధ్యక్షుడు. దేశరక్షకుడు. విదేశాధిపతులతో సంధి 
విగ్రహముల నెజపు నిరంకుశుడు. ఆ పదవి సాధారణముగ వారసత్వమువల్ల 
లభించునది. రాజు పెద్దకొడుకే రాజుగావలయునన్నది సాధారణముగను సర్వత్రయును 
అంగీకృతమగు సాంప్రదాయము. అయినను అట్టి నియమము శిలాక్షరమనుపించదు. 
సింహాసనముకై వారసులలో తరచు రక్తపాతము సంభవించెడిది. వారసులు గాని 
వారు గూడ ప్రబలురై రాజ్యములను వశపరుచుకున్న సందర్భములు చరిత్రపుటలలో 
కోకొల్లలు. రాజ్యం వీరభోజ్యమ్మను నానుడి ఆనాడు క్రొత్తయుగాదు. రిత్తయునుగాదు. 
దీవాను : ప్రభువు అనంతరము ఈతనిదే ఉన్నతము అగు పదవి. ఇతను 
ప్రధానమంత్రి. ప్రభుత్వపు ముఖ్యపత్రములన్నియును ఈతని ద్వారనే రాజు కదకు 
బోవును. తానాషా పట్టాభిషేకమునకు ముందును తదుపరియును జరిగిన సంఘటనల 
ప్రాబల్య ప్రాముఖ్యములచే కను విప్పిడియగుట “మీరు జుమ్ల” మరియు “ప్రధాని” 
పదవుల ప్రత్యేకతలను ఆతను ఉపసంహరించెను. ఆర ఎండు పదవులు “దీవాను” 
పదవినందే లీనము జేయబడినవి. పురాణకాలములో సైతము అన్ని సమయములందు 
ఇది వారసత్వముగ సంక్రమించెడి పదవిగాదు. రాజు విచక్షణపై ఈ నియామకము 
ఆధారపడి యుండెడిది. 

విదేశీయాంగ మంత్రి : విదేశములతో ఉండెడి సంబంధ బాంధవ్యములు, జరుగు 
ఉత్తర ప్రత్యుత్తరములురీతి, నీతి నియమావళులు అన్నియును రాజు ఆమోదముతో 
నిర్ణయించి వానిని ఆచరణలో ఉంచువాడు విదేశాంగ మంత్రి. 

దేశీయాంగ మంత్రి : శాంతిభద్రతలు ప్రభుత్వమునకు సంబంధించిన సకల 
కార్యకలాపములు మరియు అంతరంగిక విషయములు ఈతని పర్యవేక్షణ క్రింద 
నుండును. ఈతని నియామకము గూడ రాజు తాను స్వచ్చందముగ జేయును. 
మజ్య్మావేదారు : ఇతను భూమ్యాదాయశాఖ మంత్రి. ప్రభుత్వము నకు ఆదాయము 
దెచ్చు శాఖలన్నియును యీతని (క్రింద బనిజేయును. రాజే ఈతనిని తన 
అభిమతానుసారము నియమించును. 

బన్నీ-ఉల్‌-ముమాలిక్‌ : సైన్యమునకు జీతములు బంచుట సైన్యమునకు 
సంబంధించిన వయపు వివరములను పర్యవేక్షించుటలు ఇతని ముఖ్య విధులు. ఈ 
పదవిమీద వ్యక్తులను రాజు నియమించును. 

సరేఖేలు లేక సరెలష్మరు : సర్వచమూపతి. రాజుచే నియమితుడు. 


పరిపాలన సంస్కరణలు 105 


దారోవూయె అజం (Comptroller General) : అంతఃపురములకు 
సంబంధించిన వ్యయము లెక్కలు వ్యవన్థలు మరియు పరిపాలన ఇతని 
యధీనమందుండెడిది. నియామకోపసంహరణలు రాజుస్వచ్చంధములు. 
సదరు ఖాజీ : ముఖ్య న్యాయాధిపతి. 
దబీరు : న్యాయపరిపాలకుడు. 
మహెలుదారు : స్థానికాధికారి. అంతఃపుర పాలనయు తానీషాకు ముందీతని 
ఆధీనమున నుండెడిది. అబ్బుల్లా ఖుతుబుషా కాలములో ఇతనికి చాల ప్రాముఖ్య 
ముండెడిది. సింహాసనమునకై జరిగిన సంఘర్షణలో ఇతని ప్రాబల్యపు దుష్ప్రభావము 
అతిస్పష్టముగ దెలియవచ్చుటచే మాదన్న సూచనమేరకు తానీషా ఈ పదవి ప్రాధాన్యత 
తగ్గించినట్లు దోచుచున్నది. ముందు మంత్రికి సమతుల్యమగు ఈ పదవి మాదన్న 
నాటికి ప్రాబల్యము గోలు పోయినది. మాదన్న మంత్రిమండలిలో మహెలుదారునకు 
స్థానమున్నట్లు గనిపించదు. 
ప్రాంతీయము 

1. తరఫ్‌గారు : గవర్నరు లేక సుబేదారు తన యాధీనములో గల ప్రాంతమునకు 
ఆతడు రాజప్రతినిధి. ఆ ప్రాంతీయాధికారులందరు ఆతనికి వశవర్తులు. 
2. దీవాను : తరపునకు ముఖ్యమంత్రి. భూమ్యాదాయ వ్యవసాయశాఖ లీతనికి 
లోబడి ఉండెడివి. 
8. సరెఖేలు : ప్రాంతీయ సైన్యములకు అధిపతి. 
4. ఖాజీ : న్యాయాధ్యక్షుడు 
ర్‌. పండితుడు : హిందూధర్మ న్యాయాధికారి. 

సర్మారు, సిమ్తు, పరగణ, మహెలుల పరిపాలన మరియు వాని అధిష్టాన 
వర్గములు గూడ పూర్తిగ పైవిధముగనే యుండెడివి. అయితేవాని సైన్యాధిపతి సరెఖేలని 
గాక ఫౌజుదారని పిలువబడెడివాడు. మహలు సైన్యాధిపతి హవల్లారు. న్యాయాధికారి 
ఖాజీయనిగాక ఖాతిబు అని పేర్క్మొనబడియెడు వాడు. అతను ముసల్మానులమధ్య 
పొసగు వివాదములను ఇస్లాము న్యాయశాస్త్రము ప్రకారము దీర్పు జెప్పువాడు మాత్రమే 
గాక తరచు వచ్చు రాజాజ్ఞలను ప్రజాసముదాయములకు చదివి వినుపించుటయు 
ఆతని విధ్యుక్తధర్మము. 

తరఫు అధికారి తరఫుదారు, సిమ్హు పాలించువాడు సిమ్తుదారు. పరగణాధిపతి 
పరగణాదారు. మహలు శాసించువాడు మహలుదారు, అని ప్రభుత్వపు వ్రాతలలో 


106 మహామంత్రి మాదన్న 


పేర్మొనబడు చుండెడిది. మాదన్నకు పూర్వము వీరలకు జాగీరులుండెడివి. ఆ పద్ధతిని 
సంస్కరించి మాదన్న వీరలకునెలజీతములు ప్రభుత్వపు బొక్కసమునుండి పంచు 
ఏర్పాటు జేసెను. 1 
గ్రామీణ పరిపాలనా వ్యవస్థ : 
1. పటువారి : భూములను అ శాక వచ్చు ఆదాయపు వివరములను 
వ్రాసియుంచును. భూముల విస్తీర్ణములు వానిసేద్యపు రీతులు. తారతమ్యములు, 
ప్రభుత్వపు రీతిని అనుసరించి భూమిశిస్తులు నిర్ణయించి రాబట్టుకొనుట, భూముల 
భూస్వాముల కర్షకుల పట్టిక సిద్ధపరచుట ఈతని కర్తవ్యము. 
2. మాలీ పటేలు : శిస్తు దస్తులు వసూలుచేసి ప్రభుత్వమునకు అర్పించుటలో 
పటువారికి సహాయపడును. 
8. కోత్వాలీ పటేలు : గ్రామ శాంతిభద్రతలను గాపాడుట, దొంగ తనములు దోపిడీలు 
మరియు నేరములు నిరోధించుట. నేరనైజముగల వ్యక్తులను గని పెట్టియుండుట 
ఈతని విధులు. 
4. షేఖుసనది : ఈతను గ్రామపు ఫౌజుదారుగ వ్యవహరింపబడవచ్చును. ఈతను 
గ్రామాధికారుల ఆజ్ఞలను నెరవేర్చుచుండును. దుష్టుల సంచార సంచలనములు 
గనిపెట్టియుండి తన పైవారలకు దెలుపుచుండు టీతని కర్తవ్యము. 
5. పురోహితుడు : మత విషయములు శాసించి వేడుకలు మరియు ఉత్సవములు 
జరిపించు మతాధికారి. 

ఆ రోజులలో (గామాధికారులకు నెలజీతములు ఇచ్చెడివారు గారు. 
ప్రత్యామ్నాయముగ వారికి పంటభూములు ఈయబడుచుండెడివి. 

పై విషయములు “కైఫియత్తులు” (స్థానిక పత్రములు) మరియు ఈస్టు ఇండియా 
కంపెని రికార్డులనుండి సంగ్రహించ బడినవి. 
పరిపాలన: 

కాకతీయుల సామ్రాజ్యము కాలగర్భమున గలసిబోయిన పిమ్మట, విజయనగర 
సామ్రాజ్యపు ఉచ్చదశయందును. రెడ్డి వెలమ రాజుల రోజుల లోను దప్ప 
ఖుతుబుషాహీలు ఉచ్చదశను అందుకొనువరకు తెలుగుసీమ, శాంతి భద్రతలకు 


నోచుకొనలేదనియే దోచుచున్నది. ఆట సుస్థిరమగు ప్రభుత్వమును శాంతియుతమును 
సౌమ్యమును అగు పరిపాలనయును కరువయ్యెను. ఈ సీమకు ఒక రాజ్యాంగము 


పరిపాలన సంస్మరణలు 107 


శాసనము రీతి నీతియనునవి కుందేటికొమ్ములే యయ్యెను. 

ఖుతుబుషాహీల పరిపాలనలో గూడ ఈ పరిస్థితియుందు చెప్పుకొనదగిన 
మార్పేమియును రాలేదు. కాని ఒక విధముగ స్థిరమగు ప్రభుత్వము ఏర్పడినదని 
జెప్పవచ్చును. అది దొంగలను దోపిడిగాండ్రను అలజడి కలిగించు అసాంఘిక 
ముఠాలను చాలమట్టుకు అదుపుజేసినదనుట నిర్వివాదాంశము. ఒక రాజ్యాంగము 
కట్టుదిట్టమైన ఒక పరిపాలన వ్యవస్థ “తానాషా” కాలములో రూపు సంతరించుకొన్నట్లు 
దోచును. అది మాదన్న దక్షతకొక సజీవ సాదృశ్యము. 

మాదన్న ప్రధానిగాకముందు, దేశము, తరపు, సిమ్తు, సర్మారు, పరగణ 
మరియు మహలుగ విభజించబడుచుండెడిది. భూమి శిస్తుయును ఇతర సుంకములును 
వీటిపై నిర్ణయమై యుండెడివిగావు. తరపు మున్నగు భూభాగములను ప్రతి 
సంవత్సరము వేలము వేసెడివారు. వేలములో అధిక మూల్యము జెల్లించువారికి 
అవి స్వాధీన బరుచ బడుచుండెడివి. ఆ పద్ధతి శతాబ్బములుగ ప్రచారములోనుండెను. 
గ్రామములుగూడ నిట్టులే వేలము వేయబడుచుండెను. అధిక మూల్యమును జెల్లించి 
వేలములో స్వామ్యమును సంపాదించుకొనిన వ్యక్తి ఒక సంవత్సరమువరకు ఆ 
ప్రాంతములపై సర్వాధికారములుకలిగియుండెడివారు. వారికా ప్రాంతముపై ముందు 
సంవత్సరము గూడ అధికారము లభించునన్న ఆస అతిస్వల్పము. అందు వల్ల 
చచ్చినవాని పెండ్లికి వచ్చినదేలాభమనినట్లు ఆ పరిమితకాలములో వారు 
ఇష్టమొచ్చినటులు దోచుకొని డబ్బు జేసుకొనుటకు బ్రయత్నించెడివారు. ఇట్లు 
సంపాదించిన దానిని బహుగోప్యముగ నుంచెడివారు. ఇతరులకు ఈ సంపాదన 
సంగతిదెలిసిన ముందు సంవత్సరము వారు వేలములో ఆ ప్రాంతమును ఎక్కువ 
మూల్యమునకుగొని దానిని స్వాధీన పరచుకొనవచ్చును. ఈ భయము వారలను 
సర్వవేళల వెన్నాడుచుండెడిది. ఈ సంపాదన విషయము ప్రభుత్వోద్యోగులకు దెలిసిన 
వారు వీలగునంత అధిక మొత్తములను కట్నములని కానుకలని నజరానాలని 
మామూళ్ళని వేయునొక్కపేరుల లాగకమానరన్న సంగతియు వారికి దెలియును. 

తమ సంపాదనను గుప్తముగనుంచు ఈ యలవాటు రైతులలోను వేరూనినది. 
వారు తమ పాడిపంటలను ధనకనక వస్తు వాహనములను, ఇజారదారుల దృష్టినుండి 
గాపాడుకొనెడి వారు. ఇజారదారునకు ఇది తెలిసిన తమ సంపదను అపహరించక 
మానరన్న సంగతి వారికి అనుభవైకవేద్యము. కడుపునిండ భుజించుటకును శు 
(భ్రమైన వస్త్రములు గట్టు కొనుటకును ఆభరణములు బెట్టుకొనుటకును వారు 


108 మహామంత్రి మాదన్న 


వెరిచెడివారు. ఇట్లు పైనుండి క్రిందివరకు అవిశ్వాసము అశాంతి అస్థిరత దృశ్యా 
దృశ్యముగ ప్రబలియుండెను. 

ఇజారాదారులు తమ వేలపు రొక్కమును ప్రభుత్వాధికారులకు మూడు కిస్తులలో 
నియమిత సమయమందు జెల్లించవలసియుండును-అందుకు దప్పిన, ఇజారాదారులు 
నిర్దాక్షిణ్యముగ శిక్షించబడెడువారు. వారినిప్రజల ఎదుట కొరడాలతో గొట్టుట, చేతులకు 
అరదండమలు బొండములు వేయుట ఏనుగులచే ద్రొక్కించుట వారి సర్వస్వమును 
హరించుట-సూచనప్రాయము లగు కొన్ని శిక్షలు. ఇజారాదారులు సర్వసాధారణముగ 
బ్రాహ్మణులు-వారి ఆజ్ఞలు తమ ప్రాంతములో సుగ్రీవాజ్ఞలు. ప్రజలమొజరాజునకు 
బధిర శంఖారావము. పీడిత ప్రజలగోడువిని వారినాదరించు నాధుడు స్వవ్నఛాయ. 
దర్చారీయులు మరియు రాజోద్యోగులు ఇజారాదారులవల్ల తృణమో ఫణమో బొందిన 
వారలగుట, ఇజారాదారుల క్రౌర్యములు ప్రజలకు భరించకదప్పలేదు. ఈ 
ఇజారాదారులకు న్యాయదండనాధికారములు గూడ ఉండెడివి-శాంతి భద్రతలు 
గాపాడుట వీరిపనియే. దొంగలను నేరస్థులను బంధించి శిక్షించుటయు వీరి 
బాధ్యతయే. దొంగలు తమ సంపాదన నుండి ఇజరాదారులకు ఏర్పాటు ప్రకారము 
వార్షికము జెల్లించెడివారు. అందువలన దొంగలనునేరస్థులనుఇజారాదారులుఅన్ని 
సందర్భములలో అడ్డుకొనియెడి వారుగారు. 

ఖుతుబుషాహీల సమకాలిక చరిత్రలు వార్షిక వేలముల వివరములను, 
కొంతవరకు సమ(గముగనే చిత్రించినవి-మచ్చునకు క్రిందకొన్ని ఉదాహరణలు 
బొందుపరుచబడినవి. 

కొండవీడు ప్రాంతము సంవత్సరమొకంటికి దాదాపు నలుబదివేల హోన్నులకు 
వేలమగుచుండెడిది. సముద్రతీరములు నౌకా వ్యాపారకేంద్రములు రేవులు గూడ 
ఈ విధముగనె ప్రతిసంవత్సరము వేలము జేయబడుచుందెను. 

మచ్లీబందరురేవు వార్షికవేలపు రొక్కము ఎనుబదివేల హోన్నులు. 
నాగవట్నము మరియు నిజాము పటములు గూడ (ప్రతి సంవత్సరము 
వేలమగుచుండెడివి. వీనియందు మొదటి రెండు రేవుల అధికారులలో ప్రతి యొక్కనికి 
వేలపు రొక్కమునుండి (ప్రభుత్వము వార్షికముగ అయిదువేల హోన్నులను 
జెల్లించుచుండెడిది. ఇతర రేవుల అధికారులకు భృతి ప్రభుత్వము తన 
బొక్కసమునుండియే జెల్లించెడిది. 

మాదన్నకు బూర్వమున్న పరిస్థితులు పైన క్లుప్తముగ పేర్కొనబడినవి. అతనికి 


పరిపాలన సంస్కరణలు 109 


పూర్వము ప్రభుత్వమునకు, రాజ్యాంగమును ప్రజలకు భద్రతయును లేకుండెను. 
దేశము సారవంతమయ్యును సుభిక్షితముగాదు. పూర్వాపరములు ప్రజలబాగోగులు, 
విచారించక తన బొక్కసమును నింపుటయెతన పరమావధిగ భావించెడిది ప్రభుత్వము. 
మీరుజుమ్ల మొదలుకొని బంట్రోతు వరకు అందరు నిస్సంకోచముగను నిర్భయముగను 
లంచములు అడిగి బుచ్చుకొనియెడివారు. మిర్జా అహమ్మదు సయీదు మీరుజుమ్లగ 
నున్నప్పుడు ఆంగ్రేయులవద్ద ఆతను ముప్పదైదువేల హోన్నులు లంచముగ దీసుకొని 
వారికి మళ్లీబందరులో మరల వ్యాపారము జేసుకొనుట కనుమతించెను. రైతులకీ 
లంచాలగోడు మహమ్మదు అమీను మీరుజుమ్ల కాలములో గూడ దప్పలేదు. 

గనులును భూసముద్రపు వ్యాపారములును కొంతమేరకు ప్రభుత్వపు 
శాఖలు-ఆయినను వానిలో ఎట్టి కట్టు దిట్టములు లేకుండెను. అందుపనిచేయు 
శ్రామికుల సౌకర్యములుఎవ్వరికిని బట్టినవిగావు. మొఘలుల భయమువల్ల 
మచ్లీబందరునకు పడమట నూట ఎనిమిది మైళ్ళ దూరమున కృష్ణానది తీరము 
నందు గల జగత్ర్రసిద్ధములగు వజపుగనులు మూసివేయబడినవి. సరియగు వ్యవస్థ 
పర్యవేక్షణలేనికారణమున 1670లో గొల్లపల్లి రావలుకొండ రాజిపేట మున్నగు 
ప్రసిద్ధిజెందిన వజ్రపు గనులు మూతపడినవి. 


2 


గోల్కొండ ఖుతుబుషాహి రాజ్యమును కబళించుటకు మొఘలులు అన్ని 
విధముల గట్టిప్రయత్నము జేయుచుండిరి. ఉమావులను రెచ్చగొట్టుట మతోన్నాదమును 
రేకెత్తించుట బొక్కసమును దీవాలదీయించుట అను మూడు ముఖ్యాయుధములను 
వారు ప్రయోగించిరి. మాదన్న నీతిపై ఇవి అన్నియును తమ ప్రభావమును వైచినవి. 
అతను వ్యయకర్తనము జేసియును పరిపాలన యంత్రాంగమును కట్టుదిట్టము 
జేసియును పీడిత ప్రజాసామాన్యపు సమస్యలు పరిష్మరించియును మొఘలుల 
ప్రమాదము ఎదుర్కొన బ్రయత్నించెను. ఈ పద్ధతులు ఖుతుబుషాహీ సామంత 
సర్గారులకు అబ్బురము గొలుపు, చికాకు కలిగించు నూతన విషయములు. వారల 
జీతములు తగ్గినవి. విశ్చంఖల విహారములు శాసితములైనవి. చీకులు అసమర్ధులు 
తొలగించబడిరి. వారి మనసబులు స్వాధీన బరుచుకొనబడినవి. అందువల్ల సామంత 
సర్గారులు దర్భారీయులు అధికారులు మున్నగు వారందరు మాదన్న యందు 
బద్ధద్వేషులైరి. ఈ మాత్సర్యాగ్నిపై మొఘలాయిలప్రచారము ఆజ్యముబోసి మరింత 
ప్రజ్వరిల్లజేసినది-ఫలితముగ ఉమావులలోను తదితర ఉన్నత వర్గములలోను చాల 


110 మహామంత్రి మాదన్న 


మట్టుకు మాదన్న తన పలుకుబడి ప్రాబల్యములను గోలుపోయెను. కాని పరిస్థితులు 
వ్యయకర్తనము తప్పనిసరిగ జేసినవి. అన్యధా వర్తించుటాతనికి అసాధ్యమైనది. 
స్వార్భలును వ్యర్ణులును ఇది గ్రహించక తమ మనసబులును భృతులును 
సౌకర్యములును స్వాతంత్ర్యములును తగ్గినవని స్పర్ధలు బెంచుకొని గగ్గోలు జేసి 
దేశమును ప్రభుత్వమును సుల్తానును మరియు మాదన్నను అపఖ్యాతిపాలు జేసినారు. 

వివిధములగు పద్ధతులను అనుసరించి మాదన్న సేద్యపు భూముల నుండియు 
రాబడిని ఎక్కువగజేసెను. మాదన్నకు ముందు గ్రామములు పరగణాలు మున్నగునవి 
వార్షికముగ వేలము వేయబడుచుండెడివి. ఇజారదారులు దౌర్దన్యములు గ్రామములను 
నిర్మానుష్యములు జేయుచుండెను. నిర్నిరోదములగు చోరీలు దోపిడీలవల్ల గూడ 
పెక్కు గ్రామములు పాడుపడినవి. ముల్లాలకు పండితులకు అనేక గ్రామములు 
ఈనాములుగను అగ్రహారములుగను ఈయబడుచుండెను. ఇట్టీవి అనేక కారణములు 
ఏకమై ఆ రోజులలో ప్రభుత్వమునకు ముఖ్యాదాయ హేతువగు భూమ్యాదాయమును 
కుంటుబరిచినవి. ఇది గమనించి మాదన్న గ్రామములవైపును భూసంస్మరణలవైపును 
తన దృష్టి మరల్చను. 

క్రొత్త గ్రామములు పొందుబాటుజేయుట పాడుపడిన గ్రామములను 
పునరావాస్యములు జేయుట అను ముఖ్యములగు ద్వివిధకార్యక్రమములను మాదన్న 
ఆచరణయందుంచెను. పై రెండు విధములననుసరించి నూతనముగ నెలకొల్పబడిన 
గ్రామములలో సాగుకు దేబడిన భూములపై నిర్దీతములగు కొన్ని సంవత్సరముల 
వరకు ఎట్టి శిస్తు దస్తులు దీసుకొనబడియెడివిగావు. ఈ కాలపరిమితి ఎక్కువలో 
యెక్కువ తొమ్మిది సంవత్సరములుగ ఉండెడిది. గడువు అనంతరము భూమిశిస్తు 
క్రమేపి నిర్ణీత స్థాయి అందుకొనియెడిది. వ్యవసాయమును తోటల పెంపకమును 
వృద్ధిచేయుటకు ప్రభుత్వము ప్రత్యేక శ్రద్ధ దీసుకొనెను. వచ్చిన పంటలు సరసమగు 
వెలకు అమ్ముడు బోవుటకు అవసరమగు ఏర్పాట్లు జేయబడెను. ఖుతుబుషాహి కర్నాటక 
రాజపాలునకును మద్రాసులోని ఈస్టు ఇండియా కంపెని అధికారులకును, రైతులకీ 
అమ్మకసౌకర్యమును కలిగించు మరియు పంటకు సరసమగు ధర ముట్టునట్లుజేయు 
విషయమున జరిగిన సంఘర్షణ, మాదన్నకు ఈ విషయమందుగల ప్రత్యేక 
శ్రద్ధాసక్తులకు ప్రబలనిదర్శనము. 

గ్రామములు మున్నగు వానిని వేలములు వేయు పద్ధతిని మాదన్న 
మాన్పించెను. గ్రామముల పరిపాలనకు గ్రామోద్యోగులు మున్నగు వారిని 


పరిపాలన సంస్కరణలు 111 


నియమించెను. కొంత సేద్యభూమిని వారి సేవలకు ప్రతిఫలముగ ఒసగెను. 
చాలమట్టుకు చోరుల బాధలు అరికట్టబడెను. కర్నాటక రాజపాలుడగు పొదిలి లింగన్న 
చోరులకు అడవిలో తలదాచుకొను అవకాశము లేకుండజేసెను. బావులు చెరువులు 
కుంటలు కాలువలు నిర్మించబడినవి. తోటలు పెద్ద సంఖ్యలో దేశవ్యాప్తముగ నాటి 
బెంచబడినవి. దేశమందు శాంతి నెలకొల్పబడినది. నడుము గట్టి దేశమును 
సస్యశ్యామలము జేయుటకు రైతాంగము బూనుకొనినది. ఏతత్సలితముగ ప్రభుత్వపు 
ధనాగారము లక్ష్మికి లాస్య నర్తనశాల అయినది. 

దక్షిణ దేశపు చరిత్రలో మొదటిసారిగ మతాదాయ ధర్మాదాయ భూములపై 
పన్ను విధించినది మాదన్న ఇంతవరకు గొడ్డు బోయిన ఈ భూములను జల్లెడబట్టి 
రాబడిని రాసులు బోసి నాడాతను. శేరీ సావరముల ప్రాబల్యము మరియు ప్రచారము 
మాదన్న నాటిన ఉండియే గాలూనిదన్న అత్యుక్తిగాదేమొ! మాదన్నకు ముందు 
అగ్రహారములనుండి ప్రభుత్వమునకు రాబడి సున్న వానిని స్థిరపరుచుచు మాదన్న 
వాని మీద స్వల్పమగుపన్ను విధించెను. ఇప్పుడవి శేరీ ఇనాములు. ఇంతకుముందు 
అవి గొడ్డు బోయిన అగ్రహారములు. అ(గహారముల పరిపాలన మంచిగలేకున్నను 
అగ్రహారీకుడు ప్రజల బాగు విచారించని అత్యాచారియెనను, ఆ యగ్రహారములను 
స్వాధీనబరుచుకొనుటకును ఆ యగగ్రహారీకుని దండించుటకును మాదన్న 
సంకోచించలేదు. ఈ పద్ధతులవల్ల ప్రజల సుఖ శాంతులు అభివృద్ధియెనవి. 
ప్రభుత్వాదాయమును పెరిగినది. మాదన్న ప్రతి గ్రామములో ఒక “రెడ్డి” ని 
నియమించెను. ఆ గ్రామ శాంతి భద్రతలు సంరక్షించుటాతని పని. 

ప్రతి గ్రామములోను సేద్యవు భూమిలో కొంత భాగమును క్రింద 
నుదహరించబడిన వ్యక్తులకును వ్యవస్థలకును ప్రత్యేకించబడుచుండెడిది. 

1. దేవాలయములు, 2. పురోహితుడు, 3. వడ్రంగి, 4. కురుమ, 5. కమ్మరి, 
6. కుమ్మరి, 7. మంగలి, 8. చాకలి, 9. దాసరి, 10. తంబళి, 11. సర్రాఫ్‌, 12. 
మాదిగ, 13. షేఖుససది. (సేతు సిందీ లేక మోతాదు) 14. పటువారి, 15. పటేలు, 
16. ప్రభుత్వపు పనిజేయు ఇతర పనిబాటలవారు. ఇందులో కొందరు 
“బారాబల్వతాదారాన్‌”ల పట్టికలో నమోదైయుండెడివారు. మూడు దశాబ్దముల 
ముందువరకు గూడ ఈ పద్ధతి తెలంగాణములో ఆచరణలో నుండెను. 

మాదన్న దేశమునందు నల్గడల రాచబాటలు వేయించెను. వానిపై విరివిగ 
సత్రములు గట్టించెను. వానియందు బాటసారుల కనీసావసరముల కనువగు 


112 మహామంత్రి మాదన్న 


ఏర్పాటులు జేయించెను. సత్రములలో కొన్నిటియందు భోజనపు ఏర్పాటు గూడ 
నుండెను. ప్రతి సత్రము వద్ద ఫలపుష్పభరితమగు ఒకతోట తప్పకయుండెడిది. 
ప్రజోపయోగములు అగు అనేక ఇతర కార్యక్రమములు ఆతను (శ్రద్ధగను 
క్రమబద్ధముగను నిర్వర్తించెను. 


త్రి 

దేశమునకు శాంతి భద్రతలను సిరిసంపదలను ప్రసాదించుటకు మాదన్న 
నిరంతరము కృషించెను. ప్రభుత్వ యంత్రాంగము క్రమబద్ధముగ చట్టప్రకారము 
నడువసాగినది. ప్రభుత్వపు అయోమయమగు పరిస్థితులవల్ల మూతబడిన వజ్రపు 
గనులను మాదన్న మరల దెరిపించెను. వీనిలో గొల్లపల్లి రాజిపెంట రావల్మోండ, 
కోలారు పరిటేల మున్నగు జగత్ర్రసిద్ధములుగను జేరియున్నవి. వీనిలో పని జేయు 
(శ్రామికులకు వేతనములు సరసముగను మరియు కనీసావసరములకు సరిపడునట్లుగ 
నిర్ణయించెను. గనుల వ్యవస్థ వాని పరిపాలన యంత్రాంగము పటిష్టమొనర్చెను. 
గనుల అనుమతి పత్రములపై పన్ను మునపటికన్న ఏబది వంతులు తగ్గించబడినది. 
కార్మికులకు సంవత్సరమునకు పదిహేను హెొన్నులు లేక నెలకు నాలుగు రూప్యముల 
వేతనము గిట్టుచుండెడిది. అనగ గనులలో పనిజేయు కార్మికునకు ఆ రోజులలో 
దేశీయ సైనికునితో సమానముగ జీతము ముట్టుచుండెడిదన్నమాట. నూతన వ్యవస్థ 
వేరూని ప్రభుత్వమునకు గనుల నుండి మంచి రాబడి కల్పించినది. 

మాదన్న ప్రధానియైన పిదప, శాంతి భద్రతలునెలకొనినవి. అందుచే 
భూసముద్రవ్యాపారములు విరివిగ జరుగుచుండెడివి. వానిపై ఎగుమతి దిగుమతి 
సుంకముల రూపమున ప్రభుత్వమునకు గణనీయమగు రాబడి లభించెడిది. దేశీయ 
వ్యాపారమునకు రక్షణ గల్పించి అభివృద్ధిపరుచుట మాదన్న ధ్యేయము. అందువలన 
దేశీయ వర్తకముపై దిగుమతి సుంకములు రద్దు జేయబడినవి. విదేశీయ వర్తకుల 
నుండి రాబట్టుకొను ఎగుమతి పన్ను కన్న దేశీయ వర్తకులనుండి చాల తక్కువ 
దీసుకొనబడియెడిది. విదేశీయ వర్తకుల నుండి నాలుగు శాతము ఎగుమతి మరియు 
దిగుమతి పన్నుగ దీసు కొనబడుచుండెడిది. ఇది గాక పదకొండు శాతము “ముద్ర 
పన్ను” విధించి రాబట్టకొనబడియెడిది. దేశములోనికి వచ్చుసరకు మీదను దేశము 
నుండి బైటకు బోవు వస్తువు మీదను ప్రభుత్వపు అధికారిక ముద్ర అద్దం బడుచుండెడిది. 
అందుకు వాని వెల మీద ప్రతి శతి పదకొండురూకలు పన్నుగ దీసుకొనెడివారు. 
ఐరోపీయులు ఈ పన్నుకు మారుగ వార్షికముగ కొంత పైకము జెల్లించెడివారు. 


పరిపాలన సంస్కరణలు 113 


ఖుతుబుషాహీ ప్రభుత్వమునకు నౌకా వ్యాపారముండెను. వీరి వ్యాపార నౌకలు 
పడమర ఈరాను మరియు దూర్చున సయాంమట్టుకు పయనించెడివి. గోల్కొండ 
ప్రభుత్వమునకు ఓడలు నిర్మించు కర్మాగారములు గూడ ఉండెను. గోదావరి తీరముపై 
నున్న నర్సాపురము అతి ప్రసిద్ధమగు పురాతన నౌకా నిర్మాణాశ్రయము. మచ్లీబందరు 
మరియు శాంధోములో గూడ ప్రభుత్వము తమ నౌకా నిర్మాణాశయములను 
నెలకొల్పను. అనేక పరిశ్రమలు అందు ముఖ్యముగ మందుగుండు, చిత్రలేఖనములు, 
చెక్కణములు మున్నగునవనేకములు ప్రభుత్వాదరణము మరియు సహాయ 
సానుభూతులవల్ల సంరక్షితములై జగద్విఖ్యాతిగాంచినవి. * 


4 


గోల్కొండ ప్రభుత్వము తన స్వంత టంకశాలలలో తన నాణెములను 
ముద్రించుచుండెడిది. అనేక విధములుగ విశ్వ ప్రయత్నము జేసి అబ్బుల్లా ఖుతుబుషా 
కాలములో ఆంగ్లేయులు ఖుతుబుషాహీల వెండినాణెములును తమ వెండి నాణెములను 
వాని భోగములను తమ టంకశాలలో జేయుటకు అనుమతిని బడిసిరి. కాని 
ఆంగ్లేయుల టంకశాలలు గోలకొండ ప్రభుత్వపు పర్యవేక్షణకు లోబడియే బనిజేయ 
వలసియుండెను. అబ్బుల్లా ఖుతుబుషా కాలములో బుడతకీచులకును ఇట్టి సౌకర్యము 
కల్పించబడెను. విదేశీయుల కీయబడిన ఈ సౌకర్యములను సత్వములను మాదన్న 
రద్దుపరిచి నాణిములను జేయుపని మరల ప్రభుత్వ టంకశాలల పరమొనర్చెను. 
బంగారు వెండి రాగి సత్తుటంకములునుగవ్వలును ఆ రోజులలో నాణములుగ 
చలామణి అగుచుండెడివి. వానిలోని ముఖ్యములగు కొన్ని నాణములు వివరములు 
క్రింద సూచితములు. 
వరహ : ఇది బంగారునాణెము. దీనిని “హోన్న” నియును అనెడివారు. ఐరోపీయులు 
దీనిని “పెగోడగయని వ్యవహరించెడివారు. దీని మూల్యమునాడు దాదాపు మూడున్నర 
రూపాయిలు పరాసులు బుడతకీచులు మరియు ఆంగ్లేయులు మున్నగు విదేశీ వర్తకులు 
తమ నాణములలో గూడ ఇచ్చిపుచ్చుటలు జరుపుచుండెడివారు. వ్యాపార సరళిని 
బట్టి వరమా మూల్యము చంచలముగ నుండెడిది. దానిమార్చిడి దామాషాను 
స్థిరపరుచుట దుస్తరము. అప్పుడు దీని మూల్యము ఈ క్రింది విధముగ ఉన్నట్లు 
దోచుచున్నది. 

1 వరహా = 5ఫనములు (బంగారు) లేక 8 1/2 రూపాయిలులేక ఎనిమిది 
షిల్లింగులు. 


114 మహామంత్రి మాదన్న 


1 ఫనము = 9 నేవలములు (బంగారు) 3 ఫార్తింగులు - లేక ఆరు పెన్నులు 

1 నేవలము = 5 కాసులు 

1కాసు = 4 తారలు 

1 తార = 4 (భాగములు) పెరు లభ్యము గాలేదు. 

ఈ “భాగములు” మరల గవ్వలలో విభజింపబడుచుండెడివి. అనగ గవ్వలు 
ఆ రోజులలో అన్నిటికన్న (క్రింది నాణెములుగ చలామణి అగుచుండెడివి. 

“వరహ” గుండ్రముగను పలచగను ఉండెడిది. దీని వెడల్పు 5/8 ఇంచులు. 
ఇది కాకతీయులకన్న ముందునుండియే చలామణిలో నుండెడిది. ప్రజాబాహుళ్ళములో 
దానికిగల గౌరవాదరములు అవలోకించి ఖుతుబుషాహీలు దానినే చలామణిలో 
నుంచిరి. దీని బరువు 52 లేక 52 1/2 గురిగింజలు (మాష లేక 21 83/4 
క్యారెట్టులు. 

మహామంత్రి మాదన్న చట్టబద్ధము జేసిన కొల, తుల ప్రమాణములు. 

1 మూర = 18. 7” ఇంచులు 

1 గజము = 383. 5 ఇంచులు 


తూనిక ప్రమాణములు : 

1 తులము = 180 గురి గింజలు 

1 శేరు = 20 తులములు 

1 వీశె = 5 శేరులు 

1 మణుగు = కి వీశెలు = 40 శేరులు 

1 పుట్టి లేక బారువ = 20 మణుగులు 

మాదన్న కాలమునందు హైద్రాబాద్‌ అంతర్జాతీయ వ్యాపార కేంద్రముగ 
రూపొందినది. అప్పుడు భాగ్యనగరము చుట్టుబలీయమగు కోట లేదు. అందలి 
శాంతి భద్రతల రక్షణకొరకు ఒక కొత్వాలును మరియు వివాదముల పరిష్కారమునకు 
ఒక ఖాజీయును నియమించబడు చుందెడివారు. 


ఆంతరంగిక విధానము : 


రాజరికములోను, ఆపై మంత్రిపదవి యందును, మార్పు వచ్చు కొరకు 
జరిగిన భీభత్సములు భయోత్సాతములు హింసాకాండలవల్ల కలిగిన కల్లోలములను 
ప్రధాని మాదన్న సరిదిద్దెను. ఆ తదుపరి నవంబరు 1674లో రాజ్య భ్రమణకు 


పరిపాలన సంస్కరణలు 115 


బయలుదేరి బోయెను. దాదాపు రెండున్నర మాసములు రాజ్యములో బహుప్రదేశములు 
తిరిగి 1675 జనవరిలో, గోల్కొండకు తిరిగి వచ్చెను. దేశములో తిరిగి జూచుటవలన 
పరిపాలన చక్రములో గల లోటు పాట్లు మరియు ప్రజల నిత్య నైమిత్తికావసరములు 
ఆతనికి అవగతమైనవి. అందువల్ల ఆతను రాజధానికి తిరిగిరాగనే పాలనవ్యవస్థలోను 
పద్ధతిలోను ముఖ్యములును మౌలికములును అగు అనేకమార్పులు బ్రవేశపెట్టెను. 
మొఘలు మరియు ఇతర పారసీక చరిత్రలు వ్రాసినది చాలమట్టుకు క్రీ. శ. 
1677 మరియు దాని తదుపరి కాలమునకు సంబంధించినది. అందువలన ఈ 
మార్పుల చర్చ అందు గనుపించదు. ఈస్టుఇండియా కంపెని రికార్డులు (ఫెంచి, 
హాలెండు సంచారకుల వ్రాతలు కలోనల్‌ మెకంజీ కైఫియత్తులు, స్థలపురాణములు, 
ఇతర తెలుగు గ్రంథములు ఈ విషయమున మనకు సాయపడును. జఫరేదక్కన్‌ 
చరిత్రకారుడుకూడ కొంత సమాచార మందించెను. 
“జర్నల్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ”లో ప్రచురితమైన మూడు వ్యాసములు 
1. "An Estimate of Madanna from the French Records. " 
By Adriean De-Arate- 
2. "Administration under Akkanna and Madanna" By 
Sreenivasa Chary. 
3. "Brahimin Ministers of the last Qutubshah, "By Krishna 
Swamy Ayyangar. 


వలన మనకు ఈ విషయమందుమరికొంత సమాచారము లభించుచున్నది. 

మాదన్న ప్రభుత్వ యంత్రాంగములో అందునను ముఖ్యముగ ప్రాంతీయ 
గ్రామపరిపాలన వ్యవస్థలో తీవ్రములగు మార్చులెన్నో జేసెను. పాదుకపోయిన 
తరఫుదారులు సిమ్తుదారులు ఫౌజుదారు లెందరినో వేరు స్థలములకును బంపెను. 
కొందరి స్థాయియును తగ్గించెను. పారశీ చరిత్రలలో గోలకొండ కన్నడ ప్రాంతములో 
జరిగిన మార్పులు మాత్రమే సూచితములైనవి. అందువలన మౌలికములగు ఇట్టి 
మార్పులు ఖుతుబుషాహి రాజ్యపు ఇతర ప్రాంతములలో జరుగులేదేమో యని 
అనిపించును. కర్నాటకేతర ప్రాంతములు గోల్కొండ ఏలుబడిలోనికి వచ్చి సుదీర్హ 
కాలమైనది. కాని కన్నడ ప్రాంతములు 1653 తదుపరి ఖుతుబుషాహి రాజ్యములో 
జేర్చుకొన బడినవి. అందువలన అచ్చట రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు 
ఇంకను కుదుటబడలేదు. చంద్రగిరి మున్నగు ప్రాంతములలో రాయల వంశీయులు 


116 మహామంత్రి మాదన్న 


ఉనికి, కర్ణాటకములోని అశాంతి మరియు అరాచకములు గోలకొండ రాజ్యమందలి 
పరిస్థితిని కుదుట బడనీయలేదు. కర్నాటక ప్రాంతమందలి అలజడిని అదుపు 
జేయుటకు 1657వ సంవత్సరములో అబ్బుల్లా ఖుతుబుషా అందలి మరికొన్ని 
భాగములను జయించి గోల్కోండ రాజ్యములో గలువుకొనెను. ఆపై అచ్చట 
శాంతిస్థాపనకు తనకు విశేషముగ ధనము వ్యయమగుచున్నదని చక్రవర్తి అవురంగ 
జేబునకు దెలిపెను. అంతియేగాక ఆ సంవత్సరము కప్పము జెల్లించు గడువు పొడగించ 
వలసినదిగ అబ్బుల్లా ఖుతుబుషా, ఆలంఘీరు చక్రవర్తిని అభ్యర్థించినాడు. * తన 
రాజ్యమందలి శాంతి భద్రతలను గాపాడుకొనుటకై అబ్బుల్లా 1670వ సంవత్సరము 
కర్ణాటకము లోని మరికొన్ని ప్రాంతములను జయించి తన రాజ్యములో గలుపుకొనెను. 
గోల్కొండ రాజ్యము, దక్షిణమున చెంగల్పట్టు ఉత్తరమున ఇచ్చాపురము పడమట 
మల్జెడువరకు విస్తరించినది. 

నూతనముగ జయించబడిన కర్ణాటకములో శాంతిభద్రతలు కరువయ్యెను. 
అరాచకము ఆకసమునకు అ(ర్రులు జాచుచుండెను. ఇచ్చటి పరిస్థితులు 
చక్కబడవలయునన్న పటిష్టమగు పరిపాలన జరుపగల సమర్థవంతమగు వ్యవస్థ 
ఏర్పడుట అవసరము. కష్టించి బనిజేయు నిజాయితీపరులు అగు యువకోద్యోగులు 
మాత్రమే పరిపాలనను చక్కదిద్ది శాంతి భద్రతలు నెలకొల్ప సమర్భులని మాదన్న 
మతము. అందుచే దీర్ణకాలమునుండి ఒకే చోట బాదుకొనిపోయిన అధికారులను, 
అటునుండి తరలించివైచెను. తదుపరి ప్రాంతీయ పరిపాలన వ్యవస్థలో తీవ్రములగు 
మార్పులను బ్రవేశపెట్టెను. ఈ మార్పులు 1675వ సంవత్సరము మార్చివరకు అనగ 
దేశము తిరిగి జూచివచ్చిన మూడునెలలోపున జేయబడినవి. కడుపులోని చల్లకదలక 
హుక్కాలు ద్రాగుచు బొజ్జలు గడ్డములు నిమురుకొనుచు కాలక్షేపములు జేయు విలాస 
పురుషులకీ మార్పులు ఆశనిపాతములు అయినవి. 

చరిత్రకారులు కొందరు అనాలోచితముగను మరికొందరు బుద్ధిపూర్వకముగను 
ఈ మార్పులను అపార్థము జేసుకొనిరి. వారు వాని కనేకములగు చిలువలు పలువలు 
కల్పించిరి. గోరంత వానిని కొండంతలుగ జేసి ప్రచారము గావించిరి. * ప్రభుత్వమును 
తన గుప్పిట నుంచుకొను అభిప్రాయముతో మాదన్న అనుభవజ్ఞులును 
విశ్వసనీయులును అగు వయస్సు పైబడిన అధికారులను అందరిని దొలగించెననిరి. 
వారి స్థానములో మాదన్న తన ఆప్తులను మితృలను నియమించెనని వీరి ప్రచారము. 
తనకు విశ్వసనీయులగు వారలను ఉన్నత పదవులపై నుంచెనన్నది సత్యదూరముగాదు. 


పరిపాలన సంస్కరణలు 117 


అది చారిత్రక సత్యముఈ మార్పులు, నియామకములు దేశపరిపాలనను అందును 
ముఖ్యముగ కన్నడదేశపు పరిపాలనను క్రమబద్దము జేయు నుద్దేశ్యముతో జేయబడినవి. 
అందు స్వార్థ దృష్టిలేదు. ప్రభుత్వము సరియగు పద్ధతులపై సక్రమముగ నడువవలయు 
నన్న దానికి సమర్థవంతమును విశ్వసనీయమును అగు అధికార వర్గము ఎంతేని 
అవసరము. అది కొరవడిన సృష్టించవలయును. అది తప్పదు. అట్లు జేయుట 
తప్పుగాదు. అసమర్జ్థులును వయోవృద్దులును విలాసజీవులును అవిశ్వసనీయులును 
అగు కొంద రున్నతోద్యోగులను మాదన్న తొలగించెను. వారి స్థానములలో వారికన్న 
అన్నింట మిన్నలు అగు వారిని నియమించెను. అది అపరాధముగాదు. ్రేలెత్తి 
జూపదగు వక్రతయు అందుగానరాదు. ప్రభుత్వపు బాగోగుల బాధ్యత మాదన్నది. 
అధికారులు విదేయులుగ ఆతని ఆజ్ఞానుసారము ప్రవర్తించుట వారి ప్రథమ కర్తవ్యము. 

మొఘలు, అష్టను తుర్కి అరబ్బీ, పారసీ సంతతుల అమీరులు ఇంత వరకు 
ఉన్నతోద్యోగములపై సుప్రతిష్టులగుచుండుట, స్థిరపడిన ఆచారము. తమ 
విధ్యుక్తధర్మముల నెరవేర్చుచు వారు తమ తమ నెలవుల ఉండెడివారు కారు. అంతియే 
గాక వారు రాజకీయములలోను అంతఃపురపుకు కుట్రలలోను బాల్లొనుచు నిరంతరం 
అలజడికి మూలకారణ మగుచుండిరి. వీరిప్రతినిధులు “ప్రాంతముల”లో, 
అరాచకములు అత్యాచారములు వ్యాపింప జేయుచుండిరి. ఇట్టిప్రవర్తన ఏ 
దృక్కోణముతో జూచినను సమర్థనీయముగాదు, వాంఛనీయ మంత కంటెను గాదు. 
ప్రాంతీయ పరిపాలనను బాగుపరుచుటకు నేక్నాముఖానుడెంత ప్రయత్నించినను 
కీలెరిగిన వాత గానందున ఆతడు జయము బొందలేదు. అతని తదుపరి పరిస్థితులు 
ఆధ్వాన్నమై మరింత దిగజారిపోయినవి. అందువల్ల మాదన్న నీతి సమయోచితమును 
తప్పని సరియును నన్న సంగతి సువిదితమును, స్వయంప్రకాశితమును. అది 
కీలెరిగినవాత. 

పారశీ చరిత్రకారులును అయిరోపయ సంచారకులును బ్రాహ్మణులనే మాదన్న 
ఉన్నతోద్యోగులుగ నియమించినాడని వ్రాసినారు కాని అది నిరాదారము అను 
సాక్ష్యములు గ్రందస్థములు. మెకంజీ “కైఫియత్తులు” మరియు ఈస్టిండియా కంపెని 
లేఖావళులు వందలకొలది సాక్ష్యములెత్తి జూపుచున్నవి. సూచన ప్రాయముగ కొన్ని 
ఉదాహరణములు జూపబడుచున్నవి. 

నంది మండలములో ఏడు గ్రామములు గలవు. అవి నంది మండలము, 
పాలగిరి, అనిమల, మొగిళ్ళచరువు, రాయపాలెము, తంగేడుపల్లి వెంపల్లి దాని పూర్వపు 


118 మహామంత్రి మాదన్న 


మండలాధి పతియగు హిందువును తొలగించి మాదన్న అఘో మహమ్మదును 
మండలాధికారిగ నియమించెను. * క్రొత్తవర్పాటులలో పులికుర్రు పట్టణమును ఒక 
“సిమ్తు”నకు ప్రధాన పట్టణముగ జేసిరి. దాని క్రింద నలుబదెనిమిది గ్రామములుంచ 
బడినవి. మాదన్న ఆ మండలపు సిమ్తుదారునిగ సాదతు ఖానుని నియమించెను. " 
కడప పరగణామీద సయ్యదు మీరు హసను మండలాధికారిగ నియమించబడెను. * 
గండికోట సిమ్తుమీద మీరు మహమ్మదు మొహసిను సిమ్తుదారునిగ నియమించ 
బడియెను. * మహమ్మదు ఇబ్రాహీమును మాదన్న కర్ణాటకదేశపు రాజపాలకునిగ 
నియమించెను. *) తఖీబేగును వరాహగిరి తాలూకదారునిగ నియమించెను. * 
ఫతేఖానుడుఉప్పలూరు ఆమిలుగ నియమితుడయ్యెను “* మిస్మీమియాన్‌ ఒక చిన్న ఉ 
ద్యోగి. మాదన్న పరిపాలన కాలములో స్వప్రతిభ ఆధారముపై అత్యున్నత పదవి 
అందుకొనెను. ముస్లిములు అనేకులు అత్యున్నత పదవుల నుంచబడిన చర్చ 
“కెఫియత్తులి” లోను “ఈస్టు ఇండియా కంపెని రికార్టుల” లోను విరివిగ 
గన్పించుచున్నది. * ఇంతటి ముఖ్యములగు ఇన్ని పదవులపై ఇందరు ముసల్మానులు 
నియమింపబడిరి. ఇట్టి ఉదాహరణములు అసంఖ్యాకములుగ ఉన్నవి. అందుచె వీరు 
మత ద్వేషులనియును వర్గపక్షపాతులనియును ప్రచారము జేయుట సత్యదూరమగు 
దుస్పాహసము అగును. ఒక ముఖ్యమగు విషయము ఇచ్చట గుర్తు ఉంచుకొన 
వలయును. మాదన్నచే నియమితమైన నూతన అధికార వర్గము చాలమట్టుకు 
“ముల్మీల”ది. దుష్ప్రచారమునకిది గూడ ఒక ముఖ్య కారణము. 

మహామంత్రి మాదన్న ప్రభుత్వమును చైతన్యవంతముగ జేయుటకు 
అధికారవర్గమును ఉత్తేజపరుచుటకును మరియొక సరిక్రొత్త పద్ధతిని గూడ 
అవలంబించెను. అది ఉద్యోగులను ప్రతి రెండు సంవత్సరములకొక పర్యాయము 
వేరొకచోటుకు మార్చుట. మహమ్మదు ఇంభ్రాహిమును కొన్ని మాసములలోనే కర్నాటక 
రాజపాలుని పదవి నుండి మార్చి సరేఖేలుగ నియమించెను. అక్కన్న కొంతకాలమాతని 
స్థానములో కర్నాటక గవర్నరుగ పనిజేసెను. ఇట్టి మార్పులను ఇతరములగునూతన 
పద్ధతులను అవలంబించుట వలన ప్రభుత్వ వ్యవస్థలో కొంత క్రమబద్ధతయు 
యంత్రాంగములో శక్తియు ఉద్యోగులలో చైతన్యములును రూపొందినవి. 

మహమంత్రి మాదన్న వాపీకూప తటాకములు, కాలువలు ఇతరనీటి పారుదల 
సౌకర్యములు ఏర్పాటు జేసెను. అవి వ్యవసాయాభివృద్ధి కెంతయో దోడ్పడినవి. 
ప్రధాని జూపిన మార్గమున అవలంబించి సామంత సర్గారులును ఇతర ఉ 


పరిపాలన సంస్కరణలు 119 


న్నతోద్యోగులును గూడ బహుళముగ నీటి వనరులు ఏర్పాటు జేసిరి. దేశమును 
సుభిక్షితము జేయుటలో ఇతోధికముగ సహకరించిరి. ఇట్టి ఉదహరణములనేకములు 
“కెఫియత్తుల”లో గాన వచ్చును. కైఫియత్తలోని ఎన్మిదవ సంపుటిలోని 140వ పుటలో 
మీరాపురపు చెరువును గురించిన చర్చగానవచ్చును. కడప మండలాధికారియగు 
సయ్యదు మీరా హుస్సెను తనపేర మీరాపురము అను గ్రామమును నెలకొల్పి 
మీరాపురపు చెజువు అనుతటాకమును అచ్చట నిర్మించెను. గండికోటను బాలించిన 
అధికారి మీరు మహమ్మదు మోహసిన్‌ మాదన్నగారి అభిప్రాయానుసారము ఒక 
చెజువును నిర్మించుటయేగాక ఒక పెద్ద పంట కాలువ గూడ త్రవ్వించెను. * 

కైఫియత్తు సంపుటములన్నియునుఅప్పటి అస్థిర పరిస్థితులనురాజ కీయ 
కల్లోలములను విపులముగ ప్రతిబింబించును. మచ్చునకు కైఫియతుసం(7) 184వ 
పుట, కైఫియతు సంపుటి (14) కైఫియతు సంపుటి (20) పుట 312-కఫియతు 
సంపుటి (40) కైఫియతు సంపుటి 21 మరియు 31లను ఈ విషయములో దిజ్‌త్రముగ 
నుదాహరణులుగ బేర్మొనవచ్చును. “కైఫియత్తు” లలో మాదన్నయు ఆతని అధికార 
వర్గమును పాడుపడిన గ్రామములు అనేకములు మరల జనపదములుగ పునరావాసిత 
మొనర్చినట్లును అనేకములగు సరొక్రొత్త గ్రామములు నెలకొల్చ్పబడినట్లును పలు 
ప్రమాణములు గన్పించును. క్రొత్తగ నెలకొల్పబడిన గ్రామములలోని సాగున కనువగు 
భూములపై మొదటి తొమ్మిది సంవత్సరములు ఎట్టి భూమిశిస్తుయు దీసుకొనబడదు 
-పాడుపడి పునరావాసితములైన గ్రామములను నిర్జీతమగు శిస్తులో సగమునకు 
ఎవ్వరికైనను ఈయబడు చుండెడిది-కైథి యత్తు నంవుటి లన్నింటి లోను 
అసంఖ్యాకములుగ ఇట్టి విషయములు గన్పించును. మహామంథత్రి మాదన్న 
పరిపాలనలోని మొదటి రెండు సంవత్సరములును గ్రామపరిపాలన మరియు గ్రామ 
పునరావాస్యముల దృష్ట్వా చాల ముఖ్యమైనవి. గ్రామ సౌభాగ్యమె దేశ సౌభాగ్యమని 
ఆతని సూత్రము. మాదన్న నిర్విరామ కృషివలన గ్రామములు పునరుజ్జీవితములై 
దేశము మరల సిరిసంపదల కాలవాలమైనది. 

అబ్దుల్లా ఖుతుబుషా తుదికాలమునను అబుల్‌హసను పరిపాలన ప్రారంభ 
మందును కర్ణాటకములోని కొన్నిప్రాంతములు జయించబడి గోల్కొండ రాజ్యములో 
లీనము జేయబడిన విషయము లోగడసూచితము - అచ్చటి స్థితిగతులు 
అరాజకమునకులోనై అల్లకల్లోలముగనున్న సంగతియు సువిదితము. మాదన్న దీక్షగ 
(బయత్నించి అచ్చట శాంతిభద్రతలు నెలకొల్పెను. నూతనముగజేర్చుకొనబడిన ఈ 


120 మహామంత్రి మాదన్న 


ప్రదేశము ప్రభుత్వపు వ్రాతపూతలలో “ఖిబ్లాపట్టి” యని పేర్మొనబడుచుండెను. ఇట్టులే 
గోల్కొండ ఆధిపత్యమును నూతనముగ ఒప్పుకొనిన నాయకులు “ఆహ్నాం” అని 
వ్యవహరింపబడెడివారు. 

మాదన్న, రాజ్యాంగములోను పరిపాలన వ్యవస్థలోను దానుజేనిన 
విప్లవాత్మకము లగు మార్పులను రెండు సంవత్సరములు స్వేచ్చగ బనిజేయనిచ్చెను. 
ఆపై నూతన పద్ధతులెట్లు బనిజేయుచున్నవో జూడనెంచెను. తాను జేసిన మార్పుల 
పరిణామ మెట్లున్నదో ప్రత్యక్షముగ దెలుసు కొనగోరెను. ప్రజల బాగోగులు భావసరళి 
ఏ మార్గమున నున్నదో స్వయముగ దెలుసుకొనుటకై 1676వ సంవత్సరమునందు 
మరల రాజు వెంట సంచారము బయలుదేరెను. మూడు మాసముల దే 
శమందు పలు ప్రాంతములు దర్శించి పరిస్థితులను ప్రజలను స్వయముగజూచి 
అవసరాలు ఆకళింపు జేసుకొని రాజధానికి తిరిగివచ్చెను. ఈ సంచార కార్యక్రమము 
జనవరి నెలలో మొదలయి మార్చినెలలో ముగిసినది. క్రీ. శ. 1674లో జరిపిన 
దేశసంచార మప్పుడును అంతకు ముందును ఆ తదుపరియును జరిగిన దేశ 
భ్రమణము లప్పుడును దేవాలయములకును మస్టీదులకును ఇతర మత సంస్థలకును 
గోభూహిరణ్యాది దానములు జేయబడినవి. “కైఫియత్తు”లలో వీని శాసనప్రతులు 
గలవు. కడప మస్టీదునకు మరియు చెన్నకేశవస్వామి దేవాలయమునకు జేయబడిన 
దానములను గురించిన విపులమగు చర్చ కైఫియతల యందు గలదు. 

మాదన్న కఠినముగ ప్రవర్తించిన సందర్భములును బెక్కులుగలవు. కనీసము 
ఇరువైదు సంవత్సరముల నుండి కల్లోలితముగ నున్న కర్ణాటకమందు శాంతి 
నెలకొల్పుటకును సర్దరీభూతమైన పరిపాలన యంత్రాంగము మరల క్రమబద్ధమై 
పటిష్టముగ పనిజేయుటకును, కలకాలముగ కరువైన శాంతి భద్రతలు మరల 
ప్రతిష్టించుటకును కఠినముగ నడుచుకొనవలసి యుండెను. నీరస ప్రవర్తనము వల్ల 
అవి సాధించ బడజాలినవి గావనుట గాదనరాని సత్యము. “ఈస్టిండియా రికార్డులు 
మరియు కైఫియత్తులు” మున్నగునవి ప్రభుత్వ వ్యతిరేకులును విద్రోహులును దోపిడి 
దొంగలు మున్నగు అసాంఘిక శక్తులు మాత్రమే కఠినముగ శిక్షించబడిరనియును 
తదితరులు సుఖముగనే జీవించిరనియు జెవినిల్లు గట్టుకొని ఊది జెప్పుచున్నవి. 
ప్రజా బాహుళ్యము మాదన్న నీతివల్ల లాభపడినదన్నది చెదరని చారిత్రక సత్యము. 
మాదన్న ఉద్యోగులలో దేశభక్తిని బెంపొందించెను. కష్టించి బనిజేయు నిజాయితీ 
పరులును విశ్వసనీయులును సమర్గులును అగు యువకులను కీలక పదవులపై 


పరిపాలన సంస్కరణలు 121 


ప్రతిష్టించెను. మహమ్మదు ఇభ్రాహిము ఈ కోవకు జెందిన యువకుడు. అతడు 
మెరపు వేగమున రాజపాలు పదవి ఆపై ఖుతుబుషాహి సర్వచమూపతి పదవి 
నందుకొనెను. మహామంత్రి మాదన్న, ఈ నీతివలన పరిపాలనలో నూతన చైతన్యము, 
ఉద్యోగులలో తేజస్సు రైతాంగములో పూనిక, వర్తకులలో చొరవ శ్రామికులలో ఉ 
త్సాహము వెల్లివిరిసినవి. 

నమకాలికులగు చారిత్రకులు, చాలమట్టుకు ఈ విషయమును 
అంగీకరించినారు. కాని మహమ్మదు ఇ(బ్రాహిం విషయములో కొందరికి 
సందేహములున్నవి. లంచము దీసుకొని మాదన్న ఆతనికి త్వరత్వరగ పెద్దఉద్యోగము 
లందించెనందురు. మొదట మహమ్మదు ఇభ్రాహిము మాదన్నకు నమ్మినబంటు. 
చూచి రమ్మన్న జేసుకొని వచ్చెడి కార్యశూరుడు, చతురుడు ఉత్సాహియగుయువకుడు. 
ఇట్టి లక్షణములుండు వాడు సహజముగనే మాదన్న దృష్టిని ఆకర్షించగలడు. అందువల్ల 
త్వరితగతిని కర్నాటక రాజపాలకునిగను సరేఖేలుగను అమీరుల్‌-ఉమ్రావుగను 
గణుతికి వచ్చెను. ముస్లిములు మరియు ముస్లిమేతరులగు అధికారులు ఆరోజులలో 
మందకొడి స్వభావులు. వారి ప్రగతియు మందగామి. వారికి మహమ్మదిబ్రాహీము 
శీఘ్ర పురోభివృద్ధి దిగ్ర్భాంతి కలిగించినది. తదుపరి విశ్వాసఘాతియై, ఇభ్రాహీము 
శతృవులతో జేరి అచ్చటను రాణించెను. అది ఆతని సహజ సామర్థ్యమునకు చక్కని 
తార్మాణము. అదియును గాక, పై అవినీతి ఆరోపణకు సాక్ష్యమెత్తిజూపి 
నిరూపించుటయును జరిగియుండలేదు. కాన దానిని గురించిన పరిశీలన 
అనవసరము. ఆ రోజులలో లంచము దినని వాడెలేడు. ** 

మహమ్మదు ఇభ్రాహీము ఈరాను దేశపువాడు. ఈతనికి ఖలీల్‌ ఉల్లాఖాన్‌ 
యను నామాంతరమును గలదు. తన ధీప్రతిభలచే మాదన్నను మెప్పించి అతని 
విశ్వాసమును చేఅల జు(ర్రుకొనినాడు. అందుచే ఆతను అతి త్వరగనే 
సర్వసైన్యాధ్యక్షునిగ నియమించినాడు. అతను తన ముద్దుటుంగరపు పచ్చపై ఈ 
విధముగ జెక్కించుకొనినాడు. “జాల్తఫాతె బాదుషా వ పండితె రోషనెర వాన్‌ గష్తు 
ఇభ్రాహీం సరెలష్మరు ఖలీలుల్లాఖాన్‌.” 

1676వ సంవత్సరములో దేశమందు చెదురుగ చిన్న తిరుగుబాటులు 
జరిగినవి. వీనికి ప్రజల సానుభూతి సహకారములు లభించలేదు. తీసివేయ బడిన 
ఉద్యోగులు, జాగీరులు మనసబులు పోగొట్టుకున్న అమీరులు, ప్రాబల్యము 
గోలుపోయిన సామంతులు, మరియు చీకులగు నాయకులు ఈ తిరుగుబాటులు 


122 మహామంత్రి మాదన్న 


లేవదీసిరి. ఈ తిరుగుబాటు లందు ముఖ్యమగు పాత్రవహించినది ఒరిస్సా దేశపు 
గజపతి వంశీయుడొకడు. అతని పేరు తెలియుటలేదు. తిరుగుబాటుదారుల నాయకుని 
పేరును దెలియవచ్చుటలేదు. ఆతను గజపతి రాజ వంశీయుడు. ఖుతుబుషాహీలు 
స్వాధీనబరుచు కొనిన గజపతుల భూభాగములను ఆతను తిరిగి స్వాధీన బరుచుకొన 
జూచెను. బేధోపాయమవలంబించి మాదన్న అప్పలరాజను గజపతుల వంశీయుడగు 
ఒక యోధుని తనవైపు ద్రిప్పుకొనెను. గోలకొండ సైన్యమును కొంత ఆతని 
నాయకత్వము క్రింద నుంచి తిరుగుబాటు దారుల శిక్షింప బంచెను. అప్పలరాజు 
తిరుగుబాటుదారులను మర్దించి తిరుగుబాటును అణిచి వైచెను. ఆతనంత ఆగక 
చికాకోలు శ్రీకాకుళమువరకు గల కోస్తాప్రదేశమును జయించి ఖుతుబుషాహీల 
వశమొనర్చెను. సుల్తాను సంతసించి ఆతనికి అప్పలపాయక (నాయక) మరియు 
రావు బహద్దరను బిరుదములను జాగీరులను మరియు మునసబులను ఇచ్చి 
సన్మానించెను. *” 


ఆర్దిక నీతి : 
 ఐరోపీయ, పారసీ చరిత్రకారులు, పలువురు మాదన్న పరిపాలనను 
దూషించుటయే పనిగ బెట్టుకున్నట్లు గనుపించును. అందు ముఖ్యముగ క్రీ. శ. 
1677వ నాటి సంఘటనలు వీరిప్రతికూల విమర్శలకు గురైనవి. * ప్రజలీ బ్రాహ్మణ 
మంత్రుల క్రూరకృత్యములను లంచగొండితనమును భరించలేక భీతచిత్తులై తమ 
నెలవులను విడిచి అడవుల పాలైనారని వ్రాసినారు. * మచ్చీబందరు నుండి 
గోలకొండవరకు గల ప్రాంతమందు వశించు వారు మాత్రమే సుఖులై శాంతియుత 
జీవితము గడుపుచున్నట్లు వీరి కగుపడిరట. తదితర ప్రాంతీయులు భీతులై 
దినగండముగ జీవించు చుండిరని వీరు వ్రాసినారు. తెల్లబట్ట గట్టినను, తాంబూలము 
వేసుకున్నను ధనవంతుడనుకొని మహామంత్రి మాదన్న తమను ధనమునకై పీడించునని 
విహ్వలులై ప్రజలు మంచి వస్త్రములను ధరించుటయే మానిరి. తమలపాకును 
వాడుటనే మరచి పోయిరి అని వీరు గ్రంథస్థము చేసినారు. 
నేటికిని ప్రజలలో మాదన్న యందుగల ఆదరాభిమానములు, ప్రేమ 
వాత్సల్యములు దెలుపు గాథవేరు. స్థానిక గాధలు కైఫియత్తులు నినదించువిషయములు 
ఇందుకు భిన్నములు. ఐరోపీయ చారిత్రకులే వ్రాసిన మరికొన్ని వ్రాతలు మనకు 
వేరు సంగతులు దెలుపుచున్నవి. “కైఫియత్తు” యొక్క ప్రతి సంపుటములోను 


పరిపాలన సంస్కరణలు 123 


పునరుణ్జీవితములను పునరావాసితములును అగు అనేకగ్రామముల చర్చ 
సర్వసాధారణముగ గానుపించును. జమ్మల మడుగు ప్రాంతము (మహలు) లో 
పాడుపడిన గ్రామములనేకములు మాదన్నచే పునరావాసితములు జేయబడినవి. ** 
దేవిగుడి, దానవులపాడు, సుగుమలపల్లె ఏనుగుచింతలు వీనిలో ముఖ్యమైనవి. మార్టిన్‌ 
మున్నగు ఐరోపీయ చరిత్ర కారులు తాము మంగళగిరి జూచితిమనియును అచ్చటి 
పరిస్థితులు చెప్పుకోరానంత అధ్వాన్నముగ నున్నవనియును అచ్చటి నేత 
పరిశ్రమయును శాలీలును పూర్తిగ ధ్వంసమైపోయినట్లును చిత్రించినారు. ఇది కొంత 
సత్యమనిపించుచున్నది. కాని ఈ విపరీతపు పరిస్థితులకు బాధ్యత వహించవలసినది 
మాదన్నగాదు. అంతకుముందున్న ప్రభుత్వమే దానికి బాధ్యత వహించవలసి 
యున్నది. ** 

మంగళగిరి పరిస్థితుల నిజరూపము దెలియగనే సుల్తాను అబుల్‌ హసను 
తానాషా ఫర్మానుద్వారను అక్కన్న మాదన్నలు “'హిదాయతునామ” ద్వారను మంగళగిరి 
అధికారులను కఠినముగ మందలించిరి. వెంటనే ఆటశాంతి భద్రతలు స్థాపించ 
వలయుననియును దేశము త్యాగము జేసి బోయిన వారిని మరల రావించి 
పునఃప్రతిష్టించ వలయుననయు ఆదేశించిరి. ప్రజల యడ సౌమ్య సౌభ్రాత్భత్వములను 
వ్రతముగ నెరపవలయునని హితము బోధించిరి. అందులకు దప్పిన కఠినముగ 
శిక్షించుటకు వెనదీయమని స్పష్టపరిచిరి. 2 ఇనాము భూముల దుర్వినియోగమును 
ప్రజా వ్యతిరేక చర్యలును సహించబడవని మాదన్న విశదము జేసెను. ఇట్టి యధికార 
పత్రములు శాసనములును మనకు ప్రభుత్వ సౌష్టవమును సంసిద్ధతను దాని ప్రజారక్షణ 
దీక్షను సువిదితము జేయుచున్నవి. ఐరోపియ చారిత్రకుల వ్రాతల ప్రకారము 
“గోలకొండ నుండి మచిలీబందరు వరకుగల దేశము సుభిక్షము. మార్గము సురక్షితము. 
ఆ మార్గమునకు ఇరువైపుల చల్లని నీడను నిచ్చు చెట్లుగలవు. ప్రతి పన్నెండు మైళ్ళకొకటి 
చొప్పున ధర్మసత్రములును గలవు. గాని అందు బ్రాహ్మణులకు మాత్రమే భోజనము 
దొరికెడిది. ఇతర వర్ణముల వారి కందు త్రాగుటకు నీరైనను బోశెడివారు గారు.” పై 
ఆరోపణలవలె ఇవియును ప్రచారార్థము ప్రవచించినవే. ** 

ఆ కాలపు ఆచార వ్యవహారములను గూడ మనము మనస్సునందుంచు 
కొనవలయును. పదిహేడవ శతాబ్దపు సమాజమును దాని ఆచార వ్యవహారములను 
ఇరువదివ శతాబ్దపు దృష్టితో విమర్శించుట చారిత్రికులకు కూడని పని. ఆ రోజులలో 
బ్రాహ్మణుల కట్టి గౌరవము. స్థానము ఉండెడిది. బ్రాహ్మణులా రోజులలో ఇతర 


124 మహామంత్రి మాదన్న 


వర్ణముల వారిచేతి అన్నము దినెడివారుగారు. వారిలో గణనీయమైన సంఖ్య స్వయం 
పాకులది. వారు స్వయం పాకులుగాని బ్రాహ్మణుల చేతి ఓగిరమును స్వీకరించరు. 
ఈ స్వయం పాకపుటాచారము నేటికిని అచ్చటచ్చట సనాతన బ్రాహ్మణ కుటుంబము 
లలో నిలిచియున్నది. ఈ నగ్నసత్యమును మనము సదా దృష్టిపథమందుంచు 
కొనవలెను. 

మాదన్నను మార్చినుకన్న మరింత తీవ్రముగా విమర్శించినాడు మరొకడులేడు. 
ఆతనే, మాదన్న దేశములో సక్రమ పరిపాలనను ప్రవేశపెట్టి నాడని (గ్రంథస్థం 
చేసినాడు. క్రమరహితులగు అధికారులను కఠినముగ శిక్షించినాడనియును దేశములో 
శాంతిభద్రతలను స్థిరపరచినాడనియును వ్రాసినాడు. రాజ్యాంగమునకు గట్టి పునాదులు 
ఏర్పరిచె ననియును ఇన్ని ఘన విజయములను మూడు సంవత్సరములో సాధించి 
నాడనియును తెలిపినాడు. ఇంతకన్న కోరదగు మెచ్చుకోలు పత్రము. మాదన్నకింకేమి 
గావలయును? ఆతనికి ప్రబల విద్వేషియగు మార్జినే ఆతనిని గురించిన మారని 
నిష్కర్ష మాయని మంచి మాటకు అక్షరరూపము గల్పించినాడు. ** 

క్రీ.శ. 1677లో మాదన్న పరిపాలనకు అధిక ప్రాముఖ్యమున్నట్లు 
దోచుచున్నది. ఆ కాలములో ఖుతుబుషాహి ఉన్నతోద్యోగులు పలువురు పదవులను 
గోల్పోయిరి. వారి జీతములు తగ్గినవి. అనవసరమగు ప్రభుత్వ వ్యయమును తగ్గించి 
ఆదాయమును బెంచుట తప్పనిసరి యైనది. అందుచే మాదన్న వ్యయకర్తనము జేసి 
ఆదాయమును బెంచుటకు అనేకమార్గములు అవలంభించెను. 1677లో జరిగిన 
యుద్ధమువల్ల మిక్కుటమగు వ్యయభారమునకు లోనైనది. దానిని పూరించుకొరకు 
మాదన్న ప్రభుత్వము నుండి ధన సహాయము బొందు వారి నుండియును 
ప్రభుత్వమునకు ధనము జెల్లించువారి నుండియును కొంత ధనమును 
రాబట్టుచుండెను. ** 

మొఘలాయిలతోను బీజాపురము వారితోను జరిగిన యుద్ధములును, 
మహారాష్టులకు జెల్లించవలసిన వార్షికములును అపరిమితమగు అర్థమును 
హారతికర్పూరమువలె ఆవిరి జేయుచుండెను. పరిపాలనను పటిష్టము జేయుటకును 
శాంతి భద్రతలు నెలకొల్పుటకును పాడుబడిన గ్రామములను పునరావాసితములు 
జేయుటకును ధనము పెద్దఎత్తున వ్యయమగుచుండెను. అదియు నుంగాక మాదన్న 
ముందుజూపు గలవాడగుటచే జీర్ణములును ఉపేక్షితములును అగుదుర్గములను 
బాగుజేయించి బలపరిచెను. మునుముందుగనే జాగ్రత్తపడి మాదన్న దేశరక్షణకు 


పరిపాలన సంస్కరణలు 125 


అవసరమగు అనేకచర్యలను, వ్యయమును సరుకు గొనక దీసుకొనియెను-ముఖ్యముగ 
ఉత్తర పళ్చిమోత్తరపు ఎల్లలను బలపరిచి సురక్షితము జేసెను. ఇంతటి ముఖ్యములగు 
రాచకార్యము లనేకములపై తప్పని సరిగ అపారమగు ధనమును వ్యయపరచ 
వలసివచ్చినది. పాతపద్ధతుల వల్లను సాంప్రదాయ సిద్ధమగు పన్నుల వల్లను వచ్చు 
ఆదాయము చంద్రునకొక నూలుపోగును కాదు. 

శివాజీ సంధిపాలనజేయ నిరాకరించుట వలన మాదన్నకు ఆగ్రహము కల్లినది. 
అందుచే శివాజీ సోదరుని అధీనములో ఉన్న వేలూరు మరియు జింజి మున్నగు 
ప్రఖ్యాత దుర్గములను ఇతర ప్రాంతములను లోగొన వలసి నదిగ సర్వచమూపతియగు 
మహమ్మదు ఇభ్రాహిమునకు ఆజ్ఞ యిచ్చెను. బీజాపుర ప్రాంతమగు కన్నడదేశపు 
పార్వతేయులును ఇతర శంబర జాతులును గోలకొండ అధీనములో నున్న 
కర్ణాకటమును దోచుకొనసాగిరి. వారిని అరికట్టి నిర్మూలించుటలో “ఆలస్యం అమృతం 
విషమే” అగును. ఈ కిరాతులు జనపదములను దోచుకొని సమీపారణ్యములలోను 
అందలి పర్వత కంధరముల లోను అదృశ్యులగు చుండెడివారు. వీరిని మనస్సులో 
ఉంచకొనియే గాబోలు మార్జిను మాదన్న అంపిన రౌతుల క్రౌర్యమును సహించలేక 
ప్రజలు గ్రామములు పరిత్యజించి అడవులలో దాగుకొని చుట్టుప్రక్కల గ్రామములను 
దోచుకొనుచుండిరని వ్రాసినాడు. ** 

పైన వివరించబడిన పనులకు ధనము అత్యవసరముగ కావలసి యుండెను. 
ఏదో సాకుతో గోల్కొండ బొక్కసమును బోర్లపడవేయుటకు మొఘ్లాయి చక్రవర్తి అవిరళ 
కృషిసలుపుచునె ఉండెను. ఆ వ్యూహములో ఒక భాగముగ చక్రవర్తి గోలకొండ 
ప్రభుత్వమునుండి పలువిధముల పైకము రాబట్టుచుండెను. అబ్బుల్లాయును 
అబుల్‌హసను తానాషాయును మొఘ్లాయిలతో యుద్ధము దప్పిన అదియె పదివేలుగ 
భావించెడివారు. అందువలన తమ ధనాగారములోని నిలువలు శూన్యమైనప్పుడు, 
తమ అమూల్యాభరణములను, చక్రవర్తి అడిగినప్పుడెల్లను జెల్లించుచుండిరి. మాదన్న 
మనస్సులో ఈ విషయములన్నియు సుడులు తిరుగుచుండెను. అందుచే అతను 
బహు పూనికగ ప్రయత్నించి మితవ్యయమును, రాబడియందు పెరుగుదలను 
సాధించెను. ఆ కార్యసాధనమందు ఆతనికి ప్రబలురగు పలువురితో బలవద్విరోధము 
దప్పలేదు. మద్యమునుండియు సేద్య భూములు నుండియు దిగుమతి ఎగుమతి 
సుంకములనుండియు మరియు గనుల వల్లను వచ్చురాబడి బొత్తుగ జాలునదిగాదు. 


126 మహామంత్రి మాదన్న 


కాన వ్యయకర్తనము ఆదాయాభివృద్ధి ప్రయత్నములు తప్పనిసరియైనవి. మాదన్న 
స్థానములో సమర్భుడగు, ఏ యితర వ్యక్తిప్రధాని పదవియందున్నను ఆతనును దాదాపు 
ఈ నీతినే పాటించియుండును. ఈ రీతినే ప్రవర్తించియుండును. 

మాదన్న ఈ ధ్యేయమును సాధించుటకు సరిక్రొత్త మార్గముల అనుసరించెను. 
అతను ప్రయోగించిన ముఖ్య ఆయుధము “కోత” జీతముల కోత. మనసబులకోత. 
ఉద్యోగముల కోత. అనవసర వ్యయముల కోత, మోయలేనంత జీతముల మోయవచ్చు 
మట్టుకు పరిమితము జేయబడినవి. పనిపాటలు బాధ్యతలు మరియు విధులులేని 
అలంకార మాత్రములగు పదవులు ఉపసంహరింపబడినవి. అర్థ రహితములును 
నిరర్ధకములును అగు మనసబులు నిలిపివేయబడినవి. 

దీనివల్ల ఖుతుబుషాహి అమీరులలోను ఉన్నతోద్యోగుల యందును 
అంతఃపురమందును తుదకు రాజవంశీయులలో గూడ సంఘటిత సంచలనమును, 
పెద్ద కలవరమును, ప్రబలములగు విద్వేష వాయువులును, ప్రచండ విష వీచికలను 
భయంకరముగ వీవసాగినవి. అమీరులలో అధిక సంఖ్యాకులు విదేశీయులు, వారు 
మాదన్న మరియు తానాషాల మీదతాల్చి మూడుదోసిళ్ళ దుమ్మెత్తిబోసిరి. వారిలో 
చాలమంది గొలకొండను వదిలిపోయిరి. ఆలంఘీరు చక్రవర్తి కొలువులలోజేరి 
ప్రతీకారము దీసుకొను సమయమునకు నిరీక్షించుచుండిరి. కొందరు రాజ్యములోనే 
ఉండి విద్రోహచర్యలు తిరుగుబాటులు బ్రోత్సహించిరి. మరికొందరు అరాచకములను 
కల్లోలములను రేకెత్తించిరి. మరికొందరు రాజ్యనిగూఢ రహస్యములను మొఘలు 
చక్రవర్తికి జేరవైచు చుండిరి మహామంత్రి మాదన్న వారిలో కొందరిని బంధించి 
చెబనుంచెను. మరికొందరినిన దేశ శిక్షాస్మృతిననుసరించి కఠినముగ దండించెను. 
దర్భారీయులు ఆగ్రహించి తానాషా వద్దకిబోయి మాదన్న సామంత సర్దారు ఉమ్రావుల 
గౌరవమును మంటగలిపినాదనియును అందులకాతనిని తగు విధముగ 
దండించుమనియును ఆర్టించిరి. సుల్తాను సమ్మతి మరియు అభిమతము ప్రకారమె 
తప్పనిసరియగుట మాదన్న తీవ్రచర్యలు దీసుకొనెను. అందువల్ల దర్చారీయుల మొజ 
సుల్తానుముందు బధిరశంఖారావమే అయినది. మాదన్న ప్రవర్తనలో సుల్తాను 
గల్పించుకొనలేదు. ఆత్మ పరిశీలన జేసుకొనుటకు మారు మాత్సర్యపూరితులగు 
దర్చారీయులు విసుగెత్తి సుల్తాను మరియు దివానునకును వ్యతిరేకముగ కుట్రలు 
బన్నబూనిరి. 

సంబంధించిన సంఘటనలను, సంగతులను, సవిస్తరముగను సమగ్రముగను 


పరిపాలన సంస్కరణలు 127 


హదీఖతులో ఆలం చరిత్రకారుడు వ్రాసినాడు-మహామంత్రి మాదన్న ఆతని దృష్టిలో 
వివేచనాపరుడును వివేకియును అగు దేశభక్తుడు. ఆతను భక్తి విశ్వాసములు లోపించిన 
అమీరులను దొలగించెను. విశ్వసనీయులును సమర్భులును అగు దేశీయ విదేశీయులను 
ఆ పదవులపై నియోగించెను. అట్లు తొలగించబడిన అమీరులలో దేశమందు భక్తిగాని, 
ప్రభువునందు విశ్వాస విధేయతలుగాని కంచుకాగడాల గాలించినను గానరావు. 
సానుభూతి మొదలే సున్న-తమ జీతములు తమ పదవులు తమప్రగతి అభ్యున్నతులు 
దప్ప వారలకు వేరొండు విషయమందు అభిరుచి లేదు. తుదకు ఆ స్వార్థపరులు 
మత విద్వేషమును తమ ఆయుధముగ జేసుకొనిరి. మత విద్వేష ఫణాఫణులు 
రెచ్చినప్పుడు పండిత పామరులు సంస్మారులు సమముగ వివేకమును గోల్పోవుదురు. 
మహామంత్రి మాదన్న విషయములోను అక్షరముల అట్టులే జరిగినది. పాలుదాపిన 
జేతినే కాటువేసినవి పాపపు పాపలు. అయినను దేశశ్రేయమునుగోరు మాదన్న 
తనకు వచ్చిన అపవాదునుగాని రానున్న ఆపదనుగాని తెలిసియు బుద్దిపూర్వకముగ 
అలక్ష్యము జేసినాడు. ఆతను తన విధ్యుక్త ధర్మమును నెరవేర్చుటలో స్థిత ప్రజ్ఞునివలె 
నిశ్చలుడై మేరునగమువలె గంభీరుడైనిలచెను. న్యాయముగ అమీరులు 
దేశశ్రేయస్సుకొరకు ప్రభుత్వముతో సహకరించ వలసి యుండెను. వారలు అట్లు 
జేయలేదు. అనివార్యమగు మితవ్యయమును ప్రభుత్వము ప్రవేశపెట్టినప్పుడు 
ప్రపంచము దద్దరిల్లునట్లు గోలజేసిరి. ప్రభుత్వమును ప్రభువును దేశమును నీరసింపజేసి 
అపఖ్యాతి కలగించిరి. దేశమును శతృవుకైవశము జేయుటకు వారు ద్రొకృని 
అక్రమమారములు అరుదు. 

దేశములోనున్న ధనవంతులనుండియు ఉన్నతోద్యోగుల నుండియు సామంత 
సర్గారుల నుండియు, పైకము రాబట్టుటకు మాదన్న (బ్రయత్నించెను. 1677వ 
సంవత్సరపు యుద్ధవ్య్యయము పూరించుటకు గాను ప్రభుత్వము నుండి ధనము 
దీసుకొను వారినుండియును ప్రభుత్వమునకు డబ్బు జెల్లించువారినుండియును మాదన్న 
తృణమో ఫణమో రాబట్టు కొనుచుండెను. * “వుల్సె” పద్ధతులనే కొంతవరకు మాదన్న 
అవలంబించెనని జెప్పవచ్చును. అట్లుజెప్పువారును గలరు. కాని వుల్సె బీదవాని 
నుండియు ధనవంతుని నుండియు విచక్షణారహితముగ డబ్బు లాగుచుండెను. 
ఎనిమిదవ హెస్రీ భోగలాలసతకు అవసరమగు వనరులు జేకూర్చుటే వుల్సె 
తాపత్రయము. హెన్రీ ధనాగారము నింపుట ఆతని పరమధ్యేయము. అందువలన 
ఈ ఇరువురి పద్ధతులలోను అభి ప్రాయములలోను ఆదర్శములలోను కార్యవిధానము 


128 మహామంత్రి మాదన్న 


లోను భూమ్యాకాశములకున్నంత వ్యత్యాసమున్నది. బీదలను రైతులను మాదన్న 
ముట్టలేదు-పెద్ద వ్యాపారస్తులు అమీరులు గొప్ప ఉద్యోగస్థులును మాత్రమే మాదన్న 
నీత్తి ప్రభావమునకు గురి అయిరి. మాదన్న ధనము రాబట్టినది ప్రభుత్వపు 
ధనాగారములు నింపి ప్రభువు విషయవాంఛలను తృప్తిపరుచుటకు గాదు, ఆ సిరి 
దేశపాలనకు, ఆ ధనము దేశరక్షణకు ఆ సొమ్ము శిధిలావస్థలోనున్న దేశ 
పునర్నిర్మాణమునకు -సామంతులు కంటగించుకున్నను ఈ నీతి ప్రజా సామాన్యములో 
మాదన్నకు విశేష గౌరవ ప్రతిపత్తులందించి నది. మూడు శతాబ్దములు మరుగైనను 
నేటికిని ప్రజలలో మాదన్న మధుర స్మృతులు మాయలేదు. ఆతని నీతి రీతులవల్ల 
ప్రజలకు మేలుకలిగినప్పుడు మాత్రమే సహజమగు ఇట్టి గౌరవము లభించును- 
రాజవీధిని బోవు మాదన్న పల్లకి అల్లంతదూరమున కంటబడినంతనే ప్రజలందరు 
తమ తమ పనులు మాని బారులుదీరి సగౌరవముగ నిలచెడివారట- ఇందెట్టి 
నిర్బంధము లేదట. ఇది “హోవార్జు” వ్రాత. ఇతను మాదన్న యన్న కరాళ గరళము 
(గక్కు కాలనాగు. మాదన్నకీ తనికన్న ఎక్కువ వ్యతిరేకముగ ప్రాసినవాడు లేడనియె 
జెప్పవచ్చును. ఇంతటి మత్సరుడగు ప్రబల విద్వేషినుండి వచ్చిన ఈ ప్రశంస నిజముగ 
అమూల్యమును అక్షరమును-మాదన్న అవలంబించిన ఆర్థికనీతి అప్పుడున్న 
పరిస్థితులలో దప్పనిసరియైనది. దానివల్ల దేశము బాగుపడినది. ప్రజాసామాన్యము 
సుఖపడినది. 


గ్రామోద్దరణ : 

గ్రామోద్ధరణ గామ పునరావాసము గ్రామ పరిపాలన విషయమందు గూడ 
మహామంత్రి మాదన్న నీతి ప్రయోజనాత్మకమైనదని నిరూపితమైనది ఆ నీతి 
జానపదులకు సుఖశాంతి భద్రతలు ప్రసాదించినది. పాడిపంటలు అభివృద్ధియెనవి. 
సిరిసంపదలు తామర తంపరులైనవి. ప్రభుత్వాదాయ మును గణనీయముగ అభివృద్ధి 
జెందినది. దేశరక్షణ పాటవమును ప్రశంసనీయముగ పెరిగినది. 

మాదన్నకు బూర్వము గ్రామములు, మౌల్వీలకును పండితులకును 
ఇనాములుగను అగ్రహారములుగను ఈయబడుచుండెడివి. వీని నుండి ప్రభుత్వమునకు 
వీసమైనను లాఖించెడిదిగాదు. అవి గొడ్డుబోయిన గోవులు. కొన్ని ఇనాముల నుండి 
కొచముగనో గొప్పగనో రావలసినది గూడ వివిధ కారణములవల్ల ఇనాముదారులకు 
అగ్రహారీకులకు భుక్తమగుచుండెను. ఇవి పుప్పించని మోడులు. పలాశ కుసుమములు. 
పురాతనమును వలమినుమంతయును నీయని ఈ పద్దతిని మాదన్న 


పరిపాలన సంస్కరణలు 129 


పునఃపరిశీలించెను. అందు కొన్ని మార్పులు జేసెను. బ్రాహ్మణులకును మౌల్వీలకును 
ఈయబడిన ఇనాములు మరియు అగ్రహారములపై నామమాత్రమే అయినను కొంత 
పన్ను విధించెను. ఇనాము దారులు అగ్రహారీకులు మరియు వారి ప్రతినిధులు 
రైతుల యడ కఠినముగ టబవర్తించినను పరిపాలన సరసముగ లేకున్నను ఆ 
(గామములను ప్రభుత్వము స్వాధీనము జేసుకొనియెడిది. అట్లు స్వాధీనబరుచుకున్న 
భూములు ప్రభుత్వపు భూములుగ పరిగణింప బడెడివి. మాదన్న వానిని రైతులకు 
ఇచ్చెడివాడు. 

“ఎనుమచింతల” అను అ(గహారపు పరిస్థితులు అధ్వాన్నముగ నుండుటవలన 
దానిని ప్రభుత్వము స్వాధీనపరుచుకొనెను. దానిపై పన్ను విధించబడినది. అందువల్ల 
ప్రభుత్వమునకు 1858 వరహాల వార్షికాదాయము ఏర్పడినది. కోనేటిరావను అతనిని 
ఆ గ్రామమునకు అధికారిగ నియమించెను. * జమ్మలమడుగు సర్మారులోని 
గోపాలపురము మాదన్నకు పూర్వము అగ్రహారముగ నుండెడిది. దానిమీద ఎట్టి 
పన్నుయును లేదు. దానిమీద మాదన్న 22 వరహాల వార్షికపన్ను విధించెను. ఈదెపాడు 
అనునది షడ్రనము సోమయాజుల అగ్రహారము. ముందు దానిమీదెట్టి పన్నుయును 
లేదు. కాని మాదన్న దానిమీదనుస్వల్పమగు పన్ను విదించెను. * కైఫియత్తులందును 
ఇతర చరిత్ర గ్రంధములందును ఇట్టి వసంఖ్యాకములగు ఉదాహరణములున్నవి. 
ఈ నూతననీతి ప్రభుత్వము రాబడి పెంచినది - అగ్రహారముల మీదను ఇతర 
ధర్మసంస్థల భూముల మీదను మున్నులేని పన్నులువేయుటవలన గ్రామ పునరావాస 
కార్యక్రమము కుంటుబడినదన్న ప్రచారమున్నది. అది వక్రచిత్రీకరణ మాత్రమే. 
ప్రచారార్థము వేసిన నిరాధారమగు అభాండము అది. 

క్రీ. శ 1674 నుండి 1677 వరకు గ్రామపునరావాస కార్యక్రమము దక్షతగల 
పర్యవేక్షణ క్రింద క్రమ వికాసము జెందినది. ఆపని ఒక విశిష్టదశనందుకొన్నది. 
పర్యవసానముగ గ్రామములు సుఖిక్షితములైనవి. ఆపై అగ్రహారీకుల నిర్లక్ష్యము, ఉ 
పేక్ష మరియు స్వార్థ చింతనము వల్ల శిథిలములగుచున్న గ్రామములవైపు మాదన్న 
తన దృష్టిని మరల్చినాడు. అవిరళ కృషి సలిపి ఆ గ్రామములను బాగుపరిచినాడు. 
1677వ సంవత్సరము నుండియు ఈ రెండు విధములగు గ్రామోద్దరణ ప్రణాళికలు 
జేతులు గలిపి నిర్జీత కార్యక్రమము (ప్రకారము వికాసమొంద సాగినవి. క్రొత్త 
(గామములు నెలకొల్పబడినవి. పాడుపడిన గ్రామములు పునరుద్ధరింపబడినవి. అనేక 
గ్రామములు మత సంస్థలకు దాన మీయబడినవి. సప్త సంతానములగు వాపీ కూప 


130 మహామంత్రి మాదన్న 


తటాకోద్యాన వనాదులగు సత్మార్యములును సక్రమముగ జరుగుచునే ఉండెను. 
రైతులాదరించబడి నిలువ ద్రొక్కుకొనిరి. 

అక్కావధానియను ఒకనికి పాడుపడిన “గుండ్లపాడుఈయబడినది. దానిని 
పునరావాసితముజేసి పంటలు బండించు బాధ్యత ఆతనిమీద నుంచనైనది. 
అందులభించు నిధినిక్షేపాది పలుసంపదలను నిరభ్యంతరముగ అనుభవించు 
అధికారమును అతన కీయబడినది. అతను శ్రమించి ఆ గ్రామమును పునరావాసిత 
మొనర్చి “తాటివనము” అని పేరిడెను. *” ఉప్పులూరు ఒక పాడుపడిన గ్రామము. 
మాదన్న దానిని పునరావాసితము జేసెను. దానివలన ప్రభుత్వమునకు వేయిహోన్నుల 
వార్షికాదాయము రాసాగినది. నరసింహారెడ్డి కుమారుడగు గోపాలరెడ్డిని ఆ 
గ్రామమునకు వంశపారంపర్యుడగు అధికారిగ నియమించెను. అట్టులే మామిళ్ళపల్లి 
మల్లాడు మున్నగు పాడుపడినగ్రామములు అనేకములు పునరుద్ధరించబడెను. య 
మాదన్నచే పునరిరుద్ధరించబడిన జీర్ణ గ్రామములయు క్రొత్తగ నిర్మితములైన ఊరుల 
యొక్కయు చర్చమనకు తరుచుగ ముఖ్యముగ కైఫియత్తులందు గనుపించును. * 
ఇట్టులు అనేక పధకములు ఆచరణలో బెట్టి మాదన్న దేశమును సుభిక్షితముగును 
సస్యశ్యామలముగను శాంతి భద్రతల కాలవాలముగను జేయుటయందు చాలమట్టుకు 
సఫలుడయ్యెనని జెప్పవచ్చును. తన ఈ కార్యక్రమముఎంతవరకు ఫలించినదో దాని 
వలన ముఖ్యముగ రైతులకు కలిగిన మేలు యొట్టిదియో స్వయముగ దెలుసుకొనుటకు 
తానాషా మాదన్నలు మూడవ పర్యాయము దేశ సంచారమునకై బయలుదేరిపోయిరి. 
1678వ సంవత్సరమా ఇరువురుదేశమందలి పలుప్రదేశములు జూచివచ్చిరి. 


2 


దేశములో ఏ మూల ఎప్పుడు ఏమి జరుగుచున్నదో మాదన్నకు వెంటనే 
దెలియపరుచు సమర్ధమగు సమాచార శాఖయుండెను. ప్రతిచిన్న విషయమును వెంటనే 
మాదన్నకు దెలియవచ్చు చుండెడిది. సమాచార నేరపరిశోధక రహస్య శాఖలను 
సంస్కరించి మాదన్న వానిని మరింత సమర్ధవంతముగ జేసెను. * 

మంగళగిరి దేవాలయపు స్థానాచార్యులగు ఉద్దండ నరసింహ భట్టాచార్యులు 
తన బాధ్యతలను సరిగ నెరవేర్చక దేవాదాయమును, యితర నిధులను దుర్వినియోగ 
పరుచుచుండెను. ప్రజాకంటకుడై విశ్చంఖలముగ ప్రవర్తించు చుండెను. ప్రభుత్వమునకీ 
విషయము దెలియుట కెంతయో కాలము బట్టలేదు. 1679లో తానాషాస్థానా 
చార్యులకు ఒక ఫర్మానాను బంపించెను. దేవాలయపు నిధులను మరియు దేవస్థానపు 


పరిపాలన సంస్కరణలు 131 


ఇనాము భూముల నుండి వచ్చురాబడిని దుర్వినియోగ పరుచ వలదనియును, 
పూజారికి విధ్యుక్తములగు నిత్యనైమిత్తిక కైంకర్యములను సభక్తికముగ సక్రమముగ 
సకాలమందు నెరవేర్చు మనియును అందు ఆదేశించెను. అట్లుగాకున్న ఆతని 
పదవియును మాన్యములు మున్నగునవి యన్నియును లాగివేయబడు ననియును 
హెచ్చరించెను. 

శివరామపురపు అగ్రహారీకునకు గూడ మాదన్న అక్కన్నలు ఇదే విధముగ 
వ్రాసిరి. (ప్రజలను బాధించవలదనియును నిర్ణీతమగు పన్నుకన్న ఎక్కువ 
దీసుకొనవలదనియును, విధ్యుక్త ధర్మనిర్వహణలో ఏమరుపాటు గూడదనియును 
హెచ్చరించిరి. ముక్తాపురము మరియు మోమిను నగరపు అగ్రహారీకులను గూడ 
ఇట్టులే కఠినముగ మందలించుచు మాదన్నవాసెను. ప్రజలయందు దయగ 
వర్తించవలయుననియును అక్రమముగ రాబట్టిన ధనమును వెంటనే ప్రజలకు 
సక్రమముగ బంచి పెట్టవలయుననియును ముందు వారియందు సౌమ్యముగా 
మెలగవలయుననియును వ్రాసిబంపెను. దీనికి దప్పి ప్రవర్తించినట్లు దెలిసిన వారి 
అ(గ్రహారములు ప్రభుత్వము స్వాధీనముజేసుకొనును అని స్పష్టముగా హెచ్చరించెనుో 
రైతుల మొజు మాదన్నకు సులభము గను శీఘ్రముగను వినవచ్చెడిదనియును 
ప్రజాక్షేమము ఆతని పరమధ్యేయము అనియును పై విషయములు ఎత్తిజూపుచున్నవి. 

కోయలకుంట మహలులోని అనేక గ్రామములను మాదన్న పునరుద్ధరించెను. 
వానిని ప్రజలకు స్వల్ప పన్నులపై సేద్యమునకిచ్చెను. శ్రీనివాస తిమ్మరసు అను 
వాడారోజులలో గండికోట ప్రాంతీయాధికారి. కోయలకుంట అధికారి నరహరి 
కేశవులు. పైననుదహరించిన పునరావాసితములగు గ్రామములు హనుమద్దుండము 
క్రిష్టశాస్త్రికి దానమీయబడెను. వాని పరిపాలన కొరకు పెరుమాళ్ళరెడ్డి నియమించ 
బడెను. * గుర్రముకొండ పెనుగొండపొత్తునాడు ప్రాంతములు మరల సరిదిద్ద బడినవి. 
ఆ ప్రాంతములపై వెంకటాద్రికోనేరు పంతులనువాడు అధికారిగ నియమింప 
బడియెను. ఆ ప్రాంతముల శాంతి భద్రతలను గాపాడు బాధ్యత చెన్నయ్యరెడ్డికి 
ఈయనైనది. కొన్ని సందర్భములలో పాతదానములు ఉద్ధరించుటయేగాక 
'క్రొత్తదానములు జేయబడినట్లు దెలియుచున్నది. కొండవీడు సర్మారులోని కొన్ని 
[గ్రామముల దేశపాండ్యా పదవిని కృష్ణోని రఘుపతి మాణిక్యరావునకు ఈయబడినది. 
* బ్రాహ్మణపల్లె అనుగ్రామమును క్రొత్తగ నిర్మించి “బలరామశాస్తులకు” దానమీయ 
బడినది. ఈ బలరామ శాస్తులు మహామంత్రి మాదన్నకు గురువులు. వీరు ఎట్టి 


132 మహామంత్రి మాదన్న 


గురువులో వారెచ్చటివారో వారిగోత్రమేమొజాగ్రత్తగ పరిశోధించవలయును. ఏలనన 
మాదన్న మహారాష్టుడన్న వాదమును ఈ సమాచారము సమూలముగ ఛేదించ గలిగి 
యున్నది. బలరామశాస్తుల సోదరుడగు అప్పకొండ సోమయాజులకు దువ్వూరు 
తాలూకాలోని “తాళ్ళమల్లాపురము” అగ్రహారముగ దానమీయ బడినది. ** 
బలరామశాస్తుల ఇంటిపేరు “అప్పకొండియా? వీరు వెలనాటి వారుగదురా? 
దువ్వూరు ప్రాంతమువారా? ఈ విషయమందెంతయో పరిశోధించ వలసినది 
యున్నది. దానివలన మహామంత్రి మాదన్న ఆర్షేయపౌరుషేయములకు సంబంధించిన 
అననుశృతములును అపూర్వములును అగు ఎన్నియో మౌలిక విషయములు 
వెలుగులోనికి రాగలవు. 

ప్రభుత్వపు పద్ధతులు ఉదారములును ప్రజాహితకరములును యనుట 
నిర్వివాదము. క్రీ. శ. 1682లో జమ్మల మడుగు పాలకుడగు కాంచనవల్లి అప్పన్నకు 
మూడు గ్రామములు దానమీయ బడినవి. ఇంతకు పూర్వపు అ(గహారీకుల అక్రమ 
వర్తన వల్ల ఇవి పాడుబడినవి. ప్రభుత్వము వానిని స్వాధీనబరుచుకున్నది. వ్‌ అచ్చటగల 
పురాతన శిధిల దేవాలయములు పునరుద్ధరింప బడినవి. ఈ గ్రామముల అధికారిపేరు 
రఘునాధపంతులు. 

దువ్వూరు తాలుకాలోని గోపాలపురము కాపురస్తుడు కంచనపల్లి కొండలరావు 
వొద్దరెండు శాసనములు ఉన్నట్లు దెలియుచున్నది. ఇవి శాలివాహన శక 
సంవత్సరములు 1604 దుందుభినామ సంవత్సర ఆశ్వయుజశుద్ధ పూర్ణిమకు సరియగు 
16వ సెప్టెంబరు 1682వ సంవత్సరమున కొండలరావు పూర్వీకుడగు కంచనపల్లి 
అప్పయ్యకు లింగన్సచే దానము జేయబడినవి. వీనికిని ఇతరదాన శాసనములకును 
వ్యత్యాసమున్నది. వీనిలోని మొదటి శాసనపు నిబంధనల ప్రకారము ఈ దాన [గ్రహీత 
ప్రతి సంవత్సరము కొంతభూమి పన్నును ప్రభుత్వమునకు జెల్లించవలసి యుండును. 
రెండవ శాసనముద్వార అప్పయ్యకు భోగవోలు పల్లెవద్ద ఒక ధర్మసత్రమును ఉ 
ద్యానవనమును మరియు భావియును నిర్మించి బాటసారులకు అవసరములగు 
వసతుల సమకూర్చి సౌకర్యములు గల్పించు బాధ్యత ఒప్పగించబడినది. 

ఈ శాసనములందు మరొక విశేషము గూడ గాన వచ్చుచున్నది. పై రెండు 
శాసనములలోను అక్కన్న మాదన్నలు “ఆలంపనాః” అని సంబోధించబడిరి. * వీని 
వలన క్రీ. శ. 1682 వరకు ఈ అన్నదములు తమ ఏలిక విశ్వాసమును సదభి 
ప్రాయమును సంపూర్ణముగ సంపాదించుకొనినట్లు అనిర్వంద్వముగ ధృవపడుచున్నది. 


పరిపాలన సంస్కరణలు 133 


దేశము మున్ను ఎన్నడును అనుభవించని శాంతి సంపద సౌఖ్యములననుభవించినది. 
అందుచే వారు ఇంతవరకు ఏ మంత్రియు వహించనట్టియు రాజులు రారాజులు 
మాత్రమే ధరించు నట్టియును బిరుదగు “ఆలంపనాళ” ను రాజ ప్రసాదముగ వహించిరి. 
ఇది అపూర్వమును అను శృతమును. ఆంగ్లేయులు గూడ వీరిని "His Lord 
Ship" అని నంబోధించుచుండిరి. ** ముందిట్టివి విన్నవియును గాదు, 
కన్నవసలేకాదు. వారి ఫర్మానాలలో ఇట్లు వ్రాయబడు చుండెడిది. “ఫర్మాను జహన్‌ 
మత్‌హయె ఆఫ్లాబె ఇత్తెఫా అజుదివానె హుమాయూన్‌సల్త్లనతె మసూద్‌” 

మామిళ్ళపల్లి అమ్మవారి పల్లి మున్నగు గ్రామములు గూడ పైవిధముగనే 
ప్రజాసౌకర్యముల నేర్పాటు కొరకు దానము జేయబడినవి. 

క్రిషస్టోమయాజికీయబడినదానము మీద లింగప్ప (90) వరహాల పన్ను 
విధించెను. క్రీ. శ. 1682వ జమాబంది సమయములో కృష్ణసోమయాజులు 
అభియోగము దెచ్చెను. మాదన్న విచారించి ౩0 వరహాలు తగ్గించెను. మిగిలిన 60 
వరహాలు రాబట్టుకొనవలసినదిగ లింగన్న ఆదేశించబడియెను. ఈ పరిష్కార 
శాసనముమీద అక్కన్న మాదన్న లిరువురి ముద్రలును గలవు. * 

పైకి రాజుపాలెము తాలూకాలోని తిరువెంగళయ్య అను ఒకని మాన్యములను 
ప్రభుత్వము స్వాధీన బరుచుకొనెను. తిరువెంగళయ్య దెచ్చిన అభియోగమును అక్కన్న 
విచారించి అతని ఈనాము భూములను ఆతనికి తిరిగి ఇప్పించెను. * కడప 
మండలాధికారి కంచనపల్లి రంగరఘునాధరావు. అతను కంచనపల్లి అప్పయ్య 
పంతులుని తన ప్రతినిధిగ జమ్ములమడుగు ప్రాంతము పరిపాలింప బంపెను. ఆతను 
అప్పయ్య అను ఒకనికి గోపాలాగ్రహారమను గ్రామమును (22) వరహాల వార్షికమునకు 
మాదన్న ఆజ్ఞాను సారము దాన మిచ్చెను. 


గనుల పరిపాలన: 


ఖుతుబుషాహీ రాజ్యములో జరుగు జాతీయ అంతర్జాతీయ వాణిజ్యమును 
మాదన్న బెంపుజేసెను. దేశీయ పరిశ్రమలకు జేయూతనిచ్చెను. గనుల పరిశ్రమను 
చాలా మెరుగు బరిచి గోలకొండకు అంతర్జాతీయ కీర్తి మరియు స్థానములను 
సంపాదించి ఇచ్చెను. ఈ విషయమును ఐరోపీయ సంచారులందరును ముక్తకంఠముగ 
ఒప్పుకొనినారు. వారు గోల్మొండ గనులసంఖ్య చాలపెద్దదినయును అవి అపార 
అంతర్జాతీయ కీర్తి సంపాదించిన వనియును వ్రాసినారు. వేల సంఖ్యలో శ్రామికులీ 


134 మహామంత్రి మాదన్న 


గనులయందు పనిజేయువారట. ఈ గనులను గురించియును వాటి వ్యవస్థను 
గురించియును బర్నియరు మరియు టవర్నియరులు విపులముగ వ్రాసినారు. 
ఐరోపీయులు గొందరు ఈ దేశము వ([జ్రపుగనుల మాగాణ మనియును విశ్వవిఖ్యాతి 
గాంచిన వజ్రము లెన్నియో గోలకొండ గనులలోనే దొరికినవని వ్రాసినారు. * 
మహమ్మదు సయీదు మీర్దుమ్ల తిరుగుబాటు తరువాత కన్నడాంధ్ర 
ప్రదేశములలోని అనేక గనుల మూసివేయబడినవి. మీర్జుమ్ల ప్రభోధితులై మొఘులులు 
ఎట్ట దౌర్దన్యములకు పాలుపడుదురో అన్న భయాందోళనలే ఈ గనులను మూయుటకు 
ప్రబల కారణము. * మచ్చీబందరునకు పడమట నూట ఎనిమిదిమైళ్ళ దూరములో 
కృష్ణానది తీరమందలి ఒక్క గొప్పగనిని ఈ భయము చేతనే మూసివైచిరి. ఇది 
పరిటేల కొడవటి కల్లులో ఏదో ఒకటై యుండునేమొ పరిశోధించవలసి యున్నది. 
క్రీ. శ. 1660 వరకు అనేక గనులు పనిజేయుచుండినట్లు దోచుచున్నది. 
ప్రభుత్వమునకు గనులవల్ల మంచిరాబడి వచ్చుచుండెడిది. ప్రభుత్వము చేతను 
ప్రభుత్వేతర సంస్థలచేతను గనుల త్రవ్వకము జరుగుచుండెడిది. గనులు త్రవ్వుటకు 
కొన్ని పద్ధతులు మరియు నిబంధనలను అనుసరించి ప్రభుత్వము ఇతరసంస్థలకు 
గనులు ద్రవ్వుటకు అనుమతి నిచ్చెడిది. ప్రతిగంట త్రవ్వకమునకు ఒక వరహాజొప్పున 
ప్రభుత్వేతర సంస్థలు ప్రభుత్వమునకు జెల్లించవలయుననునది అందలి ఒక 
ముఖ్యనిబంధన. ఆ కాలపరిమితిలో యజమాని కేమి దొరకక పోయినను ఆముడుపు 
జెల్లించ వలసియేయుండును. * గనులలో కొన్ని సుల్తాను స్వంతము. ఆరువేల 
పనివారు వీనిలో పనిజేయుచుండెడివారు. ప్రభుత్వపు గనులలోను ఇతరగనులలోను 
పరిపాలన అసంతృప్తి కరముగ నుండెడిది. కూలివారల పరిస్థితి నికృష్ణముగ నుండెను. 
మొఘ్లాయిల భయముచే అబ్బుల్లా ఖుతుబుషా 1655 మరియు 1660 మధ్య అనేక 
గనులను మూసివేయించెను. 1674లో మాదన్న ప్రధాని కాగనె గనుల విషయములో 
ప్రత్యేకమగు శ్రద్ధాసక్తులు దీసుకొనెను. మూయబడిన గనులను మరల దెరిపించెను. 
గనుల పర్యవేక్షణకు పరిశీలక బృందము నేర్పాటు జేసెను. గనుల వ్యవస్థను 
బలపరిచెను. గనులన్నియు మరల నూతనోత్సాహముతో బనిజేయసాగినవి. చక్కని 
పద్ధతులపై సక్రమమగు పరిపాలన ఏర్పాటు జేయబడినది. ప్రభుత్వేతర సంస్థల 
యాజమాన్యమున నడుచు గనుల స్థితియును రోజురోజుకు దిగజారిబోవుచుండుటచే 
మాదన్న వానినిగూడ ప్రభుత్వ యాజమాన్యములోనికి దెచ్చెను. ఇట్లు గనులనేకముల 
ప్రభుత్వ యాజమాన్యమున ప్రత్యేక పరిశీలనకులోనై మంచి పద్ధతులపై మరల 


పరిపాలన సంస్కరణలు 135 





ద్‌ సయీద్‌ 
మొదటి మీరుజుమా 


జ 


మీరా మహమ 


౧ 


మహామంత్రి మాదన్న 


136 





మీర్జా మహమ్మద్‌ అమీన్‌ 
రెండవ మీరుజుమ్లా 


పరిపాలన సంస్కరణలు 137 


పనిజేయసాగెను. 

సర్‌ (స్టేయన్సుహేం మాస్టరు *" మద్రాసులోని ఈస్టిండియా కంపెనీ గవర్నరు. 
గోల్కొండ ఖుతుబుషాహి ప్రభుత్వమునకు ఈతనికిని సంబంధము లెంతవరకు 
చెడవలయునో అంతవరకు చెడిపోయినవి. మాదన్న యడమాస్టరు బద్ధ మత్సరుడు 
ప్రబలద్వేషి. గోల్కొండ రాజ్యములోని అనేక ప్రదేశములు మాస్టరు తిరిగి జూచెను. 
అందును ఆ రాజ్యములో ప్రసిద్ధములగు వజపు గనులను విపులముగ జూచుట 
సంభవించి నట్లున్నది. ఇచ్చటి గనుల త్రవ్వకమును పాలన వ్యవస్థను (శామికుల 
పరిస్థితిని ఈతను ముక్త కంఠముగ పొగడినాడు. నేటి కృష్ణాజిల్లాలోని గొల్లపల్లి 
రావులకొండ రాజిపెంట పరిటేల కోలారు కొల్లేరు కొడవటి కల్లు మున్నగు 
ప్రాంతములలోని గనులు ఆ రోజులలో ప్రనిద్ధములు. ప్రొఢథదేవరాయలు 
శ్రీకృష్ణదేవరాయలు తమ భద్రాశ్వపు నుదుట వ్రేలాడ గట్టుకొనిన కోడి గ్రుడ్డంత 
పెద్దవ(జ్రము, రవి అస్తమించని సామ్రాజ్యమునకు అధిపతులని పేరువడసిన ఆంగ్ల 
సామ్రాట్టుల మకుట మలరించిన కోహినూరు వజ్రము. శని శిబిరమగు జాకోబు 
వజ్రము నెపోలియను చక్రవర్తి చేతుల మిలమిలలాడిన రీజెంటు వజ్రము మున్నగు 
విశ్వవిఖ్యాత కాంతి పుంజములగు వజ్రములు ఈ గనుల లోనె దొరికినవి. * కొల్లేటిగని 
మీర్జుమ్లది. 1656లో కోహినూరు వజ్రము ఆతనికిందె దొరికినదందురు. ఆతను 
దానిని అలంఘీరు చక్రవర్తికి కానుకగ ఇచ్చినాడు. అప్పుడు దాని బరువు 756 
ఇంగ్రీషు కేరట్టులు. దాని ప్రస్తుతపు తూనిక రమారమి 106. 5 కేరట్టులు. 

టావర్నియరు మరియు ధియోనోల వ్రాతల వల్ల అబ్బుల్లా ఖుతుబుషా 
కాలములో ఈ గనులందు బనిజేయు కూలీల వేతనములు చాల తక్కువగ నుండెను. 
వారి పరిస్థితులును దయనీయమై యుండెను. కాని మాదన్న వీనిలో పెద్దమార్పులు 
దెచ్చెను. “మాష్టరు” తన దినచర్య పుస్తకములోను, తదితర వ్రాతలలోను ఈ 
విషయమును వ్రాసిపెట్టినాడు. ఈతని వ్రాత ప్రకారము మాదన్న, ప్రధాని కాగనే 
ప్రసిద్ధమగు గొల్లపల్లి వజ్రపుగనిని మరల దెరుపించెను. దీనిని అభివృద్ధిపరుచుటకు 
ఆతను ఏడు సంవత్సరములు పట్టుదలగ కృషిజేసెను. అందువల్ల ఆ గని 
యధాపూర్వకముగ బనిజేయుట మొదలిడెను. అది మునుపటికన్న చాలా బాగుగ 
ఫలితము లివ్వ మొదలిడినది. ఇందులో పనిజేయు పాటకజనమునకు మునుపటికన్న 
అధిక వేతనములు దొరుకు చుండెను. మల్లపల్లి రాజిపెంట గనులలో బనిచేయు 
శ్రామికులు గాలి వెలుతురు రాని దుర్గంధపూరితములగు గుడిసెలలో నివసించెడివారు. 


138 మహామంత్రి మాదన్న 


ఆ గుడిసెలు క్రిక్కిరిసియుండెడివి. జనసాంద్రత ఎక్కువగ నుండెను. అందువలన ఆ 
జనవాసములు విరివిగ నరబలులు గోరుచుండెడివి. వారు కూటికి గుడ్డకు 
గూటికికటకట పడుచుండెడివారు. మాదన్న వీరికి వితరణబుద్ధితో తాటాకు గుడిసెలు 
వేయించి ఇచ్చెను. వేతనములు బెంచెను. అందుచే వారికి తినుటకు కడుపునిండ 
కూడును తలదాచు కొనుటకు గూడును కట్టుటకు బట్టయు లభ్యమై వారు సుఖముగ 
సంతృప్తిగ మానవులవలె జీవించసాగిరి. “మాస్టరు” నకు వారు “ఉత్సాహవంతులుగను 
చైతన్యవంతులుగను” అగుపడిరి. “ధాన్యపుధర ఇచ్చట అధికముగనే యుండెను. 
అయినను (శ్రామికులు సంతృప్పులే యన్నవారి భృతి వేతనములు అధికముగ 
నున్నవనుట నిశ్చితమును నిర్వివాదాంశమును. నలుబదివేల పాటక ప్రజానీకమునకు 
ఇతర వృత్తులవారికిని ప్రభుత్వము ఇచ్చట జీతములు బంచుచుండెడిది. వీరి చుట్టు 
ప్రక్కల ఆటపాటలకు స్థలములు ఈదులాడుటకు కల్పితకాసారములు ఆరామములు 
ఉద్యానవనములుండెను. అవి ఇంగ్లాండు హాలెండులమాదిరి చూడసుందరముగ 
గన్పించెడివి.”ో 

ముఖ్యముగ రాజిపెంట పచ్చని బయలుల మయమగు చక్కని లోయ ప్రదేశము. 
కనుచూపుమేర నింపు పచ్చికమైదానము. ఆ మైదానమందు మంచి ఉన్నినిచ్చు 
మేలుజాతి గొరెలమంద లనేకములు మేయుచుండును. రాజిపెంట నుండి 
ముస్తాబాద్‌వరకుగల పదిమైళ్ళ ప్రదేశము అత్యంత ఆకర్షణీయము చూడముచ్చటగొల్పు 
సుందరసీమ. గనులలో పనిచేయు ప్రతి శ్రామికునికి సంవత్సరమునకు పదినైదు 
వరమాల జీతము ముట్టుచుండెడిది. ఈ పట్టణము ప్రభుత్వమునకు సంవత్సరమునకు 
అరువదివేల హోన్నుల పన్ను జెల్లించుచుండెను. ఇచ్చట పాటకజనము ఉండుటకు 
ప్రభుత్వమే ఇండ్లు కట్టించి ఉచితముగ ఇచ్చుచుండెడిది. ప్రభుత్వమునకీ గనులయడ 
ప్రత్యేక శ్రద్ధ ఉన్నట్లు గన్పించును. ఇచ్చట ఎగుమతి దిగుమతి పన్నులు సైతము 
ఇతర ప్రదేశములకన్న ఏబదిశాతము తక్కువ. గనులలో త్రవ్వకపు రుసుముకూడ 
ఇచట ఉదారముగనుండెడిది. ఇది రెండు నుండి ఐదు హెన్నుల మానికముగ 
నుండెను. గనులయందు బనిచెయు కూలివారి సంఖ్యను బట్టి దీని నిర్ణయము 
జరుగుచుండెను. కూలీల సంఖ్య బెరిగిన కొలదియు అనుమతి పత్రముల రుసుమును 
బెరిగెడిది. మాదన్నకు ముందీ రుసుము ఎక్కువగనే యుండెడిది. మాదన్న దానిని 
తగ్గించి మిత బరిచెను. ఇందువల్ల గనుల పరిశ్రమ అభివృద్ధి జెందినది. 


పరిపాలన సంస్కరణలు 139 


ప్రభుత్వాదాయమును పెరిగినది. ప్రజల జీవిత ప్రమాణమును వృద్ధి అయినది. 
ప్రజల బాగే తన బాగుగ భావించి ప్రభుత్వము పాటుపడినది. గనుల పరిశ్రమను 
అభివృద్ధి పరుచుటను మాదన్న తన పవిత్రధర్మముగను ధ్యేయముగను బెట్టుకొనినట్లు 
దోచును. 

మీరుజుమ్ల మరియు మాదన్నల కాలములలో జరిగిన గనుల పరిశ్రమాభివృద్ధి 
జాగ్రత్తగ పరిశీలించిన సత్యము మనకు కలరూపమున గోచరించును. మీరుజుమ్ల 
స్వంతమునకు కొన్ని గనులను ప్రత్యేకించుకొనెను. మాదన్న అట్టిదేమియును జేయలేదు. 
మీరుజుమ్ల ప్రభుత్వేతర సంస్థల యాజమాన్యమునకు గనులను తనకు గిట్టుబాటగు 
రీతిని ఒప్పగించెను. మాదన్న ఆ పద్ధతులనే సమూలముగ మార్చినాడు. కూలి 
వారల యోగక్షేమములు మీరు జుమ్లకు పట్టినవిగావు. మాదన్న వారికి మానవుల 
వలె జీవించు అవకాశములు వనరులు సమగూర్చి పెట్టినాడు. ఒకరికిస్వార్థమే 
సర్వోపరి. మరొకరికి ప్రజాశ్రేయము నిత్యధ్యేయము. మాదన్న గని పారిశ్రామికునికి 
ఏర్పరిచిన జీతము దేశీయ కాలి సైనికుని భృతికి సమము. గనులకు ఆతనిచ్చిన 
ప్రాధాన్యము అట్టిది. 


ఫుట్‌నోట్స్‌ 


"Relations" and Factory Records of East India Company. 
జదునాద్‌ సర్మారు. నాలుగవ సంపుటి. 

జఫరెదక్కను మరియు అజీజెదక్కను. 

జఫరెదక్కను. మార్జిన్‌ - బేరన్‌. 

హోవార్డు మరియు మార్చిను. 


Poy Pos Pol Pos Pos Po 
LER LEN LEN ES IE |E 
ల్‌ ర్‌ 

0 

య 


౨ 9౦౫ రాల జ ల ఫం 
29 


౦. 20. పుట 382. 


i 
(క 
29 
ల 


వూ 
og 
29 
8 


140 మహామంత్రి మాదన్న 


12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 
21. 
22, 
2౨. 
24. 


25. 
26. 


27. 
28. 
29. 
30. 
31. 
32. 
39. 


34. 


85. 


ఇవిడ్‌ 20. వ సం. 

కైఫియత్తు మరియు ఈ. ఇండియా రికార్డు. 

కైఫియత్తు 20 సంపుటి. 

సరుజదునాధ్‌ సర్మారు - మరియు "Vesteges". 

Relations. 

కైఫియతు సం. 3, పుటలు 322 నుండి 330 వరకు మరియు Records. 
మార్జిను-ఈస్టిండియా కంపెని రికార్డు. 

కైఫియత్తు సం. 1. పుట 281. 

సంపుటి 48, పుటలు 125 నుండి 130 వరకు. 

కైఫియతు సంపుటి 48, పుటలు 125 నుండి 130 వరకు. 

కైఫియత్తు మరియు “ఖుతుబుషాహిచ్య గోల్కొండ” (బెంద్రే). 

మార్జిను - “ఈస్టు ఇండియా హద్దులు” - AN Estimate of Madanna 
from French Records by Adrian De-Araae. 

Dairy and Consultations 1678-1679. 

An Estimation of Madanna by French Records Journal of In- 
dian History Volume (10) page 298. 

డైరీ అండ్‌ కన్సల్టేషన్సు 1678-79 పుట 62. 

యత్తు సం, 4-పుట 462. 

5వ సంపుటము పుట 30. 

ంపుటి 36 పుటలు 164-165 లు. 

పుటి 7 పుటలు 7 నుండిమ 13 వరకు. 

కైఫియత్తు సంపుటములు 20 మరియు 21-48. పుటలు 123-127. 
కైఫియత్తు మరియు Harnique Median-Dairy and consultation Fac- 
tory records fort St. George Madras. 

కైఫియత్తు సం. 48 పుటలు 125 నుండి 129 వరకును మరల 261 
నుండి 64 వరకు. 

కైఫియత్తు సంపుటి 40 పుటలు 4. 


| 


oJ Po Po Poa Pay 
LES LE IE | 
Aer 


8 


a 


న 


పరిపాలన సంస్కరణలు 141 


36. 
37. 
38. 
39. 


40. 
41. 
42. 
483. 
44. 


45. 
46. 
47. 
48. 
49. 


142 


త్తు సంపుటి 19 పుటలు 325. 
ఫియత్తు సంపుటి 13 పుటలు 148 నుండి 150 వరకు. 
ఫియతు సంపుటి 1 - పుటలు 220 నుండి 231 వరకు. 
సంపుటి 17 పుటలు 81 నుండి 85 వరకును మరల 116 
17 వరకును. 
సంపుటి 48 పుటలు 125 నుండి 129. 
కైఫియత్తు సంపుటి 48 పుటలు 125 నుండి 129 వరకు. 
కైఫియతు సంపుటి 13 పుటలు 310. 
కైఫియతు సంపుటి 40 పుటలు 47. 
Relations Travels into Levant Part (3) Book (2) Chapter (8) 
Pages 66-67 కైఫియతు సంపుటి 14 పుటలు 140. 
కైెఫియత్తు సంపుటి 55 పుటలు (30) మరియు Relations. 
“ధి యోనూ సంచార సంపుటి 3, బుక్‌ 2, ప్రకరణం రి. 
Dairy of Master Strayans Ham-English Factories in India. 
Sewelli Forgotten Empire - p. 399-400 Diamonds of India. 
Sir Strayan's Ham Master's Dairy. 


ఈమె చుం 


మహామంత్రి మాదన్న 


4. అంతరంగిక విధానము 


మాదన్నకు ముందు ఆంగ్లేయులతో సంబంధము : 


పదునారవ శతాబ్దము ప్రారంభమునుండియే కారోమండలు సముద్రతీరమున 
డచ్చి ఫ్రెంచి ఆంగ్లేయుల వర్తక గిడ్డంగులు ఏర్పడి యుండెను. పులికాటు శాంధోము 
మరియు చెన్నపట్టణములందు వరుసగ వారు బలపడుచు వచ్చిరి. అవి కాలక్రమేణ 
ఆయా విదేశీయుల వర్తక కేంద్రములుగ మారుటతో నాగక వారిరాజ్యవిస్తరణ 
సన్నాహములకును ఆటపట్టులయ్యెను. వారాస్థానములను స్థానిక నాయకులనుండి 
వార్షిక కౌలుపై దీసుకొనిరి. “నాయకులు”, ఐరోపీయులకు స్వంతనాణిములను 
ముద్రించుకొను అధికారమును న్యాయవిచారణ, శాంతి భద్రతల, రక్షణ అధికారమును 
మరియు రాజకీయ వాణిజ్యములకు సంబంధించిన సౌకర్యములనేకములు 
ప్రసాదించిరి. 

క్రీ. శ. 1645లో చెన్నపట్టణమును దాని కోటను ఆంగ్లేయులు శాశ్విత 
అద్దెపై సంపాదించుకొనకలిగిరి. ఆ సౌకర్యము అంతటితో ఆగక చెన్నపట్టణము 
చుట్టుగల కొన్ని పల్లెలు గూడ వార్షిక రుసుం పద్ధతిపై ఆంగ్లేయులు సంపాదించుకొనిరి. 
అట వారి వర్తక గిడ్డంగు మాత్రమే బలపడలేదు. అందు భారత భావి దాస్యపు 
నిగళములు గూడ రూపొంది దృఢపడసాగినవి. మద్రాసుకోట దృఢమును 
దుర్భేద్యమును జేయబడినది. వర్తకసంరక్షణకను నెపమున సుశిక్షితములగు విదేశీయ 
దేశీయ సైన్యములందుంచబడినవి. 

అబ్బుల్లా ఖుతుబుషా, ఆలంఘీరు చక్రవర్తితో సంధి జేసుకొనెను. అల్లకల్లోలముగ 
నున్న దేశములో శాంతి భద్రతల నెలకొల్పుటకును నీరసించి అరక్షితముగనున్న 
కోస్తా మరియు దక్షిణ ప్రాంతములలో వీలగునన్నిటిని జయించి ఖుతుబుషాహీల 
ఛత్రఛాయల దేనెంచెను. ఆ కార్యమును సాధించుటకు విఖ్యాత రాజకీయ వేత్తయును 
సుప్రసిద్ధ సేనానియును అగు తన మీర్గుమ్ల మిర్జా మహమ్మదు సయీదును 
నియమించెను. అతననేక కన్నడ ప్రాంతములను జయించి 1655వ సంవత్సరమున 


ఆంతరంగిక విధానము 143 


చెన్నపట్టణమును జేరు కొనియెను. ఆతనిని నీరసునిగ భావించి ఆంగ్లేయులు 
ఎదురించిరి. ఆట జరిగిన యుద్ధములో వారు పరాజితులై పాహిమాం 
అనిరి-ఆంగ్లేయులు సరళ స్వభావులుగారని దెలుసుకొని, మీర్జుమ్ల బాబా సాహెబు 
మరియు సయ్యది బ్రాహిములను మద్రాసునందు తన ప్రతినిధులుగ నియమించెను. 
వారు ఆంగ్లేయులను గట్టి పర్యవేక్షణ క్రిందనుంచి ముప్పతిప్పలుబెట్టి మూడు చెరువుల 
నీరు ద్రాగించిరి. 

లోలోన కృశించి గోల్కొండ క్రమేపి నీరసించుచుండుట ఆంగ్లేయులు 
అవగాహన జేసుకొనిరి. మీర్జుమ్లకును అబ్బుల్లాకును వ్యవహారముములు త్వరితగతిని 
విషపూరితము లగుచుండుటయును వారు తేలికగనే తెలుసుకొనిరి. అందుచే తరుణము 
గనిపెట్టి ఆంగ్లేయులు మీర్దుజుమ్లదగు వర్తకనావ నొక దానిని స్వాధీన బరుచుకొనిరి. 
కర్ణాటక సైన్యములు మీర్జుమ్లా ఆజ్ఞపై మద్రాసు కోటను ముట్టడించినవి. ముట్టడి 
ఎనిమిది నెలలు సాగినది - ఇంతలోనే “మీర్జుమ్ల” మొఘ్లూయిలలో జేరిపోయెను. 
గత్యంతరము లేక అబ్బుల్లాఖుతుబుషా ఆంగ్లేయులతో సంధిజేసుకొనియెను- 
శ్రీరంగరాయలచే ఆంగ్రే యులకు ఇవ్వబడిన చెన్నపట్టణపు కౌలును క్రీ. శ. 1658లో 
సుల్తాను అబ్బుల్లా ఖుతుబుషా ధృవపరిచెను- చెన్నపట్టణపు వార్షికపు పన్నును 
మూడువందల హెన్నులుగ స్థిరపరిచెను - నాలుగు సంవత్సరముల తదుపరి 
కర్ణాటకమునకు ఖుతుబుషాహీ గవర్నరగు నేక్నాముఖాను దానిని బెంచి 1662వ 
సంవత్సరము నందు సంవత్సరమునకు పన్నెండు వందల హెన్సులు జేసెను. 
ఆంగ్లేయుల కది ఒప్పుగొనక దప్పలేదు. హాలెండు వారును గోలకొండ ఆధిపత్యమును 
ఒప్పుకొనిరి. (ఫ్రెంచి వారు లోబడుటకు తృణీకరించగా 1662లో గోల్కొండ సైన్యములు 
శాంథోమును స్వాధీన బరుచుకొనినవి. పరాసు వారినటనుండి పారద్రోలినవి. 

అబ్బుల్లా నీరసుడైనను రాజనీతి చతురుడు. అతను ఆంగ్లేయులకు 
శ్రీరంగరాయలు ఇచ్చిన కౌలును మాత్రమే ధృవపరిచెను. కాని రాయలు ఆంగ్లేయుల 
కిచ్చిన న్యాయటంక (Judicial and currency) కి సంబంధించిన సౌకర్యములను 
ధృవపరచలేదు - దిగుమతి ఎగుమతి సుంకములనుండి మాత్రమే ఆంగ్లేయుల వర్తకము 
మినహాయింపబడినది. అయినను ఐరోపియులు గోలకొండ అధికారమునుంచి 
స్వేచ్చపొందుటకు అనవరతము బ్రయత్నించుచునేయుండిరి. ఖుతుబుషాహి స్వామ్యము 
మరియు శాసనములనుండి తమను మినహాయించుకొనిన్యాయ నాణ్యాధికారములను 
మరల సంపాదించు కొనవలయునని భగీరధయత్నమును జేసిరి-దేశీయ వర్తకులకన్న 


144 మహామంత్రి మాదన్న 


వారు గొప్వవారమని నిరూపించుకొనవలయునని వారి తహతహలు. కాని గోల్కొండ 
ప్రభుత్వము తన యధికారమును అప్రతిహతముగను అందరిచే అమలు జేయించుటకు 
స్థిరసంకల్పము గలదియై యుండెను-దేశీయ విదేశీయ వర్తకులను వారి వాణిజ్యము 
లను సమానముగ జూచుచుండెడిది-ఇరు వాగుల వారి భిన్న దృకధ ములు 
ప్రారంభమునుండియే ఘర్షణకు శ్రీకారముజుట్టి దోహదము జేసినవి- క్రీ శ. 1625లో 
ఈ ఘర్షణకు అంకురార్పణ జరిగినది. అది దిన దిన ప్రవర్ధమానమై తీవ్ర రూపము 
సంతరించుకున్నది. గోలకొండ ప్రభుత్వము ఆంగ్లేయుల తలబిరుసు తనమునకు 
విసిగి 1632లో వారిని మచ్లీబందరు నుండి బోనడిచెను. చెన్నపట్టణమందును 
చిగిర్చిన వారి కోరికలు చిదిమివేయబడినవి. 

తదుపరి మీర్దుమ్లల తిరుగుబాటు, మొమ్లాయులపోటు, అంతరంగిక 
సంఘీభావపులోటు వారసత్వపు కుమ్ములాటలు, గొలకొండను నీరసింపజేసినవి. 
అందువల్ల ఖుతుబుషాహీలు ఐరోపీయుల విషయము సరియగు పర్యవేక్షణ 
జేయలేకుండిరి. ఇట్టి యదునునకై వేచియున్న ఐరోపీయులు మరల స్వతంత్రముబొందు 
ప్రయత్నములు, బూనికగ జేయసాగిరి. కాని క్రీ. శ 1672 నుండి మాదన్న ఛాయలు 
రానున్న స్థిర ప్రభుత్వమును సూచించి వారిని హెచ్చరించెను. మహా మంత్రి మాదన్న 
కనుసన్నల మెలుగుచు ఖుతుబుషాహి దండనాధులు ముందడగువైచిరి-ఆంగ్రేయుల 
నణిచిరి. డచ్చివారిని అరికట్టిరి. 1674వ సంవత్సరపు జూన్‌ 27వ తేదీన శాంథోమును 
స్వాధీనబరుచుకొనిరి. అటనుండి పరాశులను బారద్రోలిరి. ఈ సునిశ్చిత సుధ్భఢవైఖరి 
ఐరోపియులను కలవరపరిచి తస్మాత్‌ జాగ్రత్తయని భేరి నినదించినది. 


గవర్నరు బేరన్‌ లాంగ్‌ హారన్‌ 1673-1677: 


నామ్హారుఖానుడు మరణించిన తదుపరి కర్ణాటక రాజపాలుడుగ మహమ్మదు 
ఇబ్రాహీం ఖలీలుల్లాఖానుడు నియమితుడయ్యెను. సికంద రాతని కుమారుడు. 
సికిందరు వివాహము చెన్నపట్టణపు ముఫ్తీ బిడ్డతో జరిగినది. ఆ వివాహ సందర్భమున 
మహమ్మదు ఇబ్రాహీం చెన్నపట్టణమునకు వచ్చెను. చెన్నపట్టణము, అప్పుడు కర్ణాటకపు 
అంతర్భాగము. అందుచే ఆంగ్లేయులు మహమ్మదిబ్రాహీమును సమున్నతముగ 
గౌరవించిరి. ఆతనిని సంతోషపెట్టుటకు వ్యయప్రయాసలకు లోనైరి. ఆతని గౌరవార్థము 
విందులు, వినోదములుసల్సిరి. అంతట ఆగక నాలుగునూరుల హెన్నుల కానుక 
లిచ్చిరి. ఈ సంఘటన తదుపరి ఒక మాసములోనే ఆతను వేరొక పెద్ద ఉద్యోగముపై 
రాజధానికి బోయెను. అక్కన్న ఆతని స్థానములో కర్ణాటక ప్రాంతీయాధికారిగ 


ఆంతరంగిక విధానము 145 


నియమితుడయ్యెను. అక్కన్న ఆంగ్లేయులను అదుపులో నుంచెను. 

అక్కన్న నాటినుండియు విదేశీయులపై గోల్కొండ ప్రభావ ప్రాబల్యములు 
ప్రవర్ణమానముగ నుండెను. గోల్కొండ కర్ణాటక మండలాధికారులు ఐరోపీయుల 
స్వేచ్చావిహారమును ఏమాత్రము సైరించెడివారు గారు. అందుచే వారు గోల్కొండ 
కేంద్రప్రభుత్వమును తమ కనుకూలముగ మలుచుకొననిరంతరము కృషి సల్పిరి. 
దాని సానుభూతి సంపాదించి కర్ణాటక ప్రాంతీయాధికారుల బారినుండి తప్పుకొన 
ప్రయత్నించుచుండిరి. తరచు మండలాధికారినే గొనివేయ బ్రయత్నించెడివారు. క్రీ. 
శ. 1638 నుండి 1686 వరకు వీరి ప్రవర్తనను బరిశీలించిన పై అభిప్రాయమును 
బలపరుచు చారిత్రక నిదర్శనములు లభించును. కేంద్ర ప్రభుత్వాధికారుల, 
మండలాధికారుల అభిమాన మన్ననలను సంపాదించుటకై ఐరోపీయులు అందు 
ముఖ్యముగ ఆంగ్లేయులు పెద్ద మొత్తములను అమూల్యమైన వస్తు సంబారమును 
కానుకల రూపమున సమర్పించువారు. మాదన్న ప్రధాని కాగానే ఆంగ్లేయులు 
గోల్కొండ కేంద్ర ప్రభుత్వాధికారులకు ఈ (క్రింది వివరము ప్రకారముకానుక 
లర్పించుకొనిరి. " 

1. సుల్తాను అబుల్‌హసనునకు 


వరస క్రమము వస్తువివరము సంఖ్య వెల 
i తేలిక తామ్రవర్ణపు 
బట్టల థానులు 4 240 హెన్నులు 
2. అమూల్యములగు చట 
ములుగల పెద్ద అద్దములు 2 200 హెన్నులు 
తి. అద్దపు పెట్టెలో అమర్చ 
బడిన బొమ్మలు 2 8 హెన్నులు 
4. నిడుపాటి కత్తులు 20 20 'హెన్నులు 
చెక్కణపు పెద్ద అద్దములు 20 20 హెన్నులు 
చక్కని పిడిగల బాకులు 12 7 హొన్నులు 
495 హెన్నులు 


146 మహామంత్రి మాదన్న 


లయ ల ఫై 


తేలిక తామ్రవర్ణపు 
బట్టల థానులు 
నిడుపైన కత్తులు 


చందనపు కర్రలు మణుగులు 


పెద్ద అద్దము 
ద ట్‌ 


సుందరమగు పిడిగల బాకులు 


2. ప్రధాని మాదన్నకు 


ల$ ౭ ల ల మ 


120 హెన్నులు 
5 హెన్నులు 

6 హెన్నులు 
50 హెన్నులు 
౩ హెన్నులు 
184 హెన్నులు 


8. నవాబు మిస్కీమియాన్‌ బన్నీఉల్‌-ముమాలిక్‌ 
(సైన్యములకు జీతముబంచు సర్వోన్నతుడు) 


తేలిక తామ్రవర్ణపు 
బట్టల థాను 


పెద్దవగు నిడుపాటి కత్తులు 


పెద అద్దము 
ద ట్‌ 


అందమైన పిడులుగల బాకులు 


య [౯౭౯4 ర౯రా ౯ 


60 హెన్నులు 

6 హెన్నులు 

30 హెన్నులు 
2. 5 హెన్నులు 
98. 5 హెన్నులు 


4. మహమ్మది బ్రాహీము సరేఖేలు (సర్వచమూపతి) 


తేలిక తామ్రవర్ణపు 
బట్టలథాను 


నిడుపాటి పెద్ద కత్తులు 


నిలువుటద్దము 


అందమైన పిడులుగల బాకులు 


ఆంతరంగిక విధానము 


= ™=™ Om 


60 హెన్నులు 

6 హెన్నులు 

30 హెన్నులు 

2. 5 హొన్నులు 
98. 5 హెన్నులు 


147 


5. అత్యున్నతాధికారియగు పులిపల్లి ఎంకన్న 


1. ఎర్రని బట్ట 10 గజములు 30 హెన్నులు 

2. నిలువుటద్దము 1 15 హెన్నులు 

3. నిడుపాటి కత్తులు 8 8 హెన్నులు 

4. పిడిగల బాకులు 2 1 హెున్నులు 

5. చందనపు చెక్కలు 1/2 మణుగు 38. 5 హొన్నులు 
52. 5 హెన్నులు 


పైవారికి మాత్రమేగాక దర్చారీయులును, ఉన్నతోద్యోగులును అగు 
మరికొందరికి గూడ (98) హెన్నుల వెలగల పారితోషికములు బంపిరి. 
నర్ఫావిర్థలుడను దర్చారీయుడందు ప్రముఖుడు”. 1675వ సంవత్సరపు మార్చి, 
జూలై నెలల మధ్య ఖుతుబుషాహి మరియు ఆంగ్లేయుల సంబంధములను దెలుపు 
చరిత్రాంశముల వివరములు విశదపడుటలేదు. అయితే “డైరి అండ్‌ కన్సల్దేషను”లోని 
16వ మార్చినాటి లేఖవల్ల మనకొక ముఖ్య విషయము దెలియుచున్నది. 1675వ 
సంవత్సరము మార్చి 15వ తేదీన పొదిలి లింగన్న యనునాతను పూనమల్లి నాయకునిగ 
నియమితుడయ్యెను. అదినైమిత్తికమగు సాధారణ విషయము. చారిత్రికముగ అది 
ఒక యసాధారణ విషయముగ పరిణితబొందినది. బహాుక్షిష్టములును బహుళ ప్రభావ 
గర్భితములును అగు సంఘటనల బీజావాపమిందుతో జరిగినదని నిస్సందేహముగ 
జెప్పవచ్చును. 

“'పూనమల్లి కర్ణాటక ప్రాంతీయాధికారికి లోబడిన ఒక మండలము. కర్ణాటక 
ప్రాంతీయమగు చెన్నపట్టణము పూనమల్లి అధికారములోనిది. పూనమల్లి అధికారి 
తన మండలములోని విదేశీయ వర్తకులనుండి వార్షికముగ ఎనిమిదివందల హెన్నుల 
పేషుకష్పును బొందు అధికారము కలిగియుండెను. ఆ సత్వమిప్పుడు పొదిలి లింగన్నకు 
లభించినది. ఆ రోజులలో పేష్‌కషులు నజరానాలు సర్వసాధారణములు. కాన ఆ 
యాచారమును మనము దురాచారమని ఈసడించు అవసరములేదు. పొదలి లింగన్న 
తనకు సంక్రమించిన అధికారమును పురస్కరించుకొని ఐరోపీయులనుండి పేష్మషును 
రాబట్టగోరెను. డచ్చివారు తమవంతుజెల్లించిరి. తలబిరుసుగల ఆంగ్లేయులు దానినుండి 
దప్పించుకొన బ్రయత్నించిరి. ఈ ఘర్షణ వారి భవిష్యతృంబంధములకు పునాదిరాయిగ 
రూపొందినది. 


148 మహామంత్రి మాదన్న 


బేరన్‌ లాంగ్‌హారన్‌ ఆరోజులలో మద్రాసునందు ఈస్టుఇండియా కంపనీ 
గవర్నరుగ నుండెను. దురుసుతనము మరియు అహంభావము ఇతనిలో పరాకాష్ట 
జెందినట్లు దోచును. మండలాధికారియగు ఒక చిన్న అధికారికి పేష్మషు జెల్లించుట 
జుగుప్పాకరమగు న్యూనతగ యాతను భావించెను. దానినుండి దప్పించుకొనుటకు 
(బ్రయత్నించెను. ఆతను గోల్కొండ పట్టణములో నున్న ఈస్టుఇందియా కంపెని 
“హాజిబు” (ప్రతినిధి) వెంకటపతికి సుల్తాను మరియు ప్రధానులను కలిసి లింగన్న 
ఆగడములను ఆపుజేయించుమనివ్రాసెను. ఆప్రయత్నము ఫలించినట్లు లేదు. దేశీయ 
వ్యాపారమును తమవైపు ద్రిప్పుకొను భావముతో కాశ వీరన్న యను దేశీయవర్తకుని 
తమ వర్తక ప్రభుని (మిల్లికుత్తుజ్లోరు) గ నియమించుకొనిరి. *కాని కోస్తా వ్యాపారము 
విషయములో ఆంగ్లేయులకును ఆతనికి పోటి సంభవించుటనే కాశ వీరన్న ఆంగ్లేయుల 
తెరమరుగు నాటకమును లింగన్నకు నివేదించెను. 

కుడుములు తినగనే కడుపునొప్పిరాదు -అట్టులే ఆంగ్లేయులకు తమ అవజ్ఞిత 
పరిణామము వెంటనె తెలిసి రాలేదు. వారి వక్రప్రవర్తనను, కేంద్ర ప్రభుత్వము, 
గర్జించనందున, వారు దానినికేంద్రపు నీరసతగ ్రమించిరి. కేంద్రపు ఉపేక్షను 
ఊతగగొని పరాసువారు గూడ పేష్మషును ఎగవేయుటకు బ్రయత్నించిరి. మాదన్నకిది 
పైరింపరాని అవజ్ఞతగ దోచినది. సుల్తాను ఆతనితో ఏకీభవించెను. అందువల్ల ఆగష్టు 
1675లో పరాసుల కేంద్రమగు పుదుచ్చేరీని నేలమట్టముజేయ నాజ్ఞ నీయబడినది. 
ప్రాంతీయాధి కారియగు చెన్నపల్లి మీర్జా విజ్ఞప్తిపై చర్చిని జనవాసమును మినహాయించి 
కోటను మాత్రమే నేలమట్టము చేయ నాజ్ఞాపించిరి. అట్టులే జరిగినది. అయిరోపీయుల 
కిది ఆశనిఘాతమైనది. అది వారికికనువిప్పుగ పరిణమించినది. వారు సాంప్రదాయ 
సిద్దములగు నియమములన్నిటిని మన్నించి గోల్కొండ ప్రభుత్వపు సానుభూతి 
సంపాదించుటకు ప్రయత్నించిరి. 

గోల్కొండ ప్రభుత్వముగూడ అయిరోపీయులను అదుపులోనుంచుటకై 
సమర్గులగు ప్రాంతీయాధికారులను నియమించుచుండెడిది. 19వ అక్టోబరు 1675న 
మహమ్మది బ్రాహీమునకు బదులు ఖుతుబుషాహి సైన్యాధ్యక్షుడగు మిస్మిమియాన్‌ 
కర్ణాటక పాలకునిగ నియమితుడయ్యెను. అతనికి సహాయకుడుగ పులిపల్లి 
ఎంకన్నయును కర్ణాటక సైన్యాధ్యక్షుడుగ మవామ్మదు తాహిరుయును 
నియమింపబడిరి. * 


ఆంతరంగిక విధానము 149 


మారిన పరిస్థితులు గమనించి ఆంగ్లేయులు వినయవిధేయతలతో బ్రవర్తించి 
గోల్కొండ కేంద్ర ప్రభుత్వమును మంచి జేసుకొనుటకు బ్రయత్నించిరి. మద్రాసునందలి 
ఈస్టిండియా కంపెని వారు 1675వ నవంబరు మాసములో సుల్తానునకును 
మాదన్నకును ఒక విన్నపము బంపుకొనిరి. అందు మద్రాసులో ఒక టంకశాల 
నిర్మించుకొని తమవెండి బంగారునాణములను ముద్రించుకొను అనుమతి 
నీయవలసినదిగ ప్రార్థించిరి. 8వ 6వ 15వ డిసెంబరు 1675న లండనులో జరిగిన 
ఈస్టిండియా కంపెని డైరెక్టరుల సమావేశములో మాదన్నకును సుల్తానునకును 
సమర్చింపవలసిన విజ్ఞప్తి ముసాయిదాపై సుదీర్షములగు చర్చలు జరిగినవి. ఆ 
చర్చలలో మద్రాసు గవర్నరును బాల్గొనినాడు. సుల్తాను మరియు దివానులనుండి 
మరికొన్ని వరములు గోరవలయునని తుది సమావేశములో నిర్ణయింపబడినది. దాని 
ప్రకారము మద్రాసు చట్టుప్రక్కలగల మరికొన్ని గ్రామములను కౌలుపై దీసుకొనుటకు 
గవర్నరును ఆదేశించిరి. * కాని మాదన్న ఆంగ్లేయుల ఈప్పిత మును దీర్చుటకు 
అంగీకరించలేదు. పల్లెపట్టులను ఆంగ్లేయుల కిచ్చుటవల్ల ప్రభుత్వమునకు ఆర్థికముగ 
నష్టము కలుగుననియును, వారికి నాణములు ముద్రించుకొను అధికారము ఇచ్చిన 
(ప్రభుత్వపు పరపతి పడిపోవుననియును ఆతను భావించెను. ఆంగ్లేయులకును 
ఖుతుబుషాహీ ప్రభుత్వమునకును బహుదీరచర్చలు జరిగినవి. వార్షికముగ పదివేల 
హెన్నులను జెల్లించినచో వారి కోరికలు పరిశీలించబడవచ్చునని ఆంగ్లేయులకు 
తెలుపబడెను. ఈస్టిండియా కంపెని ప్రతినిధియగు వెంకటపతి ప్రవర్తన 
సందేహాస్పదముగ నున్నట్లిరువాగులుభావించిరి. ఆంగ్లేయులొక అడుగు ముందుకువైచి 
తమ టంకశాలలో ముద్రితములైన వెండి బంగారునాణములు ఖుతుబుషాహి 
రాజ్యమంతటను చెలామణి గావలయునని గోరిరి. రాజ్యగౌరవమునకిది న్యూనత 
కలిగించునని మాదన్న భావించుటచే సంభాషణలు ఆగిపోయినవి. ఇట్టి సమయమున 
పూనమల్లి అధికారియగు లింగన్నకును ఆంగ్రేయులకును సంబంధము మరల జెడినది. 
అందుచే ఆ వ్యవహారము అంతటితో దాదాపు ముగిసినదని జెప్పవచ్చును. 

18వ జనవరి 1676లో సుల్తాను అబుల్‌హసను మళచ్లీబందరునకు వచ్చెను. 
అట నాతను పాశ్చాత్యుల నౌకలను పరిశీలించెను. విచిత్రమగు సంఘటనొకటి 
అప్పుడు జరిగినది. డచ్చినావల కప్తాను తన ఓడపైకి సుల్తానును ఆహ్వానించు 
నుద్దేశ్యముతో ఆంగ్రేయుల పతాకమును తన ఓడపై నెగురవైచెను. అందుపై ఇరువాగుల 
వారికి యుద్ధము పొసగునంత దనుక వచ్చినది. ఇరువాగుల అభ్యర్థనపై సుల్తాను 


150 మహామంత్రి మాదన్న 


దీర్చుజెప్పి వారి వివాదము మాన్సెను. పింగళి మాదన్న పులిపల్లిఎంగన్న పొదిలి 
లింగన్న ఈతడవ సుల్తాను పరివారములో నుండిరి. ఇప్పుడు ఎంగన్న (ఎంకన్న) 
కర్ణాటక పాలకుడు. లింగన్న పూనమల్లి ప్రాంతీయాధికారి. ఐరోపీయులు మాదన్నకును 
ఎంగన్నకును అమూల్యములగు కానుకల నిచ్చిరి. లింగన్న మరల ఆలక్ష్యము 
జేయబడియెను. తాను పూనమల్లి మండలాధికారిగ పదవి స్వీకరించిన తదుపరి 
తన మండలములో సంచారము జేసితిననియునుఅప్పుడు ఆంగ్లేయులు దప్ప మిగతా 
ఐరోపీయులందరు తనను సంభావించిరనియును లింగన్న ఎంగన్నకు దెలిపెను. 
అదియునుగాక సాంప్రదాయ సిద్ధముగ తాను రాజలాంఛనముల (షరీఫాత్‌)ను బంపగ 
వానిని గూడ ఆంగ్లేయులు గౌరవించలేదని విన్నవించెను. శాంధోము భూమట్టము 
జేయబడిన తదుపరి చెన్నపట్టణమందలి వ్యాపారము మరియు దాని రాబడియు 
చాల బెరిగినవనియు జెప్పెను. అందువలన మద్రాసు పట్టణముపై సరియగు పర్యవేక్షణ 
జేయుటకొక హవల్లారును నియమించవలయుననియును దాని కౌలురొక్కమును 
రాబడి కనుగుణ్యముగ బెంచవలయునని విన్నవించెను. పైవిషయములన్నియును 
ఎంగన్న మహామంత్రి మాదన్నకు నివేదించెను. అందులకాతను రాజధాని జేరిన 
పిమ్మట విషయములు పరిశీలించి ప్రత్యుత్తరమిత్తుననెను. * 

రాజలాంఛనములను రాజప్రతినిధిని అగౌరవపరచుట ఆ రోజులలో 
సైరించరాని నేరము. అయినను మాదన్న ఈ విషయము వినినంతనే వివేకము 
గోల్పోక కోపమునకు వశుడుగాక, రాజధాని జేరిన తదుపరి సావకాశముగ 
శాంతముగను ఆలోచింతుననుట ఆతని సౌమ్య నిగ్రహములను మాత్రమే గాక 
ఆరోగ్యకరమగు కార్యవిధానమును గూడ సూచించుచున్నది. అయినను మార్జిను 
మున్నగు మత్సరులాతనిపై మోపనినిందలు లేవు. 

పాశ్చాత్యులచే దేశ శాసనమును మాదన్న గౌరవింప చేసెను. దేశీయ 
వర్తకులకన్న తాము గ్రేష్ణులము మరియు భిన్నులము అన్నవారి అహంభావమును 
ఆతను మొగ్గ తొడగనీయలేదు. దేశీయ విదేశీయ వర్తకులను ఆతను సమముగ 
జూచుకొనెను. తాము స్వతంతులము అని భావించు పాశ్చాత్యుల వెర్రి 
అభిప్రాయములను మొగ్గలోనే మొదలంట దృంచివైచెను. వారిని సక్రమ పద్ధతుల 
నడిపి గోలకొండ ప్రభుత్వమును గౌరవించనేర్చెను. మాదన్నవంటి మంత్రులును 
ఎంగన్నలాంటి వరిపాలకులును లింగన్నవంటి దక్షులగు దేశాభిమానులును 
మరొకవంద సంవత్సరములు భారతదేశమునకు లభించియున్న దాని చరిత్ర ఇంకొక 


ఆంతరంగిక విధానము 151 


విధముగ రూపొందియుండెడిది. 

లింగన్న సమర్థత దెలుసుకొనిన మాదన్న మభ్లిబందరు పట్టణము మినహా 
మచ్లీబందరు వరకు గల తూర్పుకోస్తా కంతటికిని ఆతనిని పరిపాలకునిగ 
నియమించెను. ఇతను చండశాసనుడు- ప్రభుత్వ శాసనములను ప్రాకృశ్చిమ 
జాతులవారితో సమముగ గౌరవింప జేయుటలో యాతని కాతడె ప్రతి-అన్ని 
జాతులవారు అన్ని వర్ణముల వారు అన్ని మతముల వారు వివిధ దేశములు ప్రభుత్వపు 
ఛత్రచాయల సుఖముగ శాంతముగ గౌరవముగ (బ్రతుకుచు సమాన ప్రతిపత్తి 
కలిగియుండుటయే ఆతని పవిత్రాశయము. పరమధ్యేయము. ఇది పాశ్చాత్యులకు 
కంటగింపుగ నుండెను. ఏ విధముగ నైనను లింగన్న వారి నుండియు 
మాదన్నశాసనముల ఉక్కుచట్రము నుండియు తప్పించు కొనుటకై వారుజేయని 
ప్రయత్నమే లేదని జెప్పవచ్చును. కాని ప్రభుత్వము, లింగన్న వైపుండుటచే వారి 
ఆటలు మాటలు బధిరశంఖారావము లైనవి. వారు విసిగి తుదకు ఒకే ఒక కోరికపై 
కేంద్రీకృతులైరి. గోల్కొండ కేంద్రప్రభుత్వముతో వారు ముఖాముఖి ఉత్తర 
ప్రత్యుత్తరములు జరుపుట, వ్యవహరించుటయె ఆ ఏకైకవాంఛ. ప్రాంతీయాధికారులను 
కాదని కేంద్రముతో వ్రాతపూతలు జరుపబూనుట నియమ విరుద్ధమగుట మాదన్న 
అందుల కంగీకరించలేదు. అందుపై ఆంగ్రేయులు సుల్తానును దర్శించి తమ 
ఇబ్బందులు నివేదించుకొని తమ కోరిక సాధించుకొన బ్రయత్నించిరి. రాజు వారికి 
దర్శనమీయ నిరాకరించెను. అంతటితో వారు నిరాశజెందక మహమ్మదిబ్రాహీము 
ద్వారరాజు అనుగ్రహము సంపాదించ బ్రయత్నించిరి. మహమ్మది బ్రాహీమునకు 
(500) హెన్నులు నజరానగ సమర్పించిరి. ఇతరోద్యోగులకును తృణమో ఫణమో 
జెల్లించిరి. అయినను నియమబద్దుడును చండశాసనుడును అగు మాదన్న అటు 
మొగ్గుజూపలేదు. తుదకు లింగన్నను గౌరవించుటయును గోల్మోండ ప్రభుతకు 
దోసిలొగ్గుటయును ఆంగ్లేయులకు దప్పలేదు. ఐరోపీయుల భావనకు వ్యతిరేకముగ 
లింగన్న ఉద్యోగము క్రమాభివృద్ధి జెందుచుండెను. పాశ్చాత్యులు అందు ముఖ్యముగ 
తలబిరుసు తనమునకు గుత్తగొన్న ఆంగ్లేయులాతని చండశాసనమునకు సాధారణముగ 
గురియగుచునేయుండిరి. దీని కంతకును మూలము ఆంగ్లేయుల స్వాపరాధమును 
స్వాతిశయమును మాత్రమే. ఆంగ్లేయులు తాముస్వంతంత్రులమని భావించక, రాజును, 
రాజప్రతినిధిని, రాజలాంఛనమును, రాజశాసనమును గౌరవించిన వారికిట్టి 
ఇడుములు దాపురించెడివి గావు శాసన మర్యాద ప్రభుత్వ గౌరవము నిలుపుటకై 


152 మహామంత్రి మాదన్న 


దుప్ప్రచారమును సరుకుగొనక నిశ్చలులై పనిజేసిన మాదన్న లింగన్నలు సదా 
సంస్మరణీయులు. 

క్రీ. శ. 1675లో మొదలైన ఈ కల్లోలము 1676 అంతంవరకు తీవ 
రూపము దాల్చినది. తమ అనుచితధ్యేయసాధనకు మాదన్న అద్దుపడెనని మాత్సర్యము 
బంచుకొని మాదన్నను గురించి ఐరోవీయులు విషప్రచారము జేసిరి. 
అభాండములవేయుచు అసభ్యముల వ్రాయుచు మాదన్ననను బెదిరించి లొంగదీయ 
ప్రయత్నించిరి. తన రౌతులను దేశమును దోచుకొన (్రేరేపించెననిరి. వారి 
దోపిడీలకుతట్టుకొనలేక వల్లెల ప్రజలు అడవులలో తలదాచుకొనిరట. అట్లు 
తలదాచుకొన్న అడవులలో ఆహారము దొరకనందున వారు విచ్చలవిడిగ దేశమును 
దోపిడిచేయసాగిరట -అందరుఅన్ని చోటుల దోచుకొను చుండుటచే పల్లెలు 
నిర్మానుష్యములైనవి. పంటపొలములు వీడుపడినవి. దేశము కరువుకాటకములకు 
అలవాలమైనది. అని ఏమేమో ప్రచారము జేసినారు. కాని మెకంజీగారి కైఫియత్తు 
పుటలలో మాదన్నగారు ఈ కాలములో జేసిన ప్రజోపకరములగు పనులు 
అసంఖ్యాకములుగ అగుపడుచున్నవి. కాలువలు బావులు చెరువులు త్రవ్వించుట 
సత్రములు గట్టించుట పాడుపడిన పల్లెలను పునరావాసమొనర్చుట-రహదారులు 
నిర్మించుట మొదలగు అభివృద్ధికార్యములు విస్తారముగ నిర్వర్తించబడినట్లు కైఫియత్తులు 
ఘోషించుచున్నవి. 

గోల్కొండ ప్రభుత్వమును చీకాకుపరుచుటకు ఆంగ్లేయులు క్రీ. శ. 1676వ 
సంవత్సరపు 283 జూలై నుండి డిసెంబరు 1676వరకు ఇతరోపాయముల 
అవలంభించిరి. ఆ సంవత్సరము చెన్నపట్టణముచుట్టును గల పూనమల్లి ప్రాంతములో 
వరిధాన్యము విశేషముగ బండినది. అనాదిగ అటబండిన పంటను అమ్ముటకు 
చెన్నపట్నము దెచ్చెడివారు. గోల్కోండ ప్రభుత్వమును నష్టపరిచి చికాకు గలిగించు 
ఉద్దేశముతో గవర్నరు లాంగుహారన్‌ చుట్టుప్రక్కల బండిన ధాన్యములు మద్రాసులో 
అమ్మరాదనియును, ఒకవేళ అమ్మదలచిన పన్ను జెల్లించవలసి యుండుననియును 
ప్రచారములో ఉన్న వెలకన్న తక్కువ వెలకు పెద్దకొలతో అమ్మవలయుననియును 
శాసించెను. లింగన్న అంతకుముందు ప్రభుత్వము కొరకడిగిన పదివేల వరమాల 
రుణమీయ నిరాకరించెను. లింగన్నగల్పించు కొనిజెప్పినను లక్ష్యము జేయలేదు. 
మాదన్న విసిగి 20-12-1676న మద్రాసు పట్టణములోనికి ఏమియు బోనీయరాదని 
శాసించెను. చెనపట్టణపు కాలు రద్దుజేయబడినది. అంతటితో ఆంగ్లేయులకు ప్రభుత్వపు 


ఆంతరంగిక విధానము 153 


చేవదెలసివచ్చినది. వారు లింగన్నకు పాదాక్రాంతులైరి. ఆతను విధించిన 
నియమములను ఒప్పుకొనిరి. ఆతనికి ౩0 వరహాలను విచిత్ర సంబారమును 
కానుకబెట్టిరి. ఆంగ్లేయులను సరియగు పద్ధతిన నుంచుటయే మాదన్న అభిమతము. 
వారిని బీడించుటగాదు. తల బిరుసు తనమునకు తిలోదకములు ఇచ్చినంతనే వారు 
మన్నించబడిరి. కౌలు పునరుద్ధరించబడినది. అంతియేగాక ఆంగ్లేయుల విన్నపముపై 
80 హెన్నుల వార్షికముమీద ట్రిప్లికేను గూడ వారికి కౌలుపై నీయబడినది- ఉ 
దాత్తుడగు మాదన్న ఆంగ్లేయుల కింకను మేలు జేయనెంచెను. రాజనీతిజ్ఞాడగు రాజు 
నివారించెను. అనేక ముఖ్య విషయములలో రాజు మాదన్న అభిప్రాయముతో 
ఏకీభవించలేదు అన్నది చారిత్రక సత్యము. అందువల్ల అబుల్‌ హసను మహామంత్రిచేతి 
కీలుబొమ్మ అన్న ప్రచారము కల్పితము. ” 

1672వ సంవత్సరపు కౌలునామా ప్రకారము పదిరెండు వందల వరహాల 
వార్షికము లెక్కన పన్నెండు సంవత్సరముల కౌలు రొక్కము ఒకే పర్యాయము 
జెల్లించవలసి యుండెను. * నేక్నాముఖానుని మరణానంతరము మూసాఖానుడు 
కర్ణాటకపు రాజపాలునిగ నియమితుడయ్యెను. ఆంగ్లేయులు ఆతనికి (600) వరహాలు 
కానుక బెట్టిరి. 30వ అక్టోబరు 1673వ నామ్హారు ఖానుడాతనికి బదులుగ 
గవర్నరయ్యెను. మహమ్మదిబ్రాహీము ఆ పదవి 1674లో ఆక్రమించెను-అతని 
కుమారుడు సికిందరు (సంజరు) ఖానుని వివాహము మద్రాసు ముఫ్తికూతురుతోనైనది. 
మహమ్మదు ఇబ్రాహిము ఆ సందర్భమున మద్రాసు వచ్చినప్పుడు ఆంగ్లేయులాతనికి 
నాలుగు వందల వరహాల కట్నము జదివించిరి. ఆపై మిస్మీమియాన్‌ కర్ణాటక 
రాజపాలుడుగ వచ్చెను. 1675లో పులిపల్లి లింగన్న కర్ణాటకాధికారిగను. పొదిలి 
లింగన్న పూనమల్లి మండలాధికారిగను నియమితులైరి. ఆ విధముగ మద్రాసును 
దాని చుట్టుప్రక్కల ప్రాంతమును లింగన్న అధికార పరిధిలోనికి వచ్చినది. ఆంగ్లేయులు 
దప్ప ఇతర పాశ్చాత్యులందరు లింగన్నను గౌరవించిరి. ఆంగ్లేయులు ఆతనిని 
స్వాగతించలేదు ఆదరించలేదు. రాజలాంఛనముల నుచితరీతిని సన్మానించలేదు. * 
దాన ముందు నుంచియున్న ఘర్షణమరింత తీవ్రరూపము దాల్చినది. 


గవర్నరు సర్‌ స్ట్రేయన్సు హేంమాస్టరు (1671 జూను నుండి 1681) : 


క్రీ. శ. 1677వ జూన్‌లో బేరనులాంగు హరను స్థానములో సర్‌ స్టేయన్సు 
హేం మాస్టరు ఈస్టు ఇండియా కంపెనీ గవర్నరుగ నియమితుడై మద్రాసు వచ్చెను. 
ఇతను అతిగర్వి అందువలన పరిస్థితులును గోల్కొండతో సంబంధములును మరింత 


154 మహామంత్రి మాదన్న 


జెడినవి. కౌలునిబంధనల ప్రకారము ఆంగ్లేయులకు మద్రాసు రేవునుంచి తమ వాణిజ్య 
సరుకులను మాత్రమే ఉచితముగ దిగుమతి ఎగుమతులు జేయు సౌకర్యములు గలవు. 
కాని చెన్నపట్టణములో జరుగు దేశీయ వ్యాపారము మీద పన్నువిధించి రాబట్టుకొను 
అధికారము వారికి లేదు దేశీయ వర్తకులను బాధించుటయును అవమానించుటయును 
ఆంగ్లేయులు బనిగ బెట్టుకున్నట్లు లింగన్నకు ధృవముగ తెలిసినది. మద్రాసు కోటను 
ఆంగ్లేయులు బలపరుచుచున్న విషయమును ఆతను గమనించినాడు. వారలట వసించు 
వర్తకులపై పన్నులు దండుగ విధించి నిర్దాక్షిణ్యముగ రాబట్టుకొనుచుండిరి. ఈస్టిండియా 
కంపెనీ దైరెక్టరులు అది తగదని మందలించినను సర్‌ప్టేయన్సు హేంమాస్టరు సరకు 
సేయలేదు. లింగన్న హెచ్చరికను ద్రోసిరాజనెను. ఇట్టి అవిధేయతను ప్రభుత్వమును 
అగౌరవ పరుచుటను మన్నించు స్వభావముగల వాడుగాడు లింగన్న, అందుచే 
కర్ణాటకాధికారి యగు లింగన్న అనుమతి బొంది మధ్రాసు కోటలోనికిని వచ్చు 
వాణిజ్యవస్తు సంచయమును నిరోధించెను. జేయునదిలేక ఆంగ్లేయులు దోసిలొగ్గి 
లింగన్న విధించిన నిబంధనలకు లోబడిరి. *) 

ఈ సంఘటన తదుపరియే (స్టేయన్సుహేం మద్రాసు గవర్నరుగ వచ్చెనందురు. 
ఇది వివాదాంశము. గిచ్చికయ్యము గల్పించుకొను అహంభావుడతడు. రాగానెయాతను 
లింగన్నను గాదని కేంద్రముతో ప్రత్యక్షసంబంధము బెట్టుకొన ప్రయత్నించెను. 
లింగన్నను కించపరుచు ఉద్దేశ్యముతో ఆతను మద్రాసు కౌలును రాబట్టకొను 
అధికారము ఆతనికి లేదనువాదనను లేవనెత్తెను. చెన్నపట్టణము తన ప్రాంతములో 
ఉండుటవలన కౌలుపైకమును తనకే జెల్లించవలయునని లింగన్న ఖండితముగ 
జెప్పెను. అదే సిద్ధాంతమును ఆంగ్లేయులు కేంద్రముతోతనద్వారనే వ్యవహరించ 
వలయు ననియును నిష్మర్ష జెసెను. లింగన్న అభిప్రాయము సరియైనదగుటచే అప్పటి 
కర్ణాటక గవర్నరగుఅక్మన్న ఆతనికి వత్తాసుఇచ్చెను. 1677 అంతమువరకు ఆంగ్లేయులు 
ఈ విషయములోజేసిన ప్రయత్నములు అన్నియును బూడిదిలో పోసిన పన్నీరువలె 
వృథాయైనవి. లింగన్న పదవియును దినదినాభివృద్ధినొందినది. అప్పట్టున అక్కన్న 
బీజాపురములో గోల్కొండ రాయబారిగ నియమితుడగుటచే మరల మహమ్మది 
బ్రాహీము కర్నాటకాధిపతిగ నియమించబడెను. కాని ఆతను ఖుతుబుషాహి 
సర్వచమూపతి గూడ యగటవలన గోల్మ్కొండలోనె యుండి తన ప్రతినిధి 
ద్వారకర్ణాటకమును పాలించసాగెను. మొదటి నుండియు మహమ్మదిబ్రాహీము 
ఆంగ్లేయుల మిత్రుడు. ఆ ధైర్యమువల్ల ఆంగ్లేయులు కేంద్రప్రభుత్వమును లింగన్నను 


ఆంతరంగిక విధానము 155 





సర్‌ప్టేయన్‌ 'హెంమాస్టరు 
మద్రాసులో ఈస్టిండియా కంపెనీ గవర్నర్‌ 


156 మహామంత్రి మాదన్న 


మరల కించబరుచ బ్రయత్నించిరి. లింగన్న అన్ని విషయములు మాదన్నకు తెలియ 
బరిచెను. ఆతని అనుమతిని 1678వ సంవత్సరపు ఫిబ్రవరినెలలో చెన్నపట్టణమును 
మరల ముట్టడించి వస్తుసంబారముల రాకపోకలను నిరోధించెను. "* 

ఆంగ్లేయుల ప్రవర్తనవల్ల ప్రభుత్వమునకు ఆర్థికముగ దెబ్బతగిలిన దనియును 
పరిహారముగ ప్రభుత్వమునకు 7000/-వేల హెన్నులు జెల్లించిన ముట్టడి ఎత్తివేయ 
బడగలదనియును ఆంగ్రేయులకాతను విశదపరచెను. ముట్టడికాలములో వస్తు 
సంచయమును మద్రాసులోనికి జేరవేయ బ్రయత్నించిన దేశీయ విదేశీయ వర్తకులను 
సమముగ శిక్షించెను. అయిదువారముల ముట్టడి తదుపరి 19వ మార్చి 1678లో 
ఈ వ్యవహారము సుఖాంతమైనది. ఆంగ్రేయులు గోల్కొండ ప్రభుత్వమును ఎట్లు 
తృప్పిపరిచిరో ప్రభుత్వము విధించిన నియమము లెట్టివియో ఈ వ్యవహారములో 
మహమ్మదు ఇబ్రాహీము నిర్వర్తించిన పాత్ర ఎద్దియో తెలియుట లేదు. ఆ తేదీన 
కర్ణాటకపు గవర్నరు మహమ్మది బ్రాహీము 1678వ సంవత్సరపు కౌలు బాకీని 
జెల్లించవలసినదిగా వ్రాసిన లేఖమాత్రమే గ్రంధస్థమై భద్రముగనున్నది. 

పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడుకలతో గానిపోదన్నసామెత అందరెరింగినదే. 
నవాబు మహమ్మదిబ్రాహీము అండజూచుకొని ఆంగ్రేయులు మరల వక్రమార్గమున 
నడువసాగిరి. గోల్కొండ ప్రభుతను ఎదిరించుటకై తమకోటను బలపరుచ సాగిరి. 
లింగన్న ఇబ్రాహీమునకు ఈ సంగతి దెలియబరిచెను. అతడేమియును మాటలాడలేదు. 
పులిపల్లి అధికారియగు మిర్జా మహమ్మదు అమీనును ఆంగ్లేయులు మంచిజేసుకొని 
కోటను బలపరుచుట లేదనియును మరమ్మతులు మాత్రమే జేయుచున్నారనియును 
ఆతని ద్వారా వ్రాయించిరి. తనకది అనుకూలమగుట ఇబ్రాహీమది విశ్వసించెను. 
అయినను ముందు జాగ్రత్తకై నూర్గురాశ్వికులను మిర్జా వద్దకి బంపెను. అవసరమప్పుడు 
వారిసాయము దీసుకొనుమని వ్రాసెను. "* 

14వ మే 1678న సుల్తాను మరియు మాదన్నలు దేశమందలి ప్రముఖ 
పారిశ్రామిక కేంద్రములను పరిశీలించ బయలువెడలిరి. ఇందు ముఖ్యముగ 
కొండపల్లియును ప్రసిద్ధనౌకా పరిశ్రమ కేంద్రమగు నర్సాపురమును నేత బట్టలకు 
ప్రసిద్ధి జెందిన పూనపల్లియును, అంతర్జాతీయ వర్తకవ్యాపారకేం[ద్రమగు మళ్లీ 
బందరును జూడనభిలషించిరి. 

మాదన్న సుల్తానులు మచ్లీబందరు వచ్చినప్పుడు వెండిరాగి నాణెములు 
తమటంకశాలలో ముద్రించుకొను యధికారమును, అట్లు ముద్రితములైన వారి 


ఆంతరంగిక విధానము 157 


నాణిములు గోల్కొండ రాజ్యమంతటను చెలామణి అగు సౌకర్యమును బొందుటకు 
ఆంగ్లేయులు మరల బ్రయత్నించిరి. దిగుమతి ఎగుమతి సుంకముల నుండి ఆంగ్లేయుల 
వర్తకమును మినహాయించుటకును, మధుపాలెము వీరేశ్రము తిరువత్తూరు మున్నగు 
ప్రాంతములలో తమ కర్మాగారములను నిర్మించుకొను నిమిత్తము వానిని తమకు ఉ 
చితముగ గాని అద్దెకు గాని బొందుటకు ప్రయత్నించిరి. అది తీవ్రమగు వేసవి 
అగుట వలన దారిలో నీటికిని ధాన్యమునకు తమ ప్రయాణము ప్రజలకు అసౌకర్యము 
కలిగించునని దెలుసుకొని భాగ్యనగరము నుండియే వారు తిరిగిపోయిరి. 

గోలకొండ టంకశాలలు పూర్తిగ నిమగ్నములై యుండుట వలన ఆంగ్లేయుల 
వద్దకి వెండి బంగారము బంపించి లింగన్న నాణములుగ ముద్రించి బంపించగోరెను. 
నర్‌స్టేయన్సు హేం మాస్టరు అందులకు అంగీకరించలేదు. అందువలన 
చెన్నపట్టణములో ఉన్నదేశీయ నాణెకారు లందరు తమ తమ యంత్రముల యుక్తముగ 
తన వద్దకి రావలయునని లింగన్న ఆదేశించెను. అనుమతి బొందకుండ నాణెములు 
జేయు ఆంగ్లేయుల ఆటకట్టించుటయే దీనికి కారణముగ దోచుచున్నది. నాణికారులు 
కంపెనీ ఉద్యోగులు గాన తన అనుమతి లేనిదే వారు లింగప్ప వద్దకి బోవవీలులేదని 
గవర్నరు ప్రత్యుత్తర మిచ్చెను. "* 

ఆ రోజులలో నాణెకారుల వర్గము “చెట్టియారు”లని పిలువబడుచుండెడిది 
ఇరువురిస్పర్థల వలన ఆంగ్లేయులా పనిని చెట్టియారుల నుండి దీసివేసి తము 
వారికిచ్చిరి. పే మరల ఈ కారణమున ఘర్షణ ప్రారంభము అయినది. తమ నాణెములు 
జేసుకొను అధికారము తమకున్నదని ఆంగ్లేయులును, అట్టి అధికారము వారికి 
లేదని లింగన్నయును ఘర్షించుకొనిరి. ఈ తడవ కూడ ఆంగ్లేయులకు ఓటమి 
దప్ప లేదు. వారి ప్రయత్నములన్నియు లింగన్న ముందు సూర్యునిముందు మంచువలె 
నీరుకారిపోయినవి. 

కర్ణాటకములో ఆటవికులు దేశవ్యాప్తముగ జేయుచున్న దొంగతనములను 
అరికట్టుటకై లింగన్న పదిపుట్లు మందుగుండు ఆంగ్లేయులనుండి వెలకు గొన దలచెను. 
గవర్నరు (ప్టేయన్సుహేం రెండుపుట్లమందుగుండు బంపి తక్కిన దానికి క్షమాపణ 
గోరెను. పంపిన దానికి వెలదీసుకొనలేదు. 

వేసవి కారణమున ఆగిబోయిన సుల్తాను దేశసంచారము 12వ డిసెంబరు 
1678న తిరిగి ప్రారంభమైనది. అదే తరుణములో అక్కన్న మాదన్న బిడ్డల పెండ్లి 
నిశ్చయమైనది. గవర్నరు సర్‌ప్టేయన్సుహేంమాస్టరు గోలకొండ లోని తన ప్రతినిధికి 


158 మహామంత్రి మాదన్న 


అక్కన్న మాదన్నల బిడ్డల పెండ్లసందర్భమున నూరు హెన్నుల కట్నమును 
చదివించుమనియును ఇతర విధములుగను ఆ యన్నదమ్ముల దయనుసంపాదించ 
(బయత్నించమనియును వ్రాసెను. * 

21-12-1678 సుల్తాను తన ప్రధాని యుక్తముగ మచఛ్లిబందరు జేరెను. 
ఐరోపీయ వర్తకులు వారికి ఘనమగు స్వాగతమిచ్చిరి. రాజు మరియు ప్రధానుల 
శ్రేయస్సుకొరకు వారు తమ తమ చర్చిలలో దేవుని బ్రార్జించిరి. సుల్తాను 
ప్రధానులనువారు తమ చర్చిలలో 28-121978న గౌరవించిరి. * ఈ 
యవకాశమును పురస్కరించుకొని 1679వ సంవత్సరారంభములో ఆంగ్లేయులు 
మరల న్వంత న్యాయస్థానములు టంకశాలలు ఏర్పాటు జేసుకొనుటకు 
కొన్నిగామములను కౌలుపై దీసుకొనుటకును శతవిధముల ప్రయత్నించిరి. సుల్తాను, 
మరియు ప్రధానులకు పెద్ద మొత్తములు కానుకలుగ సమర్పించుకొనిరి-డచ్చివారును 
ఆంగ్లేయులును వరుసగ పదివేలు మరియు మూడువేల హెన్నులను వారికి 
సమర్పించిరి. వారి తారతమ్యము లప్పుడట్టి స్థితిలోనే యుండెను. 

పాశ్ళాత్యుల కోరికలనునెబవేర్చుట రాజ్యపరపతికి హానికరమని భావించి 
మాదన్నవారి విజ్ఞాపనను త్రోసివైచెను. దానివల్ల పాశ్చాత్యులకు మాదన్నపై ఈర్యా 
క్రోధములు ఆగ్గలముగ బెంపొందెను. మహమ్మదు ఇబ్రాహీమును మంచిజేసుకొని 
మరల చిలిపికయ్యములు ప్రారంభించిరి. 1677 మరియు 1678 కౌలు పైకమును 
మహమ్మదు ఇబ్రాహీమునకే జెల్లించిరి-ఇది లింగన్నను అవమానపరుచుటకై 
ఆంగ్లేయులు బుద్ధిపూర్వకముగ జేసిన కవ్వింపుచర్య. మాదన్న అను భూమ్యాదాయ 
శాఖలోని ఉన్నతోద్యోగి ఒకరు 2-1-1679న పూనమల్లికి వచ్చెను. అతను 
పరిస్థితులను అర్ధము జేసుకొని ట్రిప్లికేను ఇజారాదారగు కాసా వీరన్న పరముగసభ్య 
ప్రవర్తనమును గురించియును కర్ణాటకములో ఆటవికుల దోపిడి అరికట్టుటలో అయిన 
వ్యయమందాంగ్రేయులు గూడ సరసమగు భాగము బంచుకొనవలసిన అవసరమును 
గురించియు సందేశము పంపెను. ఆంగ్లేయులు ఇందుకు సమ్మతించలేదు. *” 

లింగన్నను అగౌరవపరుచుటకును ధిక్కరించుటకును మాస్టరు నిశ్చయించుకొని 
నట్లుదోచును. ఆతను పూనమల్లి వ్యవసాయదారులను మరల వేధించసాగెను- 
పూనమల్లి మండలములో పండిన ధాన్యమును చెన్నపట్టణములో సాంప్రదాయ 
సిద్ధముగ అమ్ముటను ఆంగ్లేయులు ఆపినయడల చెన్నపట్టణమందు జరుగు ఎగుమతి 
దిగుమతులు ఆపి వేయబడగలవని 17-2-1679న లింగన్న హెచ్చరించెను. కాంజీ 


ఆంతరంగిక విధానము 159 


వరమునుండి ఆతను మరల రెండవ హెచ్చరికను జేసెను. అందులో ఆ సంవత్సరము 
పూనమల్లి మండలమందు ధాన్యము విశేషముగ పండినదని తెలుపబడెను. అది 
మద్రాసులో అమ్మకున్న ప్రభుత్వమునకు ఏడువేల హెన్నులు నష్టము కలుగుననియును 
వ్రాసెను-ఆ మొత్తమును ఆంగ్లేయులు జెల్లించిన పూనమల్లిలో పండిన ధాన్యమును 
వేరు చోట అమ్ము ఏర్పాటు జేయబడునని స్పష్టబరిచెను. * పై విషయముల వలన 
దేశములో శాంతి భద్రతలు నెలకొన్నవనియును, అది సస్యశ్యామలము గను పాడి 
పైరులతో కళకళ లాడుచుండెననియునువిశదమగుచున్నది. తినుబండారములు అతి 
చౌకగ దొరుకుచుండెడివి-ఆంగ్లేయులు వాని ధరలను బెంచబ్రయత్నించిరనియును 
దెలియుచున్నది-వారు శాంధోము ఎగ్మూరు తిరువత్తూరు వీరశ్రము మధుపాలెమును 
తమ స్వంతమునకని ఖుతుబుషాహీలనుండి స్వల్ప మొత్తములకు కౌలుపై దీసుకొనిరి. 
అవి హెచ్చుమొత్తములకు ఇతరులకు మరల కౌలునకిచ్చి లాభము పొందుచుండిరి-ఇది 
తెలిసిన మాదన్న వారిని తీవ్రముగ మందలించెను. గోలకొండలోనున్న ఆంగ్లేయుల 
ప్రతినిధిని కఠినముగ హెచ్చరించెను. ఆంగ్లేయులు ఆ గ్రామములకు వార్షికముగ 
మూడువేల హెన్నులు జెల్లించకున్న వారికా గ్రామములు దక్కవని స్పష్టపరిచెను. "* 

మంచిగ పంటలు పండినప్పుడు ధాన్యము రూపాయికి పది “కాలము”ల 
చొప్పున అమ్మబడుచుండెడిది. అందుచే మద్రాసు గవర్నరు ఆ ధరమేరకు మద్రాసులో 
ధాన్యము విక్రయించ నీయవలసినదిగ మద్రాసు గవర్నరు కోరబడియెను దేశములో 
రూకకు(20) కాలములు ధాన్యము అమ్ముచుండ మాదన్న మద్రాసులో పదికాలముల 
చొప్పున అమ్మించ ప్రయత్నించుట ఈ ఘర్షణకు హేతువైనదని ప్రచారము గలదు. 
నిరాధారము, దుర్చుద్ధితో జేయబడిన దుష్ప్రచారము -దేశములో ధాన్యము సమృద్ధిగ 
పండినప్పుడు సహజముగనే ధరలుపడిపోవును. అట్టులే జరిగినది. నూటికి 
నూరువంతులు ధరబెంచి ధాన్యమును అమ్మించ బ్రయత్నించుటకు లింగన్న 
లోకజ్ఞానము లేని బేల గాడు. 1679వ సంవత్సరపు మార్చి నెలలో మజ్మువదారు 
మాదన్న ఈస్టిండియా గవర్నరుకు వ్రాసిన లేఖవల్ల సంగతులు, కలరూపమున మనకు 
దెలియవచ్చుచున్నవి. ఆ రోజులలో చెలామణియందున్న రూకకు పది కాలములుగాక 
పన్నెండు కాలముల చొప్పున మద్రాసులో ధాన్యమును అమ్ముటకు ఈస్టిండియా 
కంపెని గవర్నరురైతులను వర్తకులను నిర్భంధించెను. * అది తగదనియును 
దేశమందలి విపణి వీధుల చలామణిలోనున్న వెల ప్రకారము మద్రాసులో ధాన్యము 
అమ్ముటను నిరోధించ వలదనియును మజ్మువదారు వ్రాసిన లేఖలో గవర్నరును 


160 మహామంత్రి మాదన్న 


గోరెను. దానికి “మాస్టరు సమ్మతించలేదు. ఇరువాగుల సంఘర్షణమువల్ల పండించు 
రైతులు నష్టసోసాగిరి. రైతుల ఇబ్బందులు గమనించి మహా మంత్రి మాదన్న వేపేరి, 
ఎగ్మూరులలో ప్రభుత్వపు కొనుగోలు కేంద్రములు స్థాపించెను. దానివల్ల ఈస్టిండియా 
ఆర్థికముగ నష్టపడసాగినది-గవర్నరు (ప్టేయన్సుహేం మాష్టరు బలప్రయోగముజేసి 
గోల్కొండ ప్రభుత్వము ఏర్పాటుజేసిన వ్యాపార కేంద్రములను నాశనముజేయు 
ప్రయత్నములు మొదలుపెట్టెను. ఈ సంగతి ఖుతుబుషాహి ప్రభుత్వమునకు తెలిసినది. 
అయినను మాదన్న గాని లింగన్న గాని తొణకక నిబ్బరముగ తమ పని తాము 
జేసుకొనుచు బోయిరి -శిక్షించు పాటవమును, ప్రతిజేయు చేవయు గల్లియుండియును 
మాదన్న లింగన్నలు నిగ్రహించిరి. ప్రచారమునకు భీతిజెంది దేశీయులగు కర్షకులను 
వ్యాపారులను రాబందులకు విందుగానీయలేదు వారు. 

ఖుతుబుషాహి ప్రభుత్వపు ధృఢవైఖరి ఆశించిన మంచి ఫలితముల నిచ్చినది. 
జుట్టు అందుకున్న కాళ్ళు బట్టు ప్రకృతిగల ఆంగ్లేయులు, గోల కొండ ప్రభుత్వమును, 
వేపేరి ఎగ్మూరి శాంధోము విరేశ్రము మధుపాలెము తిరువత్తూరు మున్నగు 
ప్రాంతములను ఉచితముగ గాని స్వల్ప వార్షిక కౌలుపైనగాని వీలగునంత త్వరలో 
తమ కీయవలసినిదిగ మరల ఆర్థించిరి. ఒక పర్యాయము నిర్ణయమైన కౌలు పైకమును 
మరల మరల పెంచవలదనియును ప్రార్థించిరి-పదమూడు వందల హెన్నుల 
వార్షికపు కౌలుమీద శాంధోమును తమకీయవలసినదిగ విన్నవించిరి. 

శాంథోము, ఇతరములగురేవులు కొన్ని నాశనము జేయబడుట వలన 
మద్రాసునందు వ్యాపారము, ఎగుమతులు దిగమతులు చాల బెరిగినవనియును, 
అందువలన చెన్నపట్టణపు రాబడి ఎన్నియోరెట్లు పెరిగినదనియును అందువల్ల 
నేక్నాముఖానుడు ఏర్పాటుజేసిన కౌలును బెంచవలసినదిగ లింగన్న కేంద్ర 
ప్రభుత్వమును గోరెను. మద్రాసు పరిపాలనను పర్యవేక్షించుటకు అచ్చట ఒక 
ఫౌజుదారుని నియమించవలసినదిగ తాను లోగడజేసిన అభ్యర్ధన మరల ఊదిజెప్పెను. 
దాని అవసరమును సోదాహరణముగ నొక్కిజెప్పెను. ఆంగ్రేయులది విని కలవరపడిరి. 
డచ్చివారివలె తామును గోలకొండ ప్రభుత్వము పట్ల భక్తి విశ్వాసములు వినయ 
విధేయతలు కలిగి యున్నామని వారు నివేదించు కొనిరి. తమ ప్రార్ధన మన్నించి 
తాము గోరినపై గ్రామములను, న్యాయ, నేరనిరోదక, నాణముద్రణాధికార యుక్తముగ 
తమకు ప్రసాదించ వలసినదిగ వేడిరి. డచ్చివారితో అన్ని విషయములందు తమకు 


ఆంతరంగిక విధానము 161 


సమముగ సౌకర్యములు కలిగించ వలసినదిగ అర్ధించిరి. ఎట్టి పరిస్థితులలోను చెన్న 
పట్టణపు కౌలును రాబట్టుకొను అధికారమును లింగప్పకు ఈయవలదని ప్రార్థించిరి. 
* ఈ లేఖలోని వారిభాష వినయస్వాతిశయ సమపాళ్ళ సమ్మిళితము. 

సెప్టెంబరు 1679లో తన ప్రాంతీయాధికారమునకు లోబడియున్న 
రేవులనుండి పన్నులను, కౌలుకీయబడిన గ్రామముల కౌలురొక్కమును, రాబట్టుటకు 
తనకున్న అదికారమును మరల ధృవపరుచు వలసినదిగ కర్నాటకపు రాజపాలుడగు 
అక్కన్నను లింగన్నను అభ్యర్థించెను. * ఐరోపీయులు తరుచు లేవనెత్తు చిలిపికయ్యము 
లను శాశ్వతముగ ఖననము జేయుటకీ అభ్యర్థన యభిప్రాయమై యున్నట్లు 
దోచుచున్నది. 

ఇది యిటులుండ ఆగష్టు 1679లో లింగన్నఉద్యోగము పెరిగినది. లింగన్నను 
ఆంగ్లేయులు న్యూనపరుచుట మానలేదు. మద్రాసు గవర్నరునకు లింగన్న “మద్రాసు 
గవర్నరు తన సమస్మంధుడని భ్రమించవలదనియును వారు తనను సాంప్రదాయము 
(ప్రకారము గౌరవించవలసియె యుండునని హెచ్చరించెను. ఆంగ్లేయులకిది 
సమ్మతముగానందున ప్రభుత్వమునకును వారికిని మరల ఘర్షణ ఆరంభమైనది. 
ఈ స్పర్థను పురస్కరించుకొని పరాసులు గోల్కొండ ప్రభుత్వమును మంచి జేసుకొని 
శాంథోమును సంపాదించ మరల బ్రయత్నించిరి. పరిస్థితులలోని ఈ మలుపు 
ఆంగ్లేయుల కశనిఘాతమైనది. మద్రాసు సమీపములో నున్న శాంధోము పరాసులకు 
స్వాధీనపడిన ఆంగ్లేయుల వాణిజ్య, రాజకీయ, రక్షణ, పరపతులకు పెద్ద దెబ్బ 
దగులును. అందువలన వారు తమ తలబిరుసు తనమునకును, హిరణ్యాక్షవరములకు, 
తిలోదకములిచ్చిరి. తమపేర శాంధోము కౌలునకు దొరకదని తెలుసుకొని, దానిని 
తమ కనుకూలుడగు ఒకదేశీయ వర్తకునిపేర పదమూడు వందల వార్షికపు కౌలుపై 
29-11-1679న సంపాదించుకొనిరి. దానిని వీరు తమ మిషత్రుడగు కాస వీరన్నను 
ప్రోత్సాహపరచి కౌలునకు దీసుకొనునట్లుజేసిరి. తాము తమపేరదీసుకున్న ట్రిప్లికేను 
కౌలును తమ వణికృభు (మలికుత్తుజ్ఞారు)అగు కాస వీరన్న పేర కౌలునకిచ్చిరి. ఈ 
నాటక మును పసిగట్టిన పరాసువారు కాస వీరన్న వ్యాపారమునకు అవరోధములు 
గల్పించసాగిరి. ఆంగ్లేయులతో ఈ విషయమున వారు వివాదపడిరి. వారి మధ్య 
తరుచు ఘర్షణలును జరుగసాగెను. కాసవీరన్న విసిగి లింగన్న సాయమర్ధించెను. 
లింగన్న సూచనమేరకు వీరన్న తనపేరనున్న శాంధోముకౌలును లింగన్న పేర తిరిగి 
వ్రాసిఇచ్చెను. దీన వీరన్నకు శాంతి లభించినది. పరాసులును ఆంగ్రేయులును కూడ 


162 మహామంత్రి మాదన్న 


శాంధోము మీద ఆశను వదలుకొనిరి. అయినను ఆంగ్లేయులు ప్రయత్నమును 
మానలేదు. మద్రాసు గవర్నరు అక్కన్న న్యాయబుద్ధిని నిషపట స్వభావమును పొగడుచు 
సుల్తాను మరియు దీవానులు ఫర్మానా, హుకుంనామల ద్వార కాసవీరన్న పేర ఇచ్చిన 
శాంథోము కౌలును తమపేర స్థిరపరుచవలసినదిగ విన్నవించిరి. అక్కన్న వారి అభ్యర్థన 
మన్నించెను. 

ఐరోపీయులచే ఖుతుబుషాహీల శాసనముల గౌరవింపజేయుటచే లింగన్న 
వాంఛితము. 1680వ మార్చినెలలో కాసవీరన్న చనిపోయెను. ఆతని బంధువు, 
పెద వెంకటాద్రి ఆతనికి వారసుడయ్యెను. కాసవీరన్నకు మద్రాసులో గల 
స్థిరచరాస్థులను గురించి ఆంగ్లేయులకును పెదవెంకటాద్రికిని ఘర్షణ ప్రారంభమైనది. 
ఆంగ్లేయులాతనిని పలువిధముల హింసించిరి. ఈ సంగతులన్నియును కర్ణాటకపు 
తరఫుదారగు మహమ్మదిబ్రాహీమునకు వివరముగ దెలిపి తాను లోగడ గోరినట్లు 
మద్రాసులో న్యాయశాంతి భద్రతలను సంరక్షించుటకు గోల్కొండ ప్రభుత్వమొక 
ఫౌజుదారును గాని హవాల్లారుని గానినియమించవలసిన అవసరమెంతేని గలదని 
జెప్పెను. ఈ యవసరమును గురించి కేంద్ర ప్రభుత్వమునకును నచ్చజెప్పెను. అందుచే 
మహా మంత్రి మాదన్న ఇబ్రాహీముఖానునకు మద్రాసులో ఒక హవల్లారును 
నియమించ ఆజ్ఞాపించెను. ఆంగ్రేయులకా నియామకమున కంగీకరించక దప్పలేదు. 
డచ్చివారు ఆంగ్లేయులకు జరిగిన భంగపాటునకు గర్వించి అవజ్ఞతగ ప్రవర్తించిరి. 
ఆగస్టు 1680లో లింగన్న వారిని అదుపుజేయుటకు పులికాటును ముట్టడించెను. 
వారు దాసోహమని దోసిలొగ్గిరి. ఆంగ్లేయులతో బాటు వారికిని గుణపాఠము కలిగినది. 
శాసనమును, ప్రభుత్వమును అందరు సమముగ గౌరవించవలసినదె. నెలవులు 
దప్పున దెవ్వరైన ఎంతగొప్పవారైనా మన్నుగరువవలసినదే. 

1680 సంవత్సరపు మధ్యకాలములో లెక్కల పరిశీలనకును పరిపాలన 
కార్యకలాపముల పర్యవేక్షణకును హవల్లారు మద్రాసువచ్చినప్పుడు గవర్నరు నకు 
ఆతనికి సైనిక వందనాది మర్యాదలు నెజపక తప్పినది గాదు. కాని ఆ 
సంవత్సరములోనే మరల ఆతను రెండవ పర్యాయము లెక్కల పరిశీలనకు వచ్చినప్పుడు 
మర్యాదలకు బుద్దిపూర్వకముగ లోపము జేయబడినది. అంతియేగాక బహిపుస్తకములు 
దేశీయగణికులనుండి దీసివైచి వానిని ఆంగ్రేయగణికుల పరమొనర్చిరి. అందుకు 
లింగన్న కోపగించి సెప్టెంబరు 1680లో నలువైపుల నుండి మద్రాసును ముట్టడించెను. 
పేష్మషును వెంటనే జెల్లించ వలయుననియును హవాల్లారును గౌరవించని నేరమునకు 


ఆంతరంగిక విధానము 163 


దండుగ నీయ వలయుననియును, ఇందుకు సంబంధించిన అన్ని విషయములు 
తనతో జర్చించుటకు, కంపెని తన ఇరువురు ప్రతినిధులను బంపవలయుననియును 
మద్రాసు గవర్నరునకు వార్తబంపెను. * 

వడ్డీలేకుండ ప్రభుత్వమునకు కొంత రుణమీయ వలయుననియును 
సాంప్రదాయము ప్రకారము కాసవీరన్న వారసుని నుండి తనకు రెండువేల హెన్నుల 
పేష్మషును వసూలు చేసి జెల్లించవలసి యుండుననియును దెలిపెను. ముట్టడి 
ప్రభుత్వము ఆజ్ఞపై జరిగినదనియును, కంపెనివారు ప్రభుత్వము విధించు నిబంధనలు 
ఒప్పుకొనినచో ముట్టడి ఎత్తివేయబడుననియును దెలిపెను. ప్రత్యుత్తరము లేనందున 
ముట్టడి తీవ్రముగ జరిగినది. సున్నము ఇటుక మున్నగు నిత్యావసర వస్తువులు 
గూడ మద్రాసులోనికి బోనీయలేదు. తుదకు దీనులై ఆంగ్లేయులు రాజు, ప్రధానుల 
దయాభిక్ష వేడిరి. వారు విధించిన నిబంధనలు ఒప్పుకొనిరి. అందువలన 16వ 
సంవత్సరపు నవంబరు నెలలో తానాషా ముట్టడిని ఉపసంహరించ వలసినదిగను 
ఆంగ్లేయుల వ్యాపారము యడ దాక్షిణ్యముగ ప్రవర్తించ వలసినదిగను లింగన్నకు 
వ్రాసెను. అట్టులే జరిగినది. కాని దాని వలన ఆంగ్లేయుల అహంకారము గాని 
దానిని అణచు లింగన్న అభిప్రాయముగాని సడల లేదు. ఆంగ్లేయులీతడవ 
దేశీయవర్ణకారు (రంగ్రేజు) లను బాధింపసాగిరి. లింగన్న వారలను శాంథోములో 
నుంచి వారికిని వారి వ్యాపారమునకును రక్షణ గల్పించెను. అందుచె కంపెనీకి 
నష్టము కల్లినది. కంపిని రంగుల అమ్మకములు అద్దకములు దెబ్బతినినవి. 

రాజాజ్ఞా పత్రములును రాజోద్యోగులును వచ్చినప్పుడు పట్టణము బైట 
కొంతదూరమెదురేగి వారిని గౌరవించుట ఆనాటి సాంప్రదాయము. మద్రాసు గవర్నరు 
ఆ సంప్రదాయమున కతీతుడు గాడు. మద్రాసు గవర్నరులట్టులే జేయుచుండిరి. 
కాని పైన సూచితమైన ముట్టడి ఎత్తివేతను, ఆంగ్లేయులు లింగన్నపై తమ విజయముగ 
భావించిరి. మత్తెక్కిపై సాంప్రదాయమును సరకు సేయలేదు. ఆపై వచ్చిన రాజశాసన 
పత్రములను గౌరవించలేదు. సాంప్రదాయమును నిరాదరించిరి. ఈ యతి క్రాంత 
మర్యాదను లింగన్న కేంద్ర ప్రభుత్వమునకు దెలిపి ముట్టడి కనుమతి బడసెను. 
జరిగిన అపచారమునకు క్షమాపణ జెప్పుకొని అపరాధము క్రింద హెచ్చు మొత్తమును 
జెల్లించ వలయుననియును అందుకు దప్పిన వారి వ్యాపారమును చెన్నపట్టణమందలి 
వారి ఆయువుపట్టులు నాశనము జేయబడుననియను లింగన్న వారిని హెచ్చరించెను.ో 

లింగన్న ధాటికి ఆంగ్లేయులు తట్టుకొనలేక తమ వర్తక స్థావరములను గోల్కొండ 


164 మహామంత్రి మాదన్న 


భూభాగముల నుండి ఉపసంహరించు కొననెంచిరి. వానిని జింజీ ప్రాంతమునకు 
మార్చి దానిని తమ వాణిజ్య కేంద్రముగ జేసుకొన దలచిరి. తుది ప్రయత్నముగ 
వారొక వినమ్ర వినతి పత్రమును అక్కన్నకు బంపుకొనిరి. ఆతను వారి దీనాలాపము 
లాలకించి జాలిజెంది, ఆంగ్రేయుల యడ దయ గలిగి యుండుమని లింగన్నకు 
వ్రాసెను. పరిస్థితుల కలరూపును దెలుసుకొనుటకు తానా ప్రాంతములకు 
వచ్చుచున్నాననియును అక్కన్న దెలిపెను. కర్ణాటకపు రాజపాలుడగు అక్కన్న 
29-2-1681న బయలుదేరెను. అక్కన్న వచ్చు వరకు తమ ప్రవర్తనను 
సరిదిద్దుకొనకున్న విషమ పరిణామములు దప్పవని లింగన్న ఆంగ్లేయులను 
హెచ్చరించెను. అక్కన్న బయలు దేరి తిరుపతి మట్టుకు వచ్చెను. అచ్చట ఆంగ్లేయులు 
గాని డచ్చివారు గాని ఆతనిని గౌరవించలేదు. అందువల్ల ఆతను అసంతృప్తుడై 
చెన్నపట్టణములోను పులికాటులోను గల వారి వ్యాపారమాపుజేయించుమని లింగన్నకు 
ఆజ్ఞయిచ్చెను. * లింగన్న ఈ విషయము ఐరోపీయులకు తన దీవాను ద్వారా 
14-3-1681న తెలియబరిచెను. ఏ వస్తువును మద్రాసులోనికి దీసుకొనిపోయి 
అమ్మకూడదని పరిసరముల ప్రజలను ఆజ్ఞాపించెను. పరిసరములవారు మధ్రాసు 
కోటలోనికి వచ్చిన వారిని లింగన్న క్రోధాగ్నిబారినుండి రక్షింతునని మాస్టరు ప్రతిగ 
ప్రకటించెను. కఠినముగ పర్యవేక్షణ జరుగుచున్నను కట్టుదిట్టముగ ముట్టడి 
సాగుచున్నను, ఆంగ్లేయులు దొంగతనముగ రాత్రులందు వస్తువులను మద్రాసు 
కోటలోనికి జేరవేయుచుండిరి. అంతబోక అడ్డుపడిన కావలివారలను వారొక 
రాత్రిచావమోదిరి. అది లింగన్నకు మరింత క్రోధకారణమైనది. *” 

దాని పర్యవసానము సర్‌స్టేయిన్సు హేం మాస్టరుకు అనుభవైక వేద్యము. 
ఇక నెదిరించి లాభము లేదని తెలుసుకొన్న సర్‌ స్టేయిన్సు, సుల్తాను భూషణకారుడగు 
నజరుబేగు ద్వార అక్కన్నకు రెండువేల 'హెన్నులును మద్రాసు వణిక్ష్రభువును లింగన్న 
స్నేహితుడను అగుపెద్ది వెంకటాద్రిపరముగ లింగన్నకు మూడువందల హొన్నులను 
కానుకగ సమర్పించుకొనియెను. తన పూర్వ పద్ధతులను వదిలెను. ప్రభుత్వ 
శాసనములు ప్రభువుల చిత్తవృత్తులు దెలుసుకొని వాని ననుసరించి నడుచుకొన 
బూనెను. అట్లు మెలగి వారి దయను సంపాదించుటయే తనకును తన కంపినికిని 
ప్రయోజనకారియని ఆలస్యముగనైనను గ్రహించెను.  లంచముల ద్వార, మాదన్న 
అక్కన్న లింగన్నలను వంచుట, బెదిరింపులవల్ల వారలనదరించుట విషపూరిత 
దుష్ప్రచారములచే వారిని లోపరుచుకొనుట వీలుబడదని తుదకు ఐరోపీయులు అర్ధము 


ఆంతరంగిక విధానము 165 


జేసుకొనిరి. మాదన్న లింగన్న అక్కన్నలు, గోల్కొండ పరపతికి హానికలిగించు ఎట్టి 
చర్యలు దీసుకొనరని అట్టివి వారు సహించరని పాశ్చాత్యులర్ధము జేసుకొనిరి. 
విదియనాడు అగుపడని చంద్రుడు తదియనాడు తానే అగుపడును. 

ఆ రోజులలో గోల్కొండ యందు కంపిని ప్రతినిధులిరువురు ఉండెడి వారు. 
వారు కంపిని ముఖ్య ప్రతినిధియగు వీరరాఘవునిక్రింద బనిజేయువారు. ఒకనిపేరు 
వల్లభనేని గోపయ్య రెండవవాడు హార్షిఖుమిడియాన్‌ 1-7-1681 వల్లభనేని గోపయ్యచే 
వ్రాయబడిన లేఖ (గంథస్థమై భద్రముగ నున్నది. ఆంగ్లేయులు కొన్ని గ్రామములను 
ప్రభుత్వానుమతి లేకుండ స్వాధీన బరుచుకొని నందు వల్లను అచ్చటి ప్రజలపై 
అత్యాచారములు జరిపి నందులకును తిరుపతికివచ్చిన అక్కన్నను సన్మానించ 
నందుకును అక్కన్న మాదన్నలు కోపించి మద్రాసు గవర్నరగు సర్‌ (స్టేయిన్సు హేం 
మాస్టరు పై పన్నెండువేల హెన్నుల జరిమాన విధించిరని ఆ లేఖ వల్ల తెలియు 
చున్నది. ట్రిప్లికేను కౌలును రద్దు బరిచి ఆంగ్లేయులు దానిని పెద్ద వెంకటాద్రి నుండి 
లాగుకొనిరి. అచ్చట నున్న పార్థసారధి దేవాలయమును, వెంకటాద్రియును 
ఆంగ్లేయులును నిర్లక్ష్యముజేసిరి. అందుచే మాదన్న ఆజ్ఞననుసరించి లింగన్న 
ట్రిఫ్లికేనును, పార్థసారధి దేవాలయ యుక్తముగ వెంటనే స్వాధీన బరుచుకొనియెను. 
ఐరోపీయులెన్ని పర్యాయములు అవజ్ఞ తగను అసభ్యత గను ప్రవర్తించినను మాదన్న 
జీరికిన్గొనెడివాడుగాడు. కాని రాజ్యగౌరవమును ఆర్థిక సౌష్టవమును దెబ్బదిను 
సమయములందు మాత్రము మాదన్న గల్పించుకొని అట్లు జరుగ నిచ్చెడివాడు కాడు. 
ఇతర విషయములందాతడు వారియడ దాక్షిణ్యము గలిగి యుండెను. 


సర్‌ విలియం గై ఫోర్టు 1681-1686: 


క్రీ. శ. 1681వ సంవత్సరపు జూలైలో ప్రారంభములో సర్‌ విలియం గైఫోర్లు 
మద్రాస్‌ గవర్నరుగ వచ్చెను. 10-7-1681న లింగన్న ఆతనికి స్వాగతములు బల్ముచు 
ఒక సుదీర్హమగులేఖ బంపెను. దానిలోని కొన్ని ముఖ్యాంశముల సారాంశము క్రింద 
పొందుబరుచనైనది. అది ఆంగ్లేయులతో తనకు జరిగిన సంఘర్షనల కారణము 
దెలుపుచున్నది. “... మాస్టరు స్వాతిశయి. ఆతను న్నాతని భృత్యువునిగ భావించి, 
నాకు వ్రాయువాడు. రాజశాననములు అలక్ష్యము జేసెను. దేశీయులను 
అగౌరవపరిచెను. తాను స్వతంత్రించి వారిపై దండుగలు విధించి రాబట్టు 
కొనుచుండెను. వారిపై ఇతర శిక్షలను గూడ విధించెను. మద్రాసు పౌరులు మద్రాసులో 


166 మహామంత్రి మాదన్న 


నమ్ము ధాన్యమును దప్ప గోల్కొండ రాజ్యపు ఏ ఇతర - భూభాగముల ధాన్యమును 
గొన్నను అమ్మినను కఠినముగ దండించెడివాడు. అక్కన్న ఈ ప్రాంతమునకు 
వచ్చినప్పుడు సర్‌ (స్టేయన్సు హేం మాస్టరు ఆతని దర్శించి సన్మానించలేదు. అందువల్ల 
అక్కన్న ఆగ్రహించి ఆంగ్లేయులను మద్రాసు నుంచి తరిమివేయ నాజ్ఞాపించెను. 
శాసన ధిక్మారమును జేయు వర్తకులను మాత్రమే నేను దండించినాను. మాస్టరు 
జేసిన తప్పులను చాలమట్టుకు సరకు సేయక సైరించినాను. ఒక్క మద్రాసును 
మాత్రమే 1200 హెన్నుల వార్షికపు కౌలుపై ఆంగ్లేయులకు ఈయబడినది. కాని 
వారు మైలాపురము, శాంధోము, ట్రిఫ్లికేను మున్నగు ప్రదేశములను అక్రమముగ 
స్వాధీన బరుచుకొనిరి. దాని వలన ప్రభుత్వమునకు కల్గిన నష్టమును ఆంగ్లేయులు 
బూడ్చవలసియుండును. నేను ఖుతబుషాహీ సేవకులలో చిన్న సేవకుడును, ప్రభుత్వపు 
ఆజ్ఞలను పాటించుట నా విద్యుక్తధర్మము. ఆంగ్లేయుల అక్రమ వ్యాపారము వలన 
ప్రభుత్వమునకు గలిగిన ఆర్థిక నష్టమును పూరించ వలసియుండును. శాసన 
సమ్మతముగ నడుచుకొని, ప్రభువునకు సంతృప్తి కలిగించుటయే ఆంగ్లేయులకు 
ప్రయోజనకారి. సర్‌ (స్టేయిన్సు హేం మాస్టరు గోలకొండ వ్యాపారమును నష్టబరిచెను. 
గోల్కొండ వాణిజ్య నౌకలను బట్టుకొని స్వాధీన బరుచుకొనియెను. అయినను దయశీలి 
ప్రధాని ఆతనిని కఠినముగ శిక్షించలేదు. ఆంగ్లేయుల మితృడును వారి వణికభువును 
అగు కాసవీరన్న వితంతువును ఆంగ్లేయులు క్రూరముగ వేధించిరి. వారు ఆమె 
సర్వసంపదలను స్వాధీనబరుచుకొనిరి. అది అక్కన్నగారికి సైరింప రాని దుశ్చర్యగ 
దోచినది.”ో 

సర్‌ విలియం, గవర్నరుగ, మద్రాసు వచ్చిన తదుపరి గూడ పరిస్థితులలో 
చెప్పుకొనదగు అభివృద్ధికరమగు మార్పేమియును రాలేదు. ప్రభుత్వపు పనులలో 
ముఖ్యముగ వాణిజ్య నౌకాయాన వ్యాపారములకు ఆంగ్లేయులు అవరోధములు 
కలిగించుచునే యుండిరి. అందువలన అక్కన్న ఆంగ్లేయులకు లింగన్నను విసిగించ 
వలదనియును, శాంధోములో ప్రభుత్వమునకై ఆతను నిర్మించుచున్న ఓడల పనికి 
అవరోధము కలిగించ వలదనియును వీలగు నంత సాయముజేయు మనియును 
వ్రాసెను. అంతయే గాక ప్రాంతీయ కేంద్ర ప్రభుత్వములతో లింగన్న ద్వార 
వ్యవహరించ వలసి నదిగ హెచ్చరించెను. * దీనివల్ల లింగన్న పదవి అధికారము 
పెరిగి నట్లును ఖుతుబుషాహీ ప్రభుత్వమునకు నౌకావ్యాపారమును నౌకానిర్మాణ 
పరిశ్రమయును ఉన్నట్లు ధృవపడుచున్నది. 


ఆంతరంగిక విధానము 167 


ఈ హెచ్చరిక తదుపరియు సర్‌ విలియం తన పూర్వికుని పద్ధతిననే ప్రాంతీయ 
కేంద్ర ప్రభుత్వములతో స్వయముగ వ్రాతపూతలు జేయు అనుమతిని బొంద 
బ్రయత్నించుచునే యుండెను. గోల్మొండలోని తమ ప్రతినిధులలో ఒకరగు హర్షిఖు 
మీడియాన్‌ పరముగ మహామంత్రి మాదన్నకు రెండువేల హెన్నుల కానుకలను 
సమర్పించుకొని ఆపై అట్టి అనుమతినిగోరెను. మాదన్న అట్టి అనుమతిని 
నిరాకరించెను. ఉత్తర ప్రత్యుత్తరములు లింగన్న ద్వారానే జరుగవలయునని 
ఆదేశించెను. అందుకు కినిసి హార్నిఖు మీడియాన్‌ మాదన్న లంచగొండి అనియును, 
లింగన్న ఇరువదివేల హోన్నుల ఆసజూపుటచే అట్లు ఆదేశించి నాడు అని 
16-7-1681న వ్రాసినాడు. 

హర్షిఖుమీడియాన్‌ తన వ్రాతలలో తనకు తెలియకుండగనే లింగన్న 
నిస్వార్థతను సమర్ధతను పరిపాలన దక్షతను ప్రశంసించినాడు. మద్రాసు సమీపములోని 
శాంధోమును పునరుజ్జీవిత మొనర్పవలయుననియును అటనొక కోటను 
నిర్మించవలయు ననియును, గోలకొండ ప్రభుత్వవాణిజ్య నౌకలను అట తన 
పర్యవేక్షణలో నిర్మించ బడవలయుననియు ఆతని కోరిక యని హర్నిఖుమీడియాన్‌ 
వ్రాసినాడు. లింగన్న అందుల కనువగు పథకమును నిర్మించుకొనియెననియును 
ఆతను గ్రంధస్థము జేసినాడు. అక్కన్న మాదన్నలు ఈ విషయములో అవసరమగు 
సాయమందించమని మద్రాసు గవర్నరుకు వ్రాసినట్లు హర్నిఖుమీడియాన్‌ లేఖలవల్ల 
దెలియుచున్నది. 

30-7-1681వ తేదీనాటి లింగన్న లేఖ వలన ఆంగ్లేయుల సమస్యలు 
పరిష్మారమైనట్లు దెలియుచున్నది. మద్రాసును లింగన్న అధికారమునకు 
అప్పగించబడినట్లును ఈ లేఖ వలన దెలియుచున్నది. ఈ రాజశాసనమును మాధవ 
ఖానూన్‌గోయను ప్రభుత్వ వ్రాయసకాడు వ్రాసినాడు. దానిలో కర్ణాటక ఫౌజ్ఞారగు 
లింగన్నకు, మద్రాసును, ఆంగ్లేయుల వైపున, కెప్టెను మూరు ఒప్పగించి నట్లు 
దెలుపబడినది. దేశీయ విదేశీయ వ్యవహారములు ఇకముందు లింగన్నపరముగ 
నిర్వర్తించకొనవలయు ననియును ఆ పత్రములో ఆదేశించబడినది. లింగన్న ఈ 
రాజశాసనమును సర్‌విలియము గైఫోర్టు వద్దకి బంపుచు పట్నము వెలుపలికి వచ్చి 
ఫర్మానాను శిరోధార్యము జేసి సన్మానించవ లసినదిగ సందేశమంపెను. ** 

అక్కన్న మాదన్నలచే వ్రాయబడిన మరి రెండు లేఖలు భద్రితములై యున్నవి. 
మొదటిది మాదన్నచే లింగన్నకు వ్రాయబడినది. ఆంగ్లేయులు కేంద్ర, ప్రాంతీయ 


168 మహామంత్రి మాదన్న 


ప్రభుత్వములతో లింగన్నను తోసిరాజని స్వయముగ వ్యవహరించ బ్రయత్నించి 
రనియును అందులకు తాను సమ్మతించ లేదనియును అందు వ్రాయబడినది. దీని 
వలన 16-7-1681 నాటి హర్ష్నిఖుమీడియాన్‌ లేఖ శుద్ధాబద్దమనియును ఉద్వేగ 
చిత్తముతో బుద్ధి పూర్వకముగ దుష్ప్రచారార్థము వేయబడిన అభాండమనియును 
దేలిపోవుచున్నది. 

రెండవలేఖ అక్కన్నచే 30వ జూలై 1681న లింగన్నకు వ్రాయబడినది. 
మద్రాసు తన యధీనమునకు రాగనే పూర్వముతనను, ప్రభుత్వమును, ధిక్కరించిన 
వ్యక్తులను లింగన్న నిర్బంధించెను. ఆంగ్లేయుల అనుయాయులగు పలువురు వర్తకులను 
చెరబెట్టించెను. కంపినీ వణిక్రభువగు అయితప్ప చెట్టి గృహమును దోపిడి జేయించెను. 
చెన్నపట్టణము ముట్టడించి అచ్చట వ్యవహార వ్యాపారములను నిరోధించెను. 
ఇవన్నియును అక్కన్నకు దెలిసినవి. అందుచే ఆతను లింగన్న ప్రవర్తన యడ తన 
అప్రియమును వెలిబుచ్చుచు బంధితులను వెంటనే వదలుమనియును దోచుకొనిన 
సొమ్మును తిరిగి దాని యజమానులకు ఇచ్చివేయుమనియును ముట్టడి ఎత్తివేయు 
మనియును ఆంగ్రేయుల సక్రమ వ్యాపారమునునిరోధించవలదనియును హెచ్చరించుచు 
కఠినముగ వ్రాసెను. ఇకముందు లింగన్న మర్యాద తప్పినడువడని తానాసించు 
చున్నాననియును ఆంగ్రేయులను గాని లేక ఏ యితర విదేశీయ వర్తకులను 
ఇబ్బంది పెట్టట నష్టముల పాలుజేయుట ప్రభుత్వాభిమతము గాదని స్పష్టపరచెను. 32 

ఈ లేఖస్వామ్యమును శంకించు అవకాశాలు లవలేశములులేవు. అక్కన్న 
వినిచికాకుపడిన విషయములు అన్నిగాకున్న కొన్నియైనను పరిశోధించవలసియున్నది. 
అక్కన్న క్రూరుడు, పక్షపాతి, సభ్యత తెలియని మొరటు మానిసి. అన్న ఆరోపణలు 
అబద్ధములనుటకు పైన ఉదాహృతమైన ఉత్తరము ప్రబల నిదర్శనము. ఈ పత్రము 
ఆతను న్యాయశీలియనియును శాసనబద్దుడనియును, ఆతను పాశ్చాత్యవర్తకుల యందు 
ముఖ్యముగ ఆంగ్లేయ వణిక్కుల యందు సాంద్రసానుభూతి, దయగలవాడనియును 
శాసనము ముందు అందరు సమానులే అనియును శాసనములను ధిక్కరించు వారి 
యడ స్వపరన్యూనోన్నతుల తారతమ్యమును సీరికిన్గానని నిష్టురుడనియును 
సుస్పష్టమగుచున్నది. ఆతని ఈ నీమము చరిత్రకందిన పరిపాలకులందు ఎందరు 
పాటించిరి? లింగన్న కంటె ఉన్నతాధికారి సమీప రక్తసంబంధి సైతము తప్పు జేసిన 
సైరింవని న్ఫిరవ్రతుడు. ఇప్పట్టున లింగన్న (ప్రవర్తనను గురించి లోతుగ 
పరిశోధించవలసిన యవసరము గలదు. 


ఆంతరంగిక విధానము 169 


రెండు మూడు పర్యాయములు సర్‌ విలియం గైఫోర్డు కూడ లంచమిచ్చి 
మాదన్నను ఇతర ఉన్నతోద్యోగులను లోబరుచుకొని తమ పనులు సాధించుకొన 
(బ్రయత్నించెను. 9వ ఆగష్టు 1681న మాదన్న ఆదేశానుసారము మద్రాసు గవర్నరగు 
సర్‌ విలియం గైఫోర్టునకు లింగన్న ఈ విధముగ వ్రాసెను. “దీవాను మాదన్నను 
సంతోషబరుచునవి కానుకలు కట్నములు కాంచనములు నజరానాలు లంచములు 
గావు. వినయ విధేయతలు, సభ్యతా మర్యాదలు మాత్రమే ఆతనిని తృప్తిపరుచగలవు. 
దివానునకు సిరి సంపదల లోటులేదు. ఆతను తన సంపదను కంపినీవారి వల్ల 
అభివృద్ధి పరుచుకొన గోరుటలేదు. మీ పూర్వాపరాధముల ఆతను క్షమించినాడు. 
ముందు జాగ్రత్తగ మెలగ వలయును.” 

మాదన్న లంచగొండియని, పాశ్చాత్యులును మొఘ్లాయి చరిత్రకారులును 
యితరులును ఆతనికి ఆయాచితముగ దగిలించిన బిరుదులోని సత్యాసత్యములకు 
పై ఉత్తరమొక మచ్చుతునక. ఆ రోజులలో కానుకలు సాంప్రదాయ సిద్ధములు 
సమాజామోదితములు అగుట లంచములనబడవు. మాదన్నను పెద్దనజరానాలు, 
నియమిత మార్గమునుండియు నీతిరీతులనుండియు దప్పించి పెడ మార్గమున 
బెట్టించలేక పోయినవి. మాదన్న నీతి నియమము పరిపాలన పటిష్టత శాసనద్ధత 
ఆశిధారావ్రతము అన్నది నిస్సంశయము. 

పైన సూచించ బడిన లింగన్న లేఖయందు, *... పట్టణములో దీవాను 
వ్యాపారమునకు సాయపడు”మని ఆంగ్లేయులను గోరెను, అక్కన్నమాదన్నలకు గూడ 
ప్రభుత్వముతో బాటు భూసమద్ర వ్యాపారములున్నట్లు దీనివలన ధ్వనించుచున్నది. 
ఇచ్చట “దీవాను” అనుపదము ప్రభుత్వమునకు పర్యాయపదముగను ఆ యర్ధమందే 
వాబడినట్లుగను దోచుచున్నది. “దీవాను” అను పదము సాధారణముగను ఆంగ్లేయులచే 
ముఖ్యముగను అనిశ్చితార్థముగ ఉపయోగించబడినట్లు దెలియుచున్నది. దీవాను 
అన్న మాదన్న రోజులలో ముఖ్యమంత. అందుండియే “దీవాణము” 
(దర్చారు-ప్రభుత్వము) అను పదముదృవించినది. అది ప్రభుత్వమునకు 
పర్యాయపదముగ వాడబడినట్లు సందర్భమును బట్టి దేటపడుచున్నది. అయితే 
వాతపూతలలో “దివాణి పదమునకు బదులు దివానని ఆనాలోచితముగ 
నిర్లక్ష్యముగను ఉపయోగించినట్లు సంశయముకలుగుచ్చుది. క్రీ. శ. 1686-87 
నాటి ఉత్తరములవల్లను మరియు ఇతర (వాతపూతల వల్లను పైసంశయమునకు 
బలము కలుగుచున్నది. ఏలనన 1686వ సంవత్సరపు ప్రధమార్ధముననే దీవాను 


170 మహామంత్రి మాదన్న 


మాదన్న హత్యజేయబడియెను. వేరొకరాపదవికి నియమితుడును గాలేదు. అయినను 
1687వ సంవత్సరపు ఏప్రిల్‌ మరియు జూనులలోని లేఖలలో *... చెన్నపట్టణములోని 
దివాను వ్యాపారమునకును, దానికి సంబంధించిన ఇతర వ్యవహారములకును 
సాయము జేయుమని” వ్రాయబడినది. * ఈ సంపుటిలో గనబడు ఇతరలేఖలు 
చదివినను పై అభిప్రాయము బలపడును. దివానుపదము వెంట మాదన్న పేరలేకున్న 
దానిని దివాణముగ భావించుటయే సందర్భశుద్ధిగ దోచుచున్నది. ఈస్టిండియా కంపినీ 
లేఖల నమ(గ వరిశోధనవల్ల అక్కన్న మాదన్నలకు గూడ భూనము[ద 
వ్యాపారములున్నట్లు తెలియుచున్నది. 

గర్విమాస్టరు స్థానములో రాజనీతిజ్ఞుడగు సర్‌ విలియం గైపోర్టు, ఈస్టిండియా 
కంపిని గవర్నరుగ మద్రాసులో నియమితుడైన తదుపరి ఖుతుబు షాహీ ప్రభుత్వముతో 
ఆంగ్లేయుల సంబంధములు బహుమెల్లగ నైనను, పరిమిత వ్యవహారములయందు 
మెరుగు పడసాగినవి. వారిప్పుడు ఖుతుబుషాహీ ప్రభుత్వము యడ బాహరికముగనైనను 
వినయ విధేయతల జూపసాగిరి. ప్రారంభమందే సర్‌ విలయమునందు 
ప్రభుత్వమునకును లింగన్నకును మంచి యభిప్రాయము వేరూరినది. ప్రభుత్వమాతనికి 
తమ సంతృప్తి చిహ్నములబంపినది. అక్కన్న యాతనికి తమ ఆదర సంతృప్తులను 
దెలుపుచు 2-9-1681న ఉత్తరమొకటివ్రాసినాడు. పై లేఖలో ఆతను దీవాను 
వ్యాపారమునకు సాయము జేయవలసినదిగ సర్‌ విలియం గైఫోర్టును గోరెను. ఈ 
సదవకాశమును పురస్మరించుకొని, కొన్ని ప్రదేశములను నాణ ముద్రణాధికారములను 
న్యాయాధికారమును సంపాదించ సర్‌ విలియం బ్రయత్నించెను. ** 

అధికారము ఆంగ్లేయులకు దఖలు పరిచిన ప్రభుత్వమునకు విశేషముగ ధన 
నష్టము అగుటయే గాక రాజకీయముగ పరపతియు దెబ్బతిన గలదని తెలుపబడెను. 
అయినను ఈస్టిండియా కంపిని పెద్దమొత్తమును పరిహారముగ (ప్రభుత్వమునకు 
వార్షికముగ జెల్లించిన ఆ యభ్యర్థన పరిశీలించబడునని దెలుపబడెను. ఆంగ్లేయుల 
ప్రతినిధి వీరరాఘవుడు లంచమిచ్చి ఆ యధికారమును సంపాదించ విఫలప్రయత్నము 
జేసెను. లంచమిచ్చి మాదన్నను వశపరుచుకొనుట సాధ్యము గాదన్న నగ్నసత్యము 
మరొకసారి ప్రకటితము అయినది. వీరరాఘవుని లేఖవల్ల మరొక విశేషము 
దెలియవచ్చుచున్నది. అక్కన్న శ్రీశెల యాత్రకు బయలుదేరుచుండ మొఘలాయిల 
దండు దక్షిణములో ప్రవేశించిందని తెలియ యాత్ర. సంరంభము విరమించుకొని 
అక్కన్న సైనిక సంరంభములో నిమగ్నుడయ్యెనట. 


ఆంతరంగిక విధానము 171 


పాశ్చాత్యుల రాపిడి దోపిడీలనుండి, ప్రభుత్వము దేశీయ వర్తకమును 
గాపాడెను. దేశీయ వాణిజ్యాభివృద్ధికై వర్తక నౌకలను నిర్మించుకొనియెను మహమ్మది 
(బభ్రాహీము సాయమున్నను 1682 వరకు కేంద్రముతో సరాసరి వ్రాతపూతలు జరుపుట 
కనుమతిగాని న్యాయ నాణాధికారములు గాని ఆంగ్లేయులకు సిద్ధించలేదు. 
వివాదాస్పదములగు అన్ని విషయములలోను లింగన్న వాదనయె నెగ్గినది-మద్రాసాతని 
ఆధీనము లోనికి వచ్చినది. ఆంగ్లేయులు ప్రభుత్వముతోను ప్రభుత్వమాంగ్రేయులతోను 
లింగన్న పరముగ వ్యవహరించుచుండిరి. ఆంగ్లేయులు ఖుతుబుషాహి ప్రభుత్వపు 
ప్రభుతముందు మోకరిల్లిరి-వారికి దాసోహమనక దప్పలేదు. 

దాసుని తప్పు దండముతో సరి- ఆంగ్లేయులిప్పుడు లింగన్న కనుసైగల 
మెలగుట నేర్చుకొనిరి. ఆతను కోరిన వెంటనే నాలుగు వేటకుక్కలను మణుగున్నర 
చేపక్రొవ్వును ఆంగ్లేయులు సమకూర్చిరి. వారి చిత్తశుద్ధికిని వినయవిధేయతలకును 
సంతసించి ఖుతుబుషాహి నాణిములతో సమతూనికము గల వెండినాణిములను 
ముద్రించుకొను అధికారమును మాదన్న ఆంగ్రేయలకు ప్రసాదించెను. అవి గోలకొండ 
రాజ్యములో ప్రభుత్వ నాణిములుగా చలామణి యగునట్లును అతనాజ్ఞాపించెను. 
ఆతను రాగి బంగారు నాణెములు ముద్రించుకొను అధికారము ఆంగ్లేయులకు 
ఈయలేదు. నేర నిరోధన్యాయాధి కారములను వారెంత ప్రార్థించినను ప్రాధేయబడినను 
ప్రలోభపరిచినను ప్రచారముద్వార భయపెట్ట ప్రయత్నించినను మాదన్న 
ఆంగ్లేయులకీయలేదు. 

“రాబోవు చంద్రగ్రహణమునాడు ఇరువది బారువుల రాగి పాత్రలను 
మహామంత్రి మాదన్న బ్రాహ్మణులకు దానమీయ గోరుచున్నాడు వానిని వెలకు 
సమకూర్చవలయు”నని 1-3-1682న లింగన్న ఆంగ్లేయులకు వ్రాసెను. కోరినంతనే 
ఆంగ్లేయులు వానిని సమకూర్చిరి. ఆ సంవత్సరమే తదుపరి వ్రాసిన వేరొక లేఖలో 
మణుగున్నర బంగారు నగలను ధరకు మాదన్నకు బంపవలసినదిగ లింగన్న 
ఆంగ్లేయులను గోరెను. ఆ సొమ్మును గూడ ఆంగ్లేయులతి శీఘ్రముగ అందించిరి. 

ఆంగ్లేయుల ఈ సహకార సత్పవర్తనలకు తృప్తిజెంది మాదన్న ఆంగ్లేయులకు 
“తష్షీఫాతొను బంపెను. గవర్నరు గైపోర్టు దానిని సగౌరవముగ స్వీకరించెను - 
గోల్కొండలో నున్న ఆంగ్లేయుల ప్రతినిధి వీరరాఘవులు 16-2-1682నాటి తన 
లేఖలో మాదన్న కుమారుడగు మల్లన్న(ప్ప) ఉపనయనము గాబోవు చున్నదనియును 
దానికి తగు కానుకలు బంపుమనియును మద్రాసులోని ఈస్టిండియా కంపిని గవర్నరగు 


172 మహామంత్రి మాదన్న 


సర్‌ విలియం గైఫోర్టుకు వ్రాసెను. ఉపనయన సందర్భమున ఆంగ్లేయులు మల్లప్పకు 
ఏబది హోన్నులుగల వెలజేయు బంగారు గొలునును కానుకగ బెట్టిరి. 
ఇష్టములేకున్నను ఆంగ్లేయులకు, దప్పని విధేయతకివి దిజ్మాత్రములు మాత్రమే. 

పైకి ఎంత వినయవిధేయతలు ప్రకటించినను వారి స్వభావములోను 
స్వార్థచింతనలోను స్వాతిశయములోను సమగ్రమగు మార్పు సత్వరముగ వచ్చుట 
బహుళ సంభవముగాలేదు. అందువలన మాదన్న సాధన సాత్విక సౌమ్య ప్రవర్తనను 
ఆంగ్లేయులు సహజముగనే అపార్థము జేసుకొనిరి-మహా మంత్రిని తమ వినయ 
ప్రవర్తన ప్రదర్శనతో సమ్మోహపరిచి బుట్టలో వేసుకొంటిమనిభ్రమించిరి. అది వారి 
చిలిపి ప్రకృతిని ప్రకోపింపజేసినది. కర్ణాటక రాజపాలుడు సాధారణముగ గోలకొండలో 
నుండునన్న విషయము సాకుగ దీసుకొనిరి. మాదన్న అక్కన్నల అభిప్రాయములకు 
వ్యతిరేకముగ, ప్రాలుమాలి బైసుమాలి చెన్నపట్టణపు వార్షిక కౌలును గోలకొండలో 
జెల్లించిరి-ఎత్తిజూపిన ఈ తప్పిదమునకు పశ్చాత్తాపము ప్రకటించి దాసోహమని 
దోసిలొగ్గిరి. ఉదారులను దయాంతః కరుణులును అగు నా యన్నదమ్ములు ఆంగ్లేయుల 
క్షమాభిక్షను ఆమోదించి ముందు సత్రవర్తనగ నుండవలసినదిగ మందలించి 
వదిలివైచిరి, కౌలుపైకము ఇకముందునుంచి లింగన్నకే జెల్లించవలయునని గట్టిగ 
కట్టడిజేసిరి. ఆంగ్లేయుల తలబిరుసు తనపు పునరావృతము లింగన్నకు నచ్చలేదు. 
బరువగు గుండుకట్టినను వంకర నైజమును వదలదు కుక్కతోక -నిత్యము జూచునదే 
అయినను అది అందరికి తేలికగ అర్ధము గాదు. 

ఈ సమయమున ముచ్చీబందరులోని ఖుతుబుషాహీ అధికారియగు 
హకీంబేగునకును ఆంగ్రేయులకును మధ్య సంఘర్షణ మొదలైనది-ఆంగ్రేయుల 
మొసలికన్నీటిని నిజమనుకొని వారి విన్నపమును నమ్మి ఆంగ్లేయులయెడ 
న్యాయముగను దయగను నడుచుకొనవలసినదిగ హకీము మహమ్మదు బేగునకు 
మాదన్న వ్రాసెను. సంఫుర్షణ స్వరూపమును దెలుపుటకును కార్యకారణ 
విశ్లేషముకొరకును. 23-5-1682న హకీము మహమ్మదు బేగునకు మాదన్న వ్రాసెను. 
సంఘర్షణ స్వరూపమును దెలుపుటకును కార్యకారణ విశ్లేషము కొరకును. 
23-5-1682న హకీము మహమ్మదుబేగు సర్‌ విలియం గైపోర్టునకు వ్రాసిన లేఖలోని 
కొంతభాగమును దిగువపొందు బరుచనైనది. 

“.. నేను గాని ప్రభుత్వముగాని కంపిని వ్యాపారములకును వ్యవహారము 
లకును అడ్డతగులుటలేదు. వాస్తవమేమన ఆంగ్లేయుల ద్విభాషులు కోస్తా వ్యాపారులవద్ద 


ఆంతరంగిక విధానము 173 


లంచములుతిని కోస్తా రేవులలో దిగుమతియగు (ప్రతివస్తువును కంపినదేయని 
ధృవపరుచుచు ఖుతుబుషాహి ప్రభుత్వపు సుంకాధికారులను మోసగించుచున్నారు. 
అవాంఛనీయములగు ఇతర పద్ధతులను అవలంబించి న్యాయముగ ప్రభుత్వమున9కు 
రావలసిన రాబడిని చాల నష్టపరుచుచున్నారు. ప్రభుత్వపు ఉప్పుదిను సేవకుడును 
నేను. ప్రభుత్వ శాసనములు అమలు పరుచుట నావిధి. అందువలన 
విద్రోహకరములగు ఇట్టి దుష్టచెయిదములను అరికట్టుట నాకు దప్పనిసరి అయినది... 
మీరు ద్విభాషుల మాటలను నమ్ముటకన్న ఇచ్చటికి వచ్చి సంగతుల కలరూపు 
తెలుసుకొనుట మంచిది... * 

17-5-1682న లింగన్న కర్ణాటకపు గవర్నరుగ నియమితుడయ్యెను. సుల్తాను 
ఒక అంబారి ఏనుగును సుసజ్జితములగు ఉత్తమాశ్వముల రెంటిని మణిమండితమగు 
నొక ఖడ్గమును విలువైన భూషణాంబరములను మరియు “ఖిల్లతు”ను లింగన్నకు 
బంపెను. ఇంతవరకు హైదరాబాదులో నుండెడి కర్ణాటక సైన్యము, సిబ్బంది, కవిలెలు, 
మున్నగు కర్ణాటక ప్రాంతీయ ప్రభుత్వపు యంత్రాంగపు సాధనసంపత్తి అంతయును 
లింగన్న అధికార కేంద్రమగు, కాంజీవరము జేరినది. గోలకొండలోని ఆంగ్లేయుల 
ప్రతినిధియగు వీరరాఘవుని గూడ కాంజీవరమునకు బొమ్మని ఆజ్ఞాపించిరి. కాని 
ఇతర పనుల నిమిత్తము ఆతను గోల్మొండలోనే నుండుటకు అనుమతి బడిసెను. 
తన తమ్ముని ఆంగ్లేయుల ప్రతినిధిగ కాంజీవరములో నియమింపజేసెను. *” 

ఇదే రోజులలో ఆంగ్లేయ వర్తకులు కొందరు వ్యాపారము నిమిత్తము 
భాగ్యనగరము వచ్చిరి. వారి అసభ్య ప్రవర్తనకు అలిగి అనుమతిలేనిదే వారు పట్టణము 
వదిలి పోరాదని అక్కన్న ఆజ్ఞాపించెను. అయినను వారు తప్పించుకొని పారిపోయిరి. 
అందులకు కినిసి అక్కన్న కంపినీ పై ఏబది రెండు హోన్నుల దండుగ విధించెను. 
ద్విగుణీకృత లంచమిచ్చి కంపినీని, ఆ దండుగ నుండి దప్పింప వీర రాఘవులు 
విఫల ప్రయత్నము జేసెను. అయినను ఈయన్నదమ్ములు పాశ్చాత్యుల దృష్టిలో 
లంచగొండులే - కామెరల రోగికి కనపడు ప్రపంచపు రంగేవేరు! 

మద్రాసు రేవులో నిర్మాణము అగుచున్న అక్కన్న నౌకలకు సాయపడుమని 
మద్రాసు గవర్నరు సర్‌ విలియమునకు లింగన్న 15-7-1682న వ్రాసెను. 
30-8-1682న అక్కన్న మచ్లీబందరులోని ఆంగ్లేయాధికారికి, నర్సాపురములోని 
నౌకా నిర్మాణ కేంద్రములో నిర్మితములగుచున్న ప్రభుత్వ నౌకల జలప్రవేశమునకు 
సాయపడవలసినదిగ స్వయముగ వ్రాసెను. అట్లు అధికారికముగను ఫర్మానాను 


174 మహామంత్రి మాదన్న 


బంపెను. 

మధ్య కాలములో ఆంగ్లేయులు విశాఖపట్టణమును గూడ అద్దెకు దీసుకొనిరి. 
ఈ సందర్భములో ఆంగ్లేయులు అక్కన్న మాదన్నలకు చెరి అయిదు వందల హెన్నుల 
కానుకలను సమర్పించిరి. అంతియేగాక వారి పరివారము లోని ప్రతి ఒక్కరికిని 
ఏబది హెన్నుల కట్నములందించిరి. ఈ అదనును పురస్కరించుకొని ఆంగ్లేయులు 
మరలనొకసారి కేంద్రముతో సరాసరి ఉత్తర ప్రత్యుత్తరముల జరుపుఅనుమతిని బొంద 
ప్రయత్నించిరి. కాంజీవరములోనున్న కర్ణాటక రాజపాలుడగు లింగన్నతోనే 
వ్యవహరించవలసినదిగ మాదన్న మరల నాదేశించెను. 

దేశీయ విదేశీయ వణిజులను సమముగ జూచుటకును మద్రాసులోని 
ఐరోపీయుల వ్యవహారము అదుపులో బెట్టుటకును అట శాంతి భద్రతల సంరక్షణకును, 
మద్రాసునందు ఖుతుబుషాహి ప్రతినిధిని ఒకనిని నియమించవలయునన్నదే లింగన్న 
అభిమతముో లింగన్న జేయు నీ ప్రయత్నమును నిరోధించుటకు ఆంగ్రేయులుచేతనై 
నదంతయు అవుడు గరిచి జేసిరి. ఇరువాగులు జేసుకొను ఆరోపణలు ప్రత్యారోపణలు 
విని దేశీయాంగ మంత్రి అక్కన విభ్రాంత చేతస్ముడయ్యెను, ఏ పక్షము వారు 
న్యాయముగ వర్తించుచున్నారో స్వయముగ జూచిగాని యధార్థము బోధపడదని ఆతను 
నిశ్చయించుకొనియెను. ప్రతి విషయమును, వ్యక్తుల స్థాయి, సంపద ప్రతిపత్తుల 
దృష్టితోగాక అన్ని విషయములు విపులముగ పరిశీలించియే నిర్ణయము జేయబడునన్న 
విషయము నిరూపించుటకు మరొక నిదర్శనమిది. 

మాదన్న కుమారుడగు వల్లప్ప(న్న) వివాహము 1682వ సంవత్సరపు 
నవంబరులో నిశ్చయమైనది. దానికై పది మణుగుల బంగారు, ఇరువది మణుగుల 
వెండి ఆభరణములు పాత్రలు మున్నగునవి జేయించబడినవి. శేరున్నర బరువు గల 
బంగారు నగలు బహు విన్నాణముగ సిద్ధముజేయించి బంప వలసినదిగ మహామంత్రి 
మాదన్నసర్‌ విలియంనకు వ్రాయించెను. దానికగు వెల జెల్లించబడుననియు 
వ్రాయించెను. మాదన్నమన్నన బొందు అభిప్రాయముతో ఆసొమ్మును ఆంగ్లేయులు 
పెండ్లిలో కానుకగ సమర్పించిరి. 

ఆ రోజులలో దొంగవ్యాపారమునకు కారోమండలు కోస్తాకాణాచిగ 
బ్రసిద్ధిజెందినది. దేశీయ విదేశీయ వ్యాపారులందు విరివిగ పాల్గొనుచుండిరి. ఈ 
చీకటి బజారు చిత్రగుప్తలు ఇటు ప్రభుత్వమునకును అటు కంపినీలకును ఆర్థికముగ 
నష్టము కలిగించుచుండిరి. ఖుతబుషాహీ ప్రభుత్వోద్యోగులును ఐరోపీయ కంపెనీల 


ఆంతరంగిక విధానము 175 


వతినిధులును ఈ దొంగ వ్యాపారమును అరికట్టుటకు ప్రభుత్వమునకు 
మొటబిబెట్టుకొనిరి. సుల్తాను వాని మొర మన్నించెను. సుల్తాను అనుమతిన దొంగ 
వ్యాపారమును నిషేధించుచు నవంబరు 1683న మాదన్న ఉత్తరువులు బంపెను. 
దొంగ వ్యాపారమును నిరోధించుటకు కోస్తా ప్రాంతములో మాదన్న పెద్ద సంఖ్యలో 
గస్తీ కేంద్రములు ఏర్పాటు జేయుచు వర్మాను బంపించెను. ఆంగ్లేయులు 
అమితానందమును బొంది ఆ “ఫర్మానా”కు ఘనమగు స్వాగతము ఇచ్చిరి. పెద్ద 
బహిరంగ సభ సమావేశబరిచి రాజు ఆరోగ్యమునకు మద్యము సేవించిరి. విందులు 
గడిచిరి. వినోదములు వేడుకలు జరుపుకొనిరి. * 

ఖుతుబుషాహీ ప్రభుత్వముతో తరుచు తమ సంబంధములు జెడుచుండుటకు 
గల కారణములను విచారించి నివేదించుటకు, కంపెనీ బంపిన ఆంగ్లేయుడొకడు 
గోల్కొండకు వచ్చెను. ఆతను తగు విచారణ సలిపెను. గోల్కొండలోని కంపెనీ 
ప్రతినిధుల మతిలేనితనమును కంపెనీ అధికారుల అహంభావమును సంఘర్షణకు 
కారణమని ఆతను కంపెనికి బంపిన నివేదికలో తెలిపెను. ఆ నివేదికను జూచుకొని 
కంపెనీ వారు సంఘర్షణలకు గల కారణములు తొలగించి గోల్కొండ ప్రభుత్వముతో 
తమ సంబంధములను మెరగు బరుచుకొన బ్రయత్నించిరి. అందువలన ఆంగ్లేయుల 
ప్రవర్తనలో వినయ వినమతలు శ్రద్ధాసక్తులు ప్రస్ఫుటముగ ప్రకటితములు గాజొచ్చినవి. 
గోల్కొండ ప్రభుత్వము సంతృప్తినొంది వారియడ బ్రసన్న మైనది. దౌర్దన్యము, ప్రలోభము 
దండముచే సాధింపబడలేని తమ కోరికలను భక్తియుక్తులచే వారు సాధించుకొనిరి. 
అక్కన్న మాదన్నలు తమ లేఖలలో కంపెనీవారికి తమ సంతృప్తిని దెలియ బరిచిరి. 
కంపెనీవారు ప్రభుత్వముతో, తన మధ్యవర్తిత్వముననే, వ్యవహరించుటచే, 
లింగన్నయును ఆంగ్లేయులనెడ సౌమ్యుడయ్యెను. 

మాదన్న లింగన్నలు తమ యడ ప్రసన్నులైనట్లు విశ్వాసము కుదురగనే 
ఆంగ్లేయులు మరల తమ నాటకమాడ ప్రారంభించిరి. దొంగ వ్యాపారమును 
నిషేధించిన ఫర్మానమరుగున ఆంగ్లేయులు దొంగవ్యాపారము మొదలుబెట్టిరి. 
ప్రభుత్వమునకు వారీయ వలసి వచ్చు సుంకముల నుండియును దప్పించుకొను 
అభిప్రాయముతో దొంగతనముగ వస్తువులను జేరవేయసాగిరి. లింగన్న తీక్షణ 
పర్యవేక్షణనుండి దప్పించు కొనలేక దొంగ వ్యాపారుల ముఠా ఒకటి వస్తు సంబార 
యుక్తముగ శాంధోములొ పట్టుబడినది. కంపెనీ ఉద్యోగులు మూక ఉమ్మడిగ ప్రభుత్వపు 
సిబ్బందిపై దాడిసలిపి దౌర్దన్యముగ పట్టుబడిన తమ వారిని సంబారయుక్తముగ 


176 మహామంత్రి మాదన్న 


విడిపించి దీసుకొని పోయిరి. ఆ రోజులలో శాంధోమునందు ఆంగ్లేయుల ప్రతినిధిగ 
వెంకట దామోదరుడుండెను. అతను 16-2-1684న గవర్నరు గైఫోర్టునకీ విషయము 
వ్రాసిబంపెను. ఈ దుష్టసంఘటన లింగన్నకు దెలిసిన దుష్పరిణామములకు 
దారిదీయుననియును అందుచే జరిగినదానికి వెంటనే క్షమాపణ జెప్పుకొని 
తప్పుసరిదిద్దుకొనుమని తనలేఖలో వ్రాసెను. * 

లింగప్ప, తన పరిపాలన కేంద్రమును, కంజీవరమునుండి “సర్పి”కి 
మార్చుకొనెను. ఈ మార్పుకు కారణము గ్రంధస్థమైనట్లగుపడదు. అచ్చటి నుండియు 
ఆతని పాలన యంత్రాంగము సంతతము నిర్ణిద్రాణమై ఛైతన్యవంతముగను చురుకుగను 
వనిజేయుచుండెను. దేశీయవర్తకులను రైతులను ఆంగ్నేయులెట్లు 
దోచుకొనుచున్నదియును లింగన్నకు వెంటనే దెలియుచునే యుండెను. అయినను 
లింగన్న కొంతకాలము సహనము వహించెను. తుదకు 16-3-1685న సర్‌ 
విలియము గైఫోర్టునకు ఇట్లువ్రాసెను. “... దేశీయవర్తక వ్యవసాయదారుల యడ 
న్యాయముగ వర్తించగోరు చున్నాను. ప్రభుత్వపుకొలమానముల ప్రకారము చెలామణిలో 
నున్నవెలకు సరకులను అమ్మువారిని నిరోధించవలదు. తక్కువవెలకు ఎక్కువ 
కొలమానము ప్రకారము అమ్ముటకు వారిని నిర్భంధించ బలదు. మీ యీవిధానము 
వలన వారికి అపరిమితమగు నష్టముగలుగుచున్నది. అందుచె కంపెనీవారు తమ 
విధానమును మార్చుకొనవలయును. అట్లుగాకున్న దేశీయ వర్తక వ్యవసాయ రక్షణ 
కొరకు వరిసరములనుండి అమ్మకమునకై మద్రాసు వచ్చు ధాన్యమును 
ఆపవలసియుండును. అట్లు జరుపవలసి వచ్చిన కలుగు పరిణామములకు నన్ను 
నిష్టుర పెట్టవలదు. * 

లింగన్న ప్రకృతి దెలిసినవారు గాన కంపెనీవారు తమ విధానమును తక్షణమే 
సవరించుకొనిరి. అంతియేగాక ఆతనిని సంతసింపజేయుటకు అమూల్యములగు 
కానుకలను పేష్మషును బంపిరి. వారు బంపిన కానుకలలో ఒక ఏనుగుగున్నయు 
నుండెను. లింగన్న ఆగజకిశోరమును కృతజ్ఞతపూర్వకముగా ద్రిప్పిబంపుచు”... నావద్ద 
చాల ఏనుగులున్నవి. ఆ మదగజముల మధ్య ఈ గున్న బ్రతుకజాలదు. దీనిని 
నాకీయవలయుననియే మీరు కోరుదురేని వయస్సు వచ్చిన తదుపరి మరల 
బంపించండి...” 

జూలై 1685లో ఆంగ్లేయులు మరల నొకసారి గోల్కొండ ప్రభుత్వముతో 
చిన్న ఘర్గపడిరి. శాంధోములో ప్రభుత్వమునకు ఒక నౌకానిర్మాణ కేంద్రముండెను. 


ఆంతరంగిక విధానము 177 


అది ప్రభుత్వ వ్యాపారమునకును కేంద్రమే. జూలై 1685 ఒక రోజున ఏడు దూలములు 
సముద్రపు కెరటాలపై దేలియాడుచు శాంథోము తీరమునకు గొట్టుకొని వచ్చినవి. 
ఖుతుబుషాహి అధికారియగు నాగోజిపంతులు వానిని బట్టించి ప్రభుత్వపు గిడ్డంగులలో 
భద్రబరుపించెను. అవి తమవనియును వానిని దెమ్మనియును గవర్నరు తమ 
పినవారలను బంపెను. గవర్నరు పరివారము సౌమ్యపద్ధతులకు విడాకులిచ్చి ప్రభుత్వపు 
గిడ్డంగిని బగులగొట్టి ఆయేడు దూలములనువాటితోబాటు గిడ్డంగిలోని ఇతర 
వస్తువులను గూడ దౌరన్యముగ దోచుకొని దీసుకబోయిరి. కాంజీవరములో కంపెనీ 
ప్రతినిధిగనున్న సింగన్న గైఫోర్టునకు... “... లింగన్నకీ విషయముదెలియక మున్నే 
దొంగిలించబడిన దూలములను ఇతర వస్తువులను తిరిగి అప్పగించకున్న విపత్మర 
పరిణామములు దప్పవు” అని వ్రాసెను. 

ఆ రోజులలో ఆంగ్లేయులు లింగన్నను "His Excellancy" అని 
సంబోధించెడివారు. * ఈ సంఘటన జరుగునాటివరకు లింగన్న రాజకీయముగ 
అత్యుచ్చదశకు జేరుకున్నట్లు పైలేఖ విశదపరుచున్నది. మళ్లీబందరు మరియు పులిపల్లి 
మున్నగు ప్రదేశములలో గూడ ప్రభుత్వ శాసనములను ఆంగ్లేయులు సరియగు 
రీతిని మన్నించినట్లులేదు. పులిపల్లి ఖుతుబుషాహి పరిపాలకుడగుహైదర్థానుడు కంపినీ 
స్థానికాధికారియగు జేమ్సు ప్తీలరును 15-9-1684న తీవ్రముగ మందలించుచు, 
ఇట్లు మరల జరిగిన శిక్షించబడుదువని ఆతనిని అసందిగ్ధముగ హెచ్చరించెను. 
శాసనబద్ధమగు ప్రభుత్వ పాటవమునకు ఇదొక మచ్చుతునక. 

ప్రభుత్వ శాసనములనుండి తప్పించుకొని స్వతంత్రముగ వ్యవహరించ 
వలయునని ఆంగ్రేయులుజేసిన ప్రయత్నములు వేసిన ఎత్తులు అన్నియు భగ్నమైనవి. 
వారికిష్టముగాకున్నను శాసనమునకు లోబడి ప్రభుత్వమును గౌరవించక వారికి 
దప్పలేదు. లింగన్నపేరు వారికి సింహస్వప్నము. మాదన్న మంత్రాంగము ముందు 
వారోటమి ఒప్పుకొనక తప్పలేదు. 

క్రీ. శ. 1686వ జనవరి తుదిలో అబ్బుల్‌ నబీఖానుడు లింగన్నకు మారుగ 
కర్ణాటక రాజపాలుడుగ నియమింపబడియెను. ఇటనుండి లింగన్న విషయము 
దెలియవచ్చుట లేదు. మద్రాసులోని కెనమరా గ్రంధాలయములో భద్రముగ నుంచిన 
ఈస్టు ఇండియా కంపిని రికార్డులను సంపూర్ణముగ శోధించిన లింగన్న విషయమును 
మాదన్నకు సంబంధించిన ఇతర విషయములనేకములు వెలుతురులోనికి రావచ్చును. 
1685వ సంవత్సర మధ్యకాలములో మొఘలు వాహినులు గోల్కొండ సైన్యములతో 


178 మహామంత్రి మాదన్న 


బోరి పరాభూత మొనర్చినవి. అయినను ఆంగ్లేయులు గోల్కొండ ప్రభుతను ధిక్కరించ 
సాహసించలేదు. జూన్‌ 1686లో పసునూరి వెంకటపతి కర్ణాటక పరిపాలకునిగ 
అబ్బుల్‌నబీ స్థానములో నియమించబడెను. మాదన్న హత్యయు మొఘ్లాయిల 
విజయమును లింగన్న రంగ నిషప్క్మమణమును గోల్కొండ అధికారమును 
ధిక్కరించవలయునన్న కోరికకు మారాకు దొడిగినవి. ఆగస్టు 1686లో ఆంగ్లేయులు 
మళచ్లీబందరును స్వాధీనపరచుకొనదలిచిరి. కాని ధైర్యము చాలలేదు-గోల్కొండ 
మొఘ్లాయిల ముట్టడిలోనున్నను అక్కన్న మాదన్న లింగన్నలు రంగమునుండి 
దొలగిపోయినను, మాదన్నచేనిర్శింప బడిన పరిపాలన యంత్రాంగము సౌష్టవముగనే 
బనిజేయుచుండెను - దేశీయులును విదేశీయులును శాసనములను ప్రభుతను 
ధిక్కరించ సాహసించలేదు. కాని గైఫోర్డు ఖుతుబుషాహీ ప్రభుత్వమునకు అద్దె పైకము 
జెల్లించుటలో బుద్ధిపూర్వకముగ జాప్యముజేయసాగెను. వెంకటపతి దానిని 
సకాలములో సక్రమముగ రాబట్టుకొనెను. 

గోల్కొండలో మాదన్నచే సంస్మరింబదిన ఖుతుబుషాహీల ప్రభుత్వమున్నంత 
వరకు విదేశీయ వర్తకులకెవ్వరికిని తల ఎత్తు నవకాశము దొరకలేదు. గోల్కొండ 
ఖుతుబుషాహీ ప్రభుత్వమునకు సుశిక్షితమును పటిష్టమును అగు నౌకాబలముండెను. 
అందువల్ల రాజ శాసనములను అధికారమును ధిక్కరించుటకు ఐరోపీయులు 
సాహసించలేదు. మాదన్నచే సంస్మరించబడిన గోల్కొండ ప్రభుత్వపు యంత్రాంగమును 
అతనిచే సుసజ్జితము జేయబడిన నౌకాబలమును మరికొంత కాలము నిలచియున్న 
ఆంగ్రేయులింత త్వరగ ఇంత సులభముగ అంతటి యుచ్చదశనందుకొని త్రివిక్రములు 
కాగలిగి యుండెడివారు కారు. 


ఫుట్‌నోట్స్‌ 


1. Factory Records Fort Saint George Madras - and Dairy and 
Consultations 1672 ato 1678 and press List. 
Dairy and Consultation 10th Feb. 1975 page 38. 
Fort st. George Records G. e. No. 4100 d. 16-7-1675 మరియు 
Factory Records Fort Saint george vol. 13. 

4. Factory Records Fort St-George, Vol. 13. 


ఆంతరంగిక విధానము 179 


10. 


Lt; 


12. 
13. 
14. 
15 
16. 
17. 
18. 
19. 
20. 
21. 
22, 
29. 
24. 
25. 


26. 


180 


Vesteges మరియు Court Minutes of East-India Company 1674 
10 1676. 

Vesteges Vol. 1, Pages 356 and Factory Records Fort St. 
George Pages 90-91. 

G. C. No. 4215 Fort St George Records. 

BVesteges Vol (1) P-335 and Brahmin Minister of the last Qutub 
Shahi King- 

Fort St George Records-Dairy and Consultations. Feb 1676- 
Page 90 & J. Sarkar's Aurangajeb IV Volume. 

St Fort George Records Dairy and Consultation page 90 Feb 
1676. 

St. Fort George Records-Dairy and Consultations 1678-1679 
page 104. 

Dairy and Consultations 1678-79 page 67. 

Dairy and Consultations - 1678-79 page 109. 

Vesteges vol 1p 195. 

Dairy and Consultations 1678-79 p. 113. 

Vesteges Vol (1) Dairy and Consultations 1678-79 page 150. 

Vesteges Vol Dairy and Consultions p-152. 

Journal of Indian History 1931, Volume (10) page 283. 

Dairy and Consultations 1679 1780 p-17. 

Journal of Indian History Vol 31 page 283. 

Dairy and Consultation 1679-80 p. 18. 

Letters form Fort St George 1679. 

Letters form Fort St George 1679. p-41. 

Consultations 1680 d. 16-9-1680. 

Dairy and Consultations 1680-81 pages 87 to 89 (D 29-10- 
1680). 

Minister of the Council 15th 16th April 1981 19. 


మహామంత్రి మాదన్న 


27. 
28. 
29. 
30. 
31. 
32. 
39. 
34. 
835. 
36. 


317; 
38. 


39. 
40. 
41. 
42. 


Vertstegr Vol-one p. 412. 

Dairy and Consultations 20-7-1681 pages 39 and 41. 

Letters to St Fort George 1681-82 Volume one D 10-7-1681. 
Letiter's to St. Fort George Vol-1 D 10-7-1681. 

Letters to Fort Saint George 1681-1682 Vol one page 10. 
Letters to St Fort George 1681-82 Vol 1 page 10. 

Letiter's to St. Fort George 1681-82 Vol-1 pages 11 and 12. 
Letters to Saint George. Vol (4) 1686 pages 116 to 133. 
Letters to Golconda Vol one page 37. 

Letter's to Fort St. George. రెండవ సంపుటి పేజీలు 37 నుండి 39 
వరకు. 

Letter's to St Fort George రెండవ సంపుటి పేజీలు 39 నుండి 40. 
లెటర్సు టు ఫోర్టు సైంటుజార్జి సంపుటి 2. పేజి 112. తేది. 27. 10. 
1682. 

P.C. సంపుటి (8) 12-11-1683-Vesteges Volume (1) ౧. 465. 
లెటర్సు టు పోర్టు సైంటు జార్జి - సంపుటి. 3. పేజి 534. 

లెటర్సు టు సైంటు ఫోర్టుజార్డి సం. 3. పుట 73 ది 16. 31685. 
ఇబిడ్‌ పుట 67 ది 16-3-85. 


WARNS 


ఆంతరంగిక విధానము 181 


5. విదేశాంగ నీతి 


ఆదిల్‌ షాహీలతో సంబంధము : 


ఖాన్దేసు మరియు అహమ్మదునగర రాజ్యములంతరించిన తరువాత గాని 
మొఘలాయిలనుండి ముంచుకొని వచ్చెడి ముప్పు దక్షిణములో మిగిలిన బీజాపురము 
మరియు గోల్కొండ సుల్తానులకు అర్థముగాలేదు. 1636లో మొఘ్లాయిలతో జేసుకొనిన 
ఒడంబడిక ననుసరించి గోలకొండ బీజాపురపు రాజ్యములు తమ స్వతంత్రతను 
కొంత మట్టుకు గోల్పోయినవి. అవి ఢిల్లీకి కప్పము గట్టు సామంత రాజ్యముల 
స్థితికి దిగజారినవి. 

మహమ్మదు ఆదిల్నా మరణించిన తదుపరి బీజాపురపు అధిష్టాన వర్గములో 
పరస్పరము కలహించి కొను రెండు వర్గములుఉత్పన్నములైనవి. అందొకటి దక్కన్‌ 
సర్హారులది. రెండవది దక్కనేతరులది. వారి నింతరరాంతః కలహములు బీజాపుర 
రాజ్యమును నిర్వీర్యమును జేసినవి. రెండవ వైపు మహారాష్ట్రల దాడులు దానిని 
ప్రాణావశిష్టముగ జేసివదిలినవి. 

మహమ్మదు ఆదిల్నా అబ్బుల్లా ఖుతుబుషా సోదరి భర్త. ఇది రాచరికపు 
బాంధవ్యము మాత్రమే గాదు. రాజకీయ బాంధవ్యము గూడాను. దీని వలన దక్కనులో 
మిగిలిన ఈ రెండు రాజ వంశముల సంబంధ బాంధవ్యములు మరింత బలపడినవి. 
ఇట్లు మొదలైన యీ ఆనువంశీక రాజకీయ సంబంధములు, కారకులగు వ్యక్తులు 
అద్భశ్యులై పోయినను సడలలేదు. మొఘలులకు వ్యతిరేకముగ ఈ రెండు వంశములు 
పరస్పరము ఇతోధికముగ సహకరించుకొనినవి. మొఘ్లాయి సైన్యములు. మిర్దారాజు 
జైసింగు నాయకత్వమున క్రీ. శ. 1666లో బీజాపురమును ముట్టడించినప్పుడు, 
గోల్కొండ సుల్తానగు అబ్బుల్లా ఖుతుబుషా ఒకప్రచండ సైన్యమును నేక్నాంఖానుని, 
నాయకత్వమున బీజాపురమునకు సాయపడబంపెను. 

రెండవ అలీ ఆదిల్నా 1672లో మరణించెను. ఆతని కుమారుడు సికిందరు 
ఆదిల్నా రాజుగ అభిషిక్తుడయ్యెను. అతను చిదిమిన పాల్గారుచెక్కు టద్ధముల చిరుత. 
అయిదు సంవత్సరముల పసికందు రాజు చిన్నవాడుగటచే, అచ్చటి వర్గకలహములు 


182 మహామంత్రి మాదన్న 


త్రివిక్రమ రూపమును సంతరించుకొన్నవి. సర్వ నాశమును రచించసాగినవి. 
ఆదిల్లాహీల చరిత్ర చరమ దశను అవి రక్తరంజితములు జేసినవి. జవాస్‌ఖాన్‌ మరియు 
మియాన్‌ అబుల్‌ హమీదులు దక్కనీ వర్గీయుల నాయకులు. దక్శనేతరులనేత, 
అబ్బుల్మరీము బహలూల్‌ ఖానుడు - వీరి అంతఃకలహములు మితిమీరి రాజ్యభద్రతకు 
అపార నష్టము కలిగించినవి. చరిత్రకందని కారణములవలన దక్కనీ నాయకులలో 
ఒకడగు మియాన్‌ అబ్బుల్‌ హమీదు రాజకీయములనుండి వైదొలగెను. దాన ఆష్టనుల 
ధైర్యము మిన్నంటి దేశసౌభాగ్యమును మన్నంటించినవి- ఈ కల్లోలములను, ఉ 
పయోగించుకొని బహలూల్ల్థానుడు దక్కనీ నాయకద్వయములో మిగిలిన ఖవాసు 
ఖానుని హత్యజేయించెను. ఇప్పుడు బీజాపురపు రాజ్యాంగము, సంపూర్ణముగ, ఆతని 
హస్తగతమైనది. అష్టనుల ధైర్యోత్సాహములు చెలియలి కట్టనుదాటి పరవళ్ళు ద్రొక్కినవి. 
వారు చెలరేగి రాజధానిలో విచ్చుకత్తులతో స్వైర విహారముజేసిరి. అమాయికుల 
జీవితములతో సయ్యాటలాడుచు వినోదించసాగిరి. పౌరులను, గౌరవనీయులను, 
అమీరులను, పట్టణ మధ్యముననే పట్టపగలే హింసించి అవమానించసాగిరి. ఈ 
వర్గకలహములు బీజాపురపు పతనమును కనుచూపుమేరలోనికి దెచ్చి నిలిపినవి. 

దూరదర్శియగు మాదన్న ముంచుకొని వచ్చుచున్న, మొఘాలాయిల ముప్పును, 
ముందుగానే పసిగట్టెను ఆ ముప్పునకు ప్రతిజేయు పద్ధతిని, ఆత్మరక్షణకనువగు 
మార్గమును, వెదుకుచునేయుండెను. దినదినము, దిగజారుచున్న బీజాపురపు దీనావస్థ, 
ఆతనిని మరింత కలవరపరిచినది. ఇది ఇటులుండ దక్కనులో మొఘాలాయి చక్రవర్తి 
ప్రతినిధిగను మొఘలు సర్వసైన్యాధిపతిగను, దిలేరుఖానుడు నియమితుడయ్యెను. 
అతను ఆష్టానుడు - అందువల్ల సహజముగనే దక్కనేతరుల నాయకుడగు 
బహలూల్తానుడు ఆతనికి సన్నిహితుడయ్యెను. ఆదియును గాక మొవులుల 
రాజతంత్రము ప్రకారము బీజాపురములో వర్గకలహాగ్నిని ప్రజ్వరిల్ల జేయవలసియే 
యుండెను-ఆ పనిని దిలేరుఖానుడు బహు చాకచక్యముగ నిర్వర్తించెను. ఇంతలో 
ఉత్తర హిందూస్థానములో పఠానుల వలన ఏర్పడిన ప్రమాదమును ఎదుర్కొనుటకు 
దిలేరుఖానుని అవురంగజేబు ఉత్తరమునకు బిలిపించుకొనెను-బహద్దరుఖానుడు ఆతని 
స్థానములో దక్షిణమందు మొఘలు చమూపతిగను రాజప్రతినిధిగను బంపబడియెను. 
ఈతని సానుభూతి దక్కనీ వర్గీయులందుండెను. 

ఆ రోజులలో బీజాపురమువరకు మహారాష్టులవల్ల ప్రమాదము దిన దిన 
ప్రవర్ధమానముగ నుండెను. వారి దౌర్జన్యము మరియు దోపిడినుండి తనను గాపాడు 


విదేశాంగ నీతి 183 


కొనుటకు ఆదిల్నాహీ ప్రభుత్వము క్రీ. శ. 1676లో చత్రపతి శివాజీతో సంధి 
జేసుకొనినది. ఆ సంధి నియమముల అనుసరించి సైన్య వ్యయము క్రింద శివాజికి 
వెంటనే మూడులక్షల హెన్నులనున్ను, వార్షికముగ ఒక లక్షహెన్నులను చెల్లించుటకు 
ఆదిల్నాహి ప్రభుత్వము అంగీకరించినది. మొఘలు చమూపతి బహద్దరుఖానుడు 
అందులకు కినిసెను. బీజాపురముపై యుద్ధము ప్రకటించి రాజధానిని ముట్టడించెను. 
ఆదిల్నాహీల మేలుగోరు విశ్వాసపాత్రులగు సైనికులును దళవాయులును ప్రాణములొడ్డి 
ముట్టడి నెదుర్శొనిరి. చేయునదిలేక బహద్దరుఖానుడు బీజాపురపు ముట్టడి ఎత్తి 
వేసెను-తదుపరి రాజధాని కాగ్నేయ దిశగనున్న అకల్కోట మరియు నలదుర్గముల 
ముట్టడించెను. బీజాపురపు వాహినుల ప్రతిఘటనవలన ఆతనికి అచ్చటను చుక్క 
ఎదురైనది. 

మాదన్న యీ యుద్ధముల సంగతి వినెను-సుల్తాను అనుమతినిబొంది ఒక 
ప్రచండ వాహినితో బీజాపురమునకు సాయముజేయుటకు బోయెను-బహలూల్తానుని 
అవజ్ఞతయును అసభ్యతయును గోల్కొండ సైన్యమును చీకాకుబరిచెను -బహలూల్‌ 
ప్రకృతిలో స్నేహ సౌజన్యములు కంచుకాగడాల గాలింతలకును గన్బట్టవు- బహలూల్‌ 
ఖానుని పొగరుబోతు ప్రవర్తనవలన గోల్కొండ సైన్యమందు ప్రబలిన చీకాకును 
మరియు వ్యతిరేకతను బహద్దురుఖానుడతి చతురతగ స్వార్థమునకు 6 
పయోగించుకొనెను- మాదన్నతో సంధిజేసుకొనెను. గోల్కొండ సైన్యములు 
బహలూల్థానునకు సాయపడకయే తిరిగి పోయినవి. 

మాదన్న విదేశాంగ నీతిలో బీజాపురమును మొవులుల బారినుండి 
గాపాదుటకు మౌలికమగు ప్రాధాన్యతగలదు. బీజాపురముకు సాయపడు నుద్దేశముతో 
సైన్యయుక్తముగ వచ్చిన మాదన్న యుద్ధమందు పాల్మొనకయే తిరిగిపోవుటకు 
ప్రబలమైన కారణముండియే యుండును. బహలూల్లానుని ప్రవర్తన ఒక్కటియే 
అందులకు ఏకైక కారణముగాక పోవచ్చును. మొఘలు చమూపతి బహద్దూరు ఖానుడు 
గోల్కొండ భద్రతకు హామీ ఇచ్చుటచే మాదన్న మరలిపోయెనన్న వాదు కూడ ఒకటి 
గలదు. మొఘలాయిల రాజకీయ లక్ష్యమును వారి మాట నిలుకడయును మాదన్నకు 
బాగుగ దెలియును. అందువల్ల మొఘలులు ప్రలోభపరిచిన మాదన్న మరలిపోయెనన్న 
హేతువు సరికాదు. సికిందరుషా మనుగడయును, బీజాపురపు, భద్రతయును 
ప్రధానములుగాని మాదన్నకు బహలూల్‌ ఆదరణ మరియు బహద్దురుఖానుని 
ప్రలోభములు ప్రధానముగావు. ఇంతవరకు మాదన్న ఈ విపరీతపు చర్యకు 


184 మహామంత్రి మాదన్న 





దిలేర్‌ ఖాన్‌ - మొఘల్‌ చమూపతి 


విదేశాంగ నీతి 185 





186 మహామంత్రి మాదన్న 


చరిత్రస్థమగు కారణము కానరాదు. సహజమును సమర్ధనీయమును అగు కారణమును 
ఊహకందదు. ఈ విషయము భావి పరిశోధకులకు వదులుటయే సమంజసము. 

మాదన్న తిర్గిపోయిన తదుపరి దక్కనీ సర్గారులనేకులను మొవులు 
పతాకచ్చాయల జేర్చుటలో బహద్దరుఖానుడు సఫలుడయ్యెను. ఈ సంఘటన లన్నియు 
బహలూల్థానుని కలవరపరిచి నిస్తేజుని జేసినవి. అతని ప్రతిఘటన నీరసమగుటవల్ల 
1677లో బహద్దురుఖానుడు అకల్మోట నల్చుర్గము మరియు గుల్బర్గలను 
సునాయాసముగ జయించెను. 

ప్రారంభములో బహద్దర్థానుని ప్రయత్నములు అన్నియును దాదాపు 
అపజయము బొందినవి. అందుచే అవురంగజేబు అసంతృప్తుడయ్యెను. దక్కనులో 
అంతకుముందు మొఘలు చమూపతిగనున్న దిలేర్థానుడు అందు మరికొన్ని 
సమిధెలనంటించెను. చక్రవర్తి బహద్దరుఖానుని దక్షిణము నుండి ఉపసంహరించి 
సెప్టెంబరు 1677లో ఆతని స్థానమందు మరల దిలేరుఖానుని బంపెను. ఇతను 
బహద్దరుఖానుని అడుగుజాడలలో నడిచి గుల్బర్డ మళ్టేడు మధ్యగల వీజాపురపు 
విశాల భూభాగములను స్వాధీనబరుచుకొనెను. ఆదిల్నాహీల రాజధానియగు 
వీజాపురము మాత్రము ఆతనికి వశపడలేదు. 

మాదన్న, తనకు జేసిన అవకారావమానములకు, (ప్రతీకారము 
జేయవలయునన్న కోరిక బహలూల్తానుని వెన్నంటి వేధించుచుండెను. తనకు 
మొఫథర్లూాయి సైన్యమును సాయమిచ్చిన హైదరాబాదుపట్టణ పర్యంతముగల 
ఖుతుబుషాహి భూభాగములను జయించి చక్రవర్తికి సమర్పింతునని అవురంగజేబునకు 
విన్నవించుకొనెను. ఆ విన్నపము అలంగీరు చక్రవర్తి ఆనందముతో ఆమోదించెను. 
? ఈ సమాచారము అందగనే మాదన్న సుల్తానునకు నివేదించెను. ఆతని అనుమతిని 
1677లో గోల్కొండ సర్వసైన్యాధక్షుడగు మహమ్మది (భాహీము (సరేఖేలు)ను గోలకొండ 
శివారులను గాపాడుటకు ససైన్యముగ బంపెను. వీలయినంత మట్టుకు ప్రయత్న 
పూర్వకముగ మొఘలు వాహినులతో ఘర్షణపడవలదని ముదలనిడెను. మొఘలు 
సైన్యములప్పుడు గుల్బర చుట్టు ప్రక్కల నున్న ప్రదేశమును శతృరహితముగ జేయుటలో 
నిమగ్నములై యుండినవి. ఇట్టి తరుణములో “కాఫరులకు సాయమందించ వలదని” 
సుల్తానబుల్హసనునకు చక్రవర్తి ఫర్మానా బంపెను. ౩ ఛత్రపతి శివాజీతో కుదుర్చుకున్న 
పరస్పర సైనిక సహాయ సంధిని ఈ ఫర్మానా అన్యాపదేశముగ వత్తి జూపుచున్నది. 
ఇదే సమయమందు ఆదిల్నాహీల, దక్కనీ సర్జారులలో నొకడగు షేఖుమినహాజు 


విదేశాంగ నీతి 187 


స్వామిద్రోహియై మొఘ్లాయిలతో జేరెను. ఆ చిరకాలములోనే ఆతను మొఘలుల 
యందును విశ్వాస ఘాతియై సుల్తాన్‌ అబుల్హసను కొలువులో ప్రవేశించెను. 

“శివాజీకి సహాయము జేసినందులకును షేఖుమినహాజునకు ఆశ్రయ 
మొసంగినందులకు చక్రవర్తికి కోపము వచ్చినది. అందుచే కోటి రూకలు పదివేల 
గుర్రములును, దండుగగ విధించబడినవి. ఈ దండుగ వెంటనే జెల్లించుకున్న 
గోల్మొండపై దాడిజేతునని” మొఘలు చమూపతియగు దిలేర్థానుడు సుల్తాను అబుల్‌ 
హసనును హెచ్చరించెను. యుద్ధమును నివారించు ఉద్దేశముతో అయిదు లక్షల 
రూపాయలను జెల్లించుటకు అబుల్‌హసను అంగీకరించెను. బహలూల్లానుడు 
ప్రతీకారము గోరుచుండెను. అందుచే తన హెచ్చరికను అమలుపరుచు సంకల్పముతో 
దిలేరుఖానుడు మొఘలు ఆదిల్నాహీల సంయుక్త సైన్యముతో మళ్టేడు సమీపమున 
మోహరించెను. మొఘలాయిలు గోల్కొండ రాజ్యమునుకబళించవేగిరబడుచుండిరి. 
అందువల్ల సంధి పొసగ లేదు. మళల్టేడుపై మొఘలు ఆదిల్నాహీల సైన్యములు దాడి 
మొదలుబెట్టినవి. 

మహామంత్రి మాదన్న ముందు చూపు మరొకసారి ధృవపడినది. ఇట్టి 
అవాంతర పరిస్థితులను ఆతను ముందుగనే ఊహించెను. ఆతను ఖుతుబుషాహి 
సర్వచమూపతిని ప్రబల సైన్యయుక్తముగ మళ్టేడు వద్ద సంసిద్ధముగ నుంచెను. 
మొఘలులు, గోల్మొండ సైనిక పాటవమును, సంసిద్ధతను, తక్కువగ అంచన వేసిరి. 
మళ్టేడు వద్ద జరిగిన భీకర యుద్ధములో శతృవుల సంయుక్త సైన్యములు 
పరాజితములైనవి. వారు ఏడు యుద్ధగజములను గోల్పోయిరి. ఏడు వందల సైనికులు 
మరణించిరి. పెద్ద సంఖ్యలో మొఘలు యోధులు క్షతగాత్రులైరి. ఇంతలో ఖుతుబుషాహి 
సర్వచమూపతియగు మహమ్మదిభ్రాహీము కుమారుడగుసంజరుఖాను. షేఖుమినహాజు, 
మరియు రుస్తుంరావుల నాయకత్వమున సరేఖేలు సహాయార్ధము మరింత సైన్యము 
వచ్చినది. రుస్తుంరావును కొందరు మాదన్న మేనల్లుడందురు. మరికొందరాతననిని 
మాదన్న తమ్మునిలేక పినతండ్రికుమారుడందురు. * మొఘలులింతటి తీవ్రమగు 
ఓటమిని ఇంతకు ముందు దక్షిణములో చవిజూడలేదు. ఇప్పుడు గోల్కొండ సైన్యములు 
ఓడించినది మొఘలు సైన్యమును మాత్రమే గాదు. ఆది ఆదిల్నాహివాహినులతో 
గూడుకొనిన మొఫఘలు విస్తార ప్రబల అనీకము, ఈ యుద్ధము, గోల్కొండ 
సైనికపాటవమును సమర్థథను సంసిద్ధతను నిర్ద్వంద్వముగ నిరూపించుచున్నది. 


188 మహామంత్రి మాదన్న 


మల్టేడు యుద్ధము రెండు నెలలతి భయంకరముగ సాగినది. ఈ సుదీర్హ 
సంఘర్షణములో ఒకసారి గోల్కొండ సైన్యములు గూడ ఓడినవి కాని అంతకు ముందే 
మొఘలు సైన్యములు సైనికముగను సాధన సామాగ్రి యందును అపారముగ 
నష్టపడియుండెను. అందువల్ల వెన్నుజూపిన ఖుతుబు షాహి సైన్యములను వెన్నంటి 
చీల్చి చెండాడ నసమర్థములై యుండెను. గోలకొండ సైన్యములు అతిత్వరితముగ 
సుసంఘటితములైల మొఘలు వాహినులపై మరల దాడిజేసినవి. శతృసైన్యమునకు 
అపారమగు నష్టము కలిగించినవి. మొఘ్లాయిలకు వస్తు దుస్తులందనీయలేదు. 
సమాచార సంబారములు స్థంభితము జేయబడినవి. గోరు చుట్టుపై రోకలి పోటనునట్లు 
అప్పుడే బహలూల్తానుని ఆరోగ్యము శిథిలమైనది. ఆతని అఫ్టను సైన్యములు యుద్ధ 
రంగము నుండి తొలగిపోయినవి. ఆపై జరిగిన యుద్ధములో మొఘలు సైన్యములు 
మరల ఘోరముగ పరాజితములై పారిపోయినవి. గోల్కొండ బలములు వారిని వెన్నంటి 
వేటాడినవి. పలుబాముల పాలు జేసినవి. పారి పోవుమార్గములు పరిమితము జేసి 
సంకుచిత పరిచి ప్రమాదభరితమొనర్చినవి. వానికి ఆహారము గూడ దొరకనీయ 
నందున రెండు రోజులు తాటి ముంజలే మొఘలు సైన్యముల క్షుదార్తిని బాపి జోకొట్టు 
షడ్రసోపేతమగు విందు సమగూర్చినవి. తమ ప్రాంతములో ఇరువది మైళ్ళ 
దూరమున్నను గుల్న జేరుటకు మొఘలాయిలకు పన్నెండురోజులు బట్టినది. న 
మొఘలుల పరాజయ పరిమాణమునకు ప్రత్యక్ష ప్రతీక ఇది. 

బీజాపురపు బాలరాజుయడ విశ్వాస సానుభూతులుగల వ్యక్తులా రాజ్యము 
నందింకను కొందరైనను మిగిలియే యుండిరి. సిద్దీజోహారు అల్లుడగు సిద్దీమసూదు 
వారిలో గణనీయుడు. ఆదోని దుర్గాధీశుడాతను. బీజాపుర రాజ్యమును ఈ వర్గ 
కలహ సంక్షోభము నుండి గాపాడుమని అబుల్హసనుని ఆతను అర్థించెను. స 
మసూదుమాయమగు సిద్దీజోహారు (సలాబతు ఖాను) అప్లానుల అలజడికి విసుగుజెంది 
గోలకొండ బీజాపుర రాజ్యములు లోగడ జేసుకొనిన పరస్పర సైనిక సహకార సంధిని 
పునరుద్ధరించ వలసి నదిగ తానాషాను ప్రార్థించెను. అబుల్హసను మామా అల్లుండ్లు, 
జేసిన ఈ రెండు విన్నపముల ఆమోదించెను. ఆతను, అబ్బుల్మరీము బహలూలు 
ఖానుని, సంభాషణలకై తన వద్దకి ఆహ్వానించెను. ఖానుడు అస్వస్థుడగుటచే 
జమ్బీదుఖాను అను వేరొక ఆపాను సర్గారుని తనకు మారుగ గోల్కొండకు బంపెను. 
వర్గాంతః కలహముల వల్ల దిన దినము దిగజారిపోవుచున్న దేశ రాజకీయ 
పరిస్థితియును మొఘ్లాయుల నుండి ముంచుకొని వచ్చుచున్న ముప్పును ఈ రెండు 


విదేశాంగ నీతి 189 


గలసి రచించుచున్న సర్వనాశనమును తానీషా వారలకు విపులముగ ఉపన్యసించెను. 
స్వామిభక్తి, దేశప్రేమను ప్రబోధించి కర్తవ్యము నిర్దేశించి జెప్పెను. అబుల్హసను ఉ 
పన్యాసము జమ్బీదుఖానుని మనస్సుపై చెరుగని ముద్రవైచినది. ఆతని వలన సుల్తాను 
సూక్తులు విన్న బహలూల్లానుడును ప్రబోధితుడయ్యెను. జాతిమేలును దేశక్షేమముకోరి 
తన పదవిని త్యాగము జేసెను. గతమును విస్మరించి, సిద్ధి మసూదును తన స్థానములో 
“వకీలు-ఉల్‌-సల్తనతు”గ ప్రతిష్టించెను. మార్పు జెందిన పరిస్థితులను, మలచి 
బహలూల్‌ మరియు సిద్దీమసూదులచే మాదన్న ఒక ఒడంబడికపై సంతకములు 
జేయించెను. ఒడండికలోని కొన్ని నియమములు :- 
1. అఫ్థాను సైనికుల జీతములు, బకాయ యుక్తముగ జెల్లించ వలయును. 
దాని కవసరమగు మొత్తమును అనగ ఆరు లక్షల హెన్నులను గోల్కొండ 
ప్రభుత్వము సిద్దీమసూదునకు జెల్లించును. 
2. జీతములు ముట్టగనే ఆఫ్లాను సైనికులు సైన్యమునుండి వైదొలగ వలయును. 
వారిలో బీజాపురము వీడిపోవువారికి మాత్రమే జీతపు బకాయ జెల్లింపబడును. 
3. అబ్బుల్మరీము బహలూల్ల్థానుడు బీజాపురమును వదిలి తన జాగీరులో 
నివసించవలయును. 
4. బీజాపురములో గొల్కొండ ప్రభుత్వపు ప్రతినిధి నియమించబడును. ఆతను 
దేశపరిపాలనలో మసూదునకు సాయపడును రెండు దేశముల విదేశాంగ 
నీతిలో సామీష్య సారూప్యములను ప్రోత్సహపరిచి సంఘటిత పరుచును. 
5. ఉభయులలో ఎవ్వరును పై నిబంధనలకు వ్యతిరేకముగ ఎట్టి పరిస్థితులలోను 
మొఘ్లాయిలతో సంధి జేసుకొనరాదు. 
6. బీజాపురపు రాజ్య రక్షణ బాధ్యత గోల్కొండ ప్రభుత్వము స్వీకరించుచున్నది. 
ఈ ఒడంబడిక పత్రముపై సంతకముకాగనే గోలకొండ సర్వసైన్యాధి పతియగు 
మహమ్మదు ఇబ్రాహీము నాలుగు వేల గుర్రపు సేన వెంటరా సిద్ధి మసూదు యుక్తముగ 
ఆదిల్నాహీల రాజధానికి వచ్చి సిద్ధిమసూదును వకీల్‌-ఉల్‌ సుల్తనతు పదవిపై 
ప్రతిష్టించెను. ఆపై సికిందరు ఆదిల్నాయును సిద్ధి మసూదుయును పై ఒడంబడికను 
ఆధికారికముగ ధృవపరిచిరి. 

సిద్దీ మసూదు అచిరకాలముననే ఈ యొడంబడికను వ్యతిరేకముగ 
అవమానకరములగు షరతులతో గూడుకొనిన ఒక సంధిని గుల్బర్లవద్దదిలేరుఖానునితో 
జేసుకొనెను. దాని ప్రకారము :- 


190 మహామంత్రి మాదన్న 


ఇకముందు బీజాపుర ప్రభుత్వము మొఘలుల ఆజ్ఞానుసారము ప్రవర్తించును. 
2. ఛత్రపతి శివాజీకి వ్యతిరేకముగ బీజాపురపు ప్రభుత్వము మొఘ్లాయిలకు 
సాయపడును. 
3. సికిందరుషా చెల్లెలగు బాదుషాబీబి అనబడు షహారుబానుబేగం వివాహము 

మొఘలు రాజపుతృలలో నొకనితో జరుపబడును. 

నీతి బాహ్యమగు ఈ ప్రవర్తన సహజముగనే మాదన్నను విరక్తుని జేసినది. 
అందువల్ల బీజాపురమునకీయ నొప్పుకొనిన ఆరు లక్షల హెన్నులను చెల్లించుటలో 
జాప్యముజేసెను. క్రీ. శ. 1677లో బహలూల్థానుడు తన జాగీరునందు మరణించెను. 
జీతపు బకాయిలు జెల్లించలేదను నెపమున ఆఫ్లాను సైనికులు మరల అలజడి 
ప్రారంభించిరి. వారి ఆరాచకపు చర్యల వల్ల బీజాపుర నగరములో పౌరజీవితము 
దుర్భరమయ్యెను. ప్రభుత్వపు పరపతి క్షీణించింది. కోటలో గూడ సిద్ధిమసూదు మాటకు 
పాటె లేకుండెను. పరిస్థితులు వక్రమార్గమున బడి శీఘ్రముగ దిగజారి బోవుచుండెను. 
రాజకీయ కల్లోలములు మితిమీరినవి. సిద్దీమసూదు అనుభవము జాలని వివేకములేని 
హృదయ స్పందన మందగించిన జిత్తలమారి యని తేలిపోయినది. 

సిద్ధీమసూదును, దుష్టుడనలేము. అతను అనుభవహీనుడు, మెరపు 
వేగమునకదులు సంఘటనలు ఆతనిని శాంతముగ ఆలోచించుకొననీయలేదు. 
అదిల్నాహి ఖుతుబుషాహీల వైదేశిక నీతిలో సారూప్యమును, రక్షణ విధానములో 
సామీపష్యమును, సమకూర్చు ప్రయత్నము ఆతని అసమర్ధతవల్ల విఫలమైనది. 
బీజాపురములో ఖుతుబుషాహీల ప్రతినిధిగ నున్న అక్కన్న తిరిగిపోయెను. అయినను 
ఆ చర్యలవల్ల ఉభయదేశముల రాజకీయ బాంధవ్యము విచ్చిన్నము కాలేదు. పరస్పరము 
సైనిక సహాయమొనర్చు కొను మౌలిక సూత్రము స్థిరముగనే యుండినది. సికిందరుషా 
రక్షణ తమ ముఖ్య కర్తవ్యముగ సుల్తాను ప్రధానులు భావించుచునే యుండిరి. 

1682లో అవురంగజేబు చక్రవర్తి విస్తార సైన్యములతో అపార సాధన 
సంపత్తితో స్వయముగ దక్షిణా పధమునకు తరలి వచ్చెను. వచ్చిన వెంటనే ఆతను 
ఆదిల్నాహీ ఖుతుబుషాహీల సైన్య సంచలనములను కనిపెట్టి యుండుటకు అకల్మోట 
యందు కోకల్తాషను చమూపతిని ససైన్యముగ నియమించెను. తదుపరి 1683 
తుదిన బీజాపురముపై దాడి జేసెను. జూలై 1684లో సికిందరు ఆదిల్నా సుల్తాను 
అబుల్హసను సాయమర్థించెను. గోల్కొండ దర్బారులో నున్న బీజావురవు 
రాయబారియును పరస్పర సైనిక సాయమొనర్చుకొన జేసుకున్న సంధిననుసరించి 


విదేశాంగ నీతి 191 


సికిందరుషాకు సాయపడవలని నదిగ మాదన్నను ప్రార్థించెను. మాదన్నకు, 
బాలరాజుయడ, సానుభూతి గలదు. మొఘలుల పురోగమనమును నిరోధించవలసిన 
అవసరమును అతనికి గలదు. అందువల్ల సుల్తాను ప్రధానులు, సికిందరుషా సాయము 
జేయ నంగీకరించిరి. 

ఈ సంగతులు చక్రవర్తికి దెలిసినవి. సికిందరుషాకు సాయపడవలదని చక్రవర్తి 
తానాషాను హెచ్చరించెను. అయినను ఆతను 14-8-1685న అంబాజీ రావు 
నాయకత్వమున ఒకప్రబల సైన్యమును సికిందరు సహాయారము వీజాపురము 
బంపెను. ఇది గమనించిన అవురంగజేబు బహరామందు ఖానుని ససైన్యముగ 
గోలకొండ శివారుపై నియమించెను. “మొఘలు సైన్యములను నిరోధించుటకు 
మహమ్మదు ఇబ్రాహీము ఫలంగె హద్దు, 
మహారాష్తులతో సంబంధము : 

గోలకొండ రాజ్యపు ఉత్తరపశ్చిమోత్తరపు ఎల్లలను ఆనుకొని మొఘ్లాయిల 
ప్రాంతములుండెడివి. అహమ్మదు నగరు రాజ్యము నేలు నిజాముషాహి వంశము 
పతనమైన పిదప ఆ ప్రాంతమును భుక్తపరుచుకొనిన మొఘలులు, దక్షిణములోని 
ఒక శక్తిగ పరిగణించబడుచుండిరి. దక్షిణాపధములోని రాజ్యములను మెలమెల్లగ 
కబళించి తన ఎల్లలను విసృత బరుచుకొనుటయే మొఘలుల పరమధ్యేయము. 
అది సాధించుటకు మొఘలులు దక్షిణమునందు పాలించు రోజులలోను వారి సామంత 
సర్గారులలోను అనైక్యత అంతః కలహములు మతోన్మాదములు ప్రోత్సహించిరి. 

దక్కనీ సుల్తానుల స్వతంత్రత మరియు పాటవములు అతిశీఘ్రగతిని 
శిథిలమగుచున్న ఈ తరుణములో పడుమటి కనుమల కళ్యాణమునందును వీజాపుర 
రాజ్యపు పశ్చిమ ప్రాంతములలోను ఒక నూతన క్రాంతి ఆవిర్భవించినది. అది 
ఆదిల్నాహీలను మరింత నీరసింపజేసినది. ఉరకలు వేయుచు ఘీంకరించుచున్న 
మొఘలు మత్తేభమునకు అది అంకుశమైనది. అటుగాకున్న మొఘలు చమూపతులగు 
దిలేరుఖాను. బహద్దరు ఖానుల యుద్ధ ప్రభంజనములో బీజాపురము ఎప్పుడో దూది 
పింజవల ఎగిరిపోయి యుండెడిది. ఈ నూతనశక్తి మొభులులను సైతము 
కలవరవరుచ సాగినది. అందువల్ల వారు దానిని ఆదిలోనే సమూలముగ 
నిర్మూలించుటకు అనేక విధముల బ్రయత్నించిరి- ఈ నూతన శక్తికి చాటు మాటుగ 
సాయమిందించు ఆదిల్హాహి మరియు ఖుతుబుషాహిలను అణచనిదే దీనినెదురుకొనుట 


192 మహామంత్రి మాదన్న 


విజ్ఞత కాదని మొఘలులు ఆచిరకాలములోనే అర్ధము జేసుకొనిరి. పడమటి కనుమలలో 
బుట్టిన ఆ నూతనశక్తి శివాజీ ఆధిపత్యమున నుసంఫిటితమై దిన దిన 
ప్రవర్ధమానమైనది. దక్షిణాపథములోని రాజ్యాధినేతలకది ప్రక్కలోని బల్లెమైనది. 
మొఘలుల మార్గమున అది కర్మశకంటకమైనది-మహారాష్ష్రులు శివాజి నేతృత్వమున 
శక్తి సంపన్నులై ప్రగతి పథమున పురోగమించసాగిరి. 1674లో శివాజి రాయగడ 
దుర్గమునందు ఛత్రపతిగ అభిషిక్తుడయ్యెను. అయిష్టముగనైనను శివాజి రాజరికమును 
ఒప్పుకొనక అవురంగజేబునకు దప్పలేదు. 

దక్షిణా పథపు పశ్చిమ మధ్య భూభాగములు మరాఠీల దోపిడీలకు గగ్గోలు 
పడినవి. అది కల్లోలిత కడలివలె ఘోషిల్లినది. ఆదిల్లాహీల దేశమిట్లు అలజడికి 
లోనైన సమయమందు దాని కర్ణధారియగు రెండవ అలీ ఆదిల్నా మరణించెను- 
షహజాదీబేగము అను చిరుత ప్రాయపు కూతురును సికిందరు అను పాలబుగ్గల 
పంచవర్ష ప్రాయుడగు పుతృడును ఉండిరి-అమీరులా చిరుతని సికిందరు ఆదిల్నాగ 
మూర్ద్చాభిషిక్తుని జేసి రాజుగ ప్రకటించిరి. మొఘలులీ చర్యను కంటగించుకొనిరి. 
సికిందరు ఆదిల్నాను రాజుగ వారు ఒప్పుకొనలేదు. 

దక్కనునేలు ముస్లిము రాజ్యములలో, దక్కనీ దక్శనేతర సర్దారులవి పరస్పరము 
కలహించుకొను రెండు వర్గములు ఏర్పడినవి. ఈ వర్గకలహములు రాజుపసివాడుగట 
విశ్చంఖలములుగ దేశమందు స్వైరవిహారమొనర్చసాగినవి. ఆదిల్నాహి రాజ్యపు ఆరంభ 
అంతములు కూడ దక్కనీ దక్కనేతరుల వైషమ్యములవల్లనే జరుగుట విధి విపరీత 
విలాస లాస్య విన్యాసము. అది అందరికీ అందుబాటులోనికిరాగల అర్ధపూరితమైన 
అందమగు సందేశము. ప్రభువు పసితనము, వర్గకలహములకు పాలుబోసి పసదనము 
జేకూర్చినది. అవి నిరంకుశములై రాజ్యమును రక్తరంజిత మొనర్చినవి. ఖవాసుఖాన్‌ 
మరియు మియాన్‌ అబ్బుల్హమీదులు దక్కనీ వర్గపు నాయకులు. అబ్బుల్మరీము 
బహలూల్దానుడు దక్కనేతర వర్గమునకు నేత -దక్కనేతర వర్షములో అరబ్బీలు తుర్కీలు 
ఆఫ్లానులు మరియు మొఘలులుండిరి. ఈ వర్గకలహములు దేశమునకు చాల నష్టము 
కలిగించినవి. అందులకు విరక్తి జెందికాబోలు మియాన్‌ అబ్బుల్హమీదు రాజకీయ 
సన్యాసము బుచ్చుకొనియెను. సమయ మరిసి దక్కనీల రెండవ నాయకుడగు 
ఖవాసుఖానుని, బహలూల్థానుడు జంపించెను. పరిపాలన చక్రము తన చేత 
జిక్కించుకొనియెను. ఆష్టానులిప్పుడు నిర్భీతులై పట్టణవీథులలో విచ్చు కత్తలతో స్వైర 
విహారము జేయుచు పట్టపగలే పట్టణము మధ్య వారు వీరను తారతమ్యములు లేక 


విదేశాంగ నీతి 193 


కంటబడిన వారందరిని విచక్షణ రహితముగ హింసించి అవమానించుచుండిరి. 
పరిపాలన వారి యధీనమున ఉండుటవలన వారి ఆగడములకు హద్దులు లేకుండెను. 

దిలేర్భాను అన్నను అప్పుడు దక్షిణమున మొభులు సుబేదారుడును 
వాహినీపతియును. బీజాపురములోని పరిపాలనాధిపతియును ఆష్టానుడె అగుట వలన 
వారిరువురకు పరస్పర సానుభూతి సదవగాహనము లుండెను. అందువల్ల బీజాపుర 
రాజ్యములో క్రమేపి మొఘలుల ప్రభావము పెరిగి పోయినది. పరోక్ష ఫలితముగ 
మొఘలులు ఆదిల్లాహీల భద్రతకు ప్రమాదకారకులు గారన్న భ్రమ బలపడసాగినది. 
మొఘలులు మహారాష్టులకును ఖుతుబుషాహీలకు మాత్రమె భయంకరులని బహు 
సంఖ్యాకులు భావించిరి. 

అహమ్మదు అబ్బాలీవల్ల ప్రవర్థ్ధమానమగుచున్న ప్రమాదము నెదుర్మొనుటకు 
చక్రవర్తి దిలేర్భానుని ఉత్తరమునకు బిలిపించుకొనెను. బహద్దరుఖానుడాతని స్థానములో 
నియమితుడయ్యెను. ఇతను దక్కనీ వర్గము యడ సానుభూతి గలవాడు. ఇతను 
దక్షిణమునకు రాకముందే బహలూల్‌ఖాను మరియు దిలేరుఖానులు సంయుక్తముగ 
శివాజీపై యుద్ధము ప్రారంభించిరి. అక్టోబరు 1675లో వీరి సంయుక్త సైన్యములు 
మహారాస్త్రసైన్యములచే మన్ను గరుపించబడినవి. ఇరువాగులమధ్య యుద్ధములు 
జరుగుచునేయుండెను. ఫిబ్రవరి 1676లో ఆదిల్నాహీ మహారాష్ట్రల మధ్య సంధి 
జరిగినది. ఆ తదుపరి మహా రాష్టులకును మొఘలాయిలకును తరుచు యుద్దములు 
జరుగుచునే యుండెను. మహారాషులతో గుదుర్చుకొనిన సంధి ప్రకారము ఆదిల్నాహీ 
ప్రభుత్వము యుద్ధ వ్యయము క్రింద శివాజికి మూడు లక్షల హెన్నులను, వార్షికముగ 
లక్షహెన్నులను జెల్లించుట కంగీకరించినది. ఈ సంధి వలన శివాజి ప్రతిష్ట 
ప్రభావములు ఆకాశమునంటినవి. మొఘలులు కినిసి బీజాపురమును ముట్టడించె 
పథకములు రూపొందించసాగిరి. 

గోల్మొండ దక్షిణమున జీర్ణ విజయనగర సామ్రాజ్యపు చెదిరిన చెక్కలు 
పరస్పరము కలహించుకొను వివిధ నాయకుల ఆధీనములో నుండెను. మైసూరు 
పాలించు ఒడయరు మలినాడు మలబారుల నేలు అక్కేరీలు మధుర తంజాపురముల 
(ప్రభువులగు నాయకులు వీరిలో ముఖ్యులు. వీరి పరస్పర కలహములు దేశమును 
మారణాగ్ని కుండమున ఆహుతి జేయుచుండెను. 

మైసూరును పరిపాలించు మొదటి దేవరాజ ఒడయరు 1672లో మరణించెను. 
ఆతని సోదరుని పుత్రుడగు చిక్కదేవరాజ ఒడయరు రాజయ్యెను. ఆతను యువకుడు. 


194 మహామంత్రి మాదన్న 


సాహసి, ఉత్సాహి, జీర్ణ విజయనగర సామ్రాజ్యపు భూభాగములను వీలయినన్నింటిని 
స్వాధీన పరుచుకొని సువిశాల రాజ్యమును స్థాపించ నుత్సహించుచుండెను. కాని 
విజయనగర సామ్రాజ్యపు చివరి సామ్రాట్టు శ్రీరంగరాయలు సజీవుడె. ఆతను తన 
ప్రభుతను విజయ నగరపు సామంతులచే నొప్పించు ప్రయత్నమున నుండెను. 
విరుద్ధధ్యేయ ములు గల వారిరువురకు అందువల్ల సంఘర్షణదప్పలేదు. ఆధిపత్యము 
కొరకు జరిగిన రెండు యుద్ధములలోను శ్రీరంగరాయలు వరుసగ పరాజితుడయ్యెను. 
అనంతరము విశ్వవిఖ్యాత వైభవోపేతమగు విజయనగర సామ్రాజ్యము కాలగర్భమున 
లీనమై సృతిపధము నుండి మరుగుపడినది. మరువరాని మధురస్కృతులను నేటికిని 
అది విరియించుచున్నది. 

మధుర తంజాపురముల నేలు నాయకులమధ్య తరుచు యుద్ధములు 
జరుగుచుండెను. తుదకు మధుర నేలు చొక్క నాయకుడు తంజాపురపు తుది ప్రభువగు 
విజయరాఘవ నాయకుని సంగ్రామ మందు ఓడించి సపుత్రకముగ సబాంధవముగ 
సంహరించెను. తన, పాలివాని నొకనిని తంజాపుర రాజ్యము నేల తన ప్రతినిధిగ 
నియమించెను. విజయరాఘవ నాయకుని పౌత్రులలో చెంగల్వరాయు (దాసు) 
దనువాడు చొక్కనాధుని చేతబ్రతికి పోయెను. ఆతను మహారాష్టుల సహాయము 
అర్థించెను, ఆ రోజులలో షాజీభోన్సలే కుమారుడను ఛత్రపతి శివాజి సోదరుడును 
అగు ఎక్కోజి జింజీ దుర్గపాలకుడుగ నుండెను. ఆతను తంజాపురమును ముట్టడించి 
చొక్కనాథుని ప్రతినిధిని మరియు చంగల్వరాయులను తరిమివైచి తంజాపురమును 
స్వాధీన బరుచుకొనెను. 

క్రీ. శ. 1675లో ఎక్కోజికి మరియు ఆతని దీవానగు రఘునాధ నారాయణ 
హనుమంతేల మధ్య వైషమ్యములు వైరుధ్యములు ఏర్పడినవి. ఎక్కోజీ దీవాను 1676లో 
జింజిని వదిలి గోల్మొండ మార్గమున శివాజి వద్దకి బోయెను. అచ్చటాతను ఎకోజీపై 
అభియోగము దెబ్బెను. దాని వలన ఛత్రపతి శివాజి దక్షిణాపథముపై తన దృష్టిని 
ప్రసరింపజేసెను. శివాజి కన్నడదేశములో బ్రవేశించి ఎక్కోజి పరిపాలనలో భూములను 
స్వాధీనపరుచు కొనుటయే గాక చుట్టు ప్రక్కలగల ఇతర భూభాగముల సైతము 
జయించి స్వాధీనపరుచుకొన దలచెను. 

క్రీ. శ. 1676లో దక్షిణ దేశపు పరిస్థితులు ఇట్లు అల్లకల్లోలముగ నుండెను. 
ఆదిల్దాహీలకును మొఘలులకును తరుచు యుద్ధములు జరుగుచునే యుండెను. 
శివాజి, చక్రవర్తితో సంధిజేసుకొనెను. ఆదిల్నాహీలు ఛత్రపతి శివాజితో మైత్రి 


విదేశాంగ నీతి 195 


నెజిపుచుండిరి. గోలకొండకు జెందిన కన్నడ భూభాగములు విశ్రాంతి జెందిన ఛత్రపతి 
శివాజి కంట బడెను. 

గోలకొండ కదొక హెచ్చరిక. మహారాష్టులకిప్పుడా దిల్నాహీల నుండి యును 
మొఘలుల వల్లను ప్రమాదములేదు. అందువల్ల వారు దేశపు నలుమూలల సైతము 
నిర్భీతులై నిరంకుశులై దోచుకొనిరి. వారు ప్రజలను బెట్టిన హింసలు “బురుహానె 
జుబేర మరియు ఖాపీఖానులు విస్తరించి చిత్రించినారు. 

ఛత్రపతి దక్షిణాపధములో కల్లోలము గల్పించి అందరి జూపు వేరొక వైపు 
మరల్చి ఖుతుబుషాహీలను ఏమరించి కర్ణాటకము వైపు తన దృష్టిని కేంద్రీకరించెను. 
రఘునాధ నారాయణ హనుమంతే తన వద్దికి వచ్చినప్పటి నుండియుకల్లోలిత 
కర్ణాటకమును స్వాధీన పరుచుకొనుటకు శివాజి పధకములు బన్నుచుండెను. 
సోదరుడగు ఎక్కోజీనుండి పైతృకమగు తన భాగములను రాబట్టు కొనవలయు 
ననియును కాంక్షించు చుండెను. గోల్కొండ ప్రభుత్వపు సాయము లేకున్న కర్ణాటకములో 
తాను ఇరకాటమున బడుట తథ్యమన్న సంగతియు ఆతనికి దెలియును. 
ఖుతుబుషాహీలు లోగడ జయించిన కర్ణాటక ప్రాంతములో, శాంతి నెలకొల్పుటకు 
ఎంతో వ్యయ ప్రయాసలు మరియు కేంద్రీకృత ఆసక్తి అవసరము. మొఘలుల 
ప్రమాదము మరియు మరాఠీ దండుల బెడదవల్ల ఖుతుబ్బాహీలటు తగు రీతిని 
శ్రద్ధజేయ జాలకుండిరి. అంతియేగాక వారి కర్ణాటక ప్రాంతపు దక్షిణము మరియు 
ఆగ్నేయభాగము లందు శాంతి భద్రతలు కుందేటికొమ్మే అయినవి. ఆ ప్రాంతములో 
కూడ శాంతి నెలకొల్పుట చాల అవసరము. గోల్కొండ కన్నడ ప్రాంతపు మొదటి 
గవర్నరగు మీర్దువ్లూ మొఘ్లాయిలతో కలసి పోయినందువలన ఆతను పాలించిన 
కన్నడము తనకే జెందవలయునని చక్రవర్తి వాదించుచుండెను ఇన్ని 
యిబ్బందులున్ననూ మరి కొన్ని కన్నడ ప్రాంతములను సంపాదించ గోరుట కోరి 
కోరి కొరివితో తలగోకు కొని నట్టులేయగును. సికిందరుషా నుండి శివాజీకి 
వ్యతిరేకముగ తనకు సాయము వచ్చునను ఆస మాదన్నకు లేకుండెను. మొఘలాయిల 
ముప్పు సింహద్వారమున వేచి యుండెను. ఇన్ని కారణములవల్ల ఎటుజూచినను 
శివాజీతో సంధి సకలార్ధ సాధకముగ గన్పట్టినది. సంధిజేసుకొనుటయే అవసరమగునేని 
ఆతనితో సంధి జేసుకొనుటకు ఈ సమయము అత్యంత ప్రయోజనకారి అనుట 
నిర్వివాదము. ఏలన కర్ణాటకమును జయించ గోరు ఛత్రపతి తానుగ గోలకొండ 
వారి సహాయమభిలషించుచుండెను. మొఘలులను బెదిరించుటకును మరాఠీల 


196 మహామంత్రి మాదన్న 


దోపిడీలను అరికట్టుటకును ఖుతుబుషాహీ కన్నడప్రాంతములో శాంతి భద్రతలను 
స్థాపించుటకును గోలకొండకు శివాజీ సాయ మవసరము. చక్రవర్తి కన్నెట్జగానీక 
కన్నడ ప్రాంతములోని మరికొన్ని భూభాగములను జయించ వలయునన్నను శివాజి 
అండ అవసరము. అందువల్ల మాదన్న తానాషా అనుమతిని బడసి ఛత్రపతి శివాజీతో 
ఒకసంధి రచించు బ్రయత్నమారంభించెను. 

సుసజ్జితమును సుశిక్షితమును అగు అరువదివేల ప్రచండమగు గుర్రపుసేనతో, 
ఛత్రపతి శివాజి 1677వ సంవత్సరపు జనవరిలో తన రాజధానినుండి బయలుదేరెను. 
మజిలీలు జేయుచు ఏఫ(బివరినెల మధ్యలో హైదరాబాదు జేరుకొనియెను. 
శ్రీశెలపుణ్యక్షేత్రమును సందర్శింప ఛత్రపతి శివాజి పోవుచున్నాడని ప్రకటించిరి. ఆ 
ప్రకటనను నమ్మిన వారు తక్కువ. ఆతను కర్ణాటకదేశపు జైత్రయాత్రకు 
బోవుచున్నాడనియే జన బాహుళ్ళము భావించెను. 1677 సంవత్సరపు మార్చినెలలో 
తానాషా ఛత్రపతులు ఒక సంధి వత్రముపై సంతకములు జేసిరాజముద్రలు వైచిరి. 
ఆ సంధిలోని కొన్ని ముఖ్య నిబంధనలీ క్రిందుబొందు పరుచనైనవి :- 

1. రెండు ప్రభుత్వములు మొఘలులకు వ్యతిరేకముగ పరస్పరము సైనిక సహాయ 
మొనరించుకొనును. 

2. మహారాష్ట్ర సైనిక సహాయమునకును ఖర్చుక్రింద గోలకొండ ప్రభుత్వము 
ఛత్రపతి శివాజికి లక్షహెన్నుల వార్చికముగ జెల్లించును. 

3. దక్షిణకర్ణాటకమును శివాజి జయించుటలో గోల్కొండ కెట్టి ఆక్షేపణయును 
ఉండబోదు. దానివలన దక్షిణ కర్నాటకములో శాంతి భద్రతలు ఏర్పడును. 
దానికగు సైన్యవ్యయము క్రింద ఖుతుబుషాహీ ప్రభుత్వము శివాజికి 
రోజొక్కంటికి ముప్పదివేల హెొన్నులను లేక నెలకు లక్ష అయిదు వేల 
హెన్నులను జెల్లించును. ఈ కార్యార్థము మరాఠి సైన్యములు కర్ణాటకములో 
నుండ వలసి నంతకాలము పై లెక్టప్రకారము జెల్లించబడును. దీనికిగాను 
కొంత పెద్దమొత్తమును ముందుగనే శివాజికి ఖుతుబుషాహీ ప్రభుత్వము 
జెల్లించును. 

4. కర్ణాటక జైత్రయాత్రలో శివాజికి సాయపడుటకై అయిదువేల సైన్యమును 
ఒక ఫిరంగిదళమును మిర్జా మహమ్మదు రయీస్‌ నాయకత్వమున నియమింప 
బడును. 


విదేశాంగ నీతి 197 





ఛత్రపతి శివాజీ 


198 మహామంత్రి మాదన్న 





రాజా శంభాజి, ఛత్రపతి శివాజి కుమారుడు 


విదేశాంగ నీతి 199 


5. కర్నాటకమును జయించిన తదుపరి పైతృక ప్రాంతములను శివాజి భుక్త 
పరుచుకొనును. జయించబడిన ఇతర కన్నడ ప్రాంతములలో కొంత భాగము 
పరస్సరాంగీకారము ప్రకారము గోలకొండ ప్రభుత్వమునకు వశపరుచ బడును. 

6. ఖుతుబుషాహీ రాజోద్యోగులు సకల విధముల శివాజీతో సహకరించ 
వలసినదిగ ఆజ్ఞాపింపబడుదురు. ” 
శివాజి, ఖుతుబుషాహీ కర్ణాటకములో పన్నులు విధించి రాబట్టుకొనియె 

ననియును. ఆ పన్నులు జెల్లించని వారిని దండించెననియును మద్రాసులోని 
ఫోర్టుసైంటు జార్జిలోనున్న కొన్ని గ్రంథములవల్ల దెలియుచున్నది. అటనే గల మరికొన్ని 
పుస్తకములలో ఈ ప్రాంతములలో సైనికముగను ఆర్థికముగను శివాజి ఎట్టి చర్యయును 
దీసుకొనలేదని వ్రాసిపెట్టినారు. పరస్పర విరుద్ధములగు ఈ వ్రాతల యధార్ధతను 
జాగ్రత్తగ పరిశోధించవలయును. 

ఈ సంధి పత్రరచనలో మహామంత్రి మాదన్నకు ప్రముఖపాత్ర గలదు. ఈ 
సంధి వలన గోల్కొండ రాజ్యమునకు నష్టముకలిగినదనియును అది మాదన్న స్వామి 
ద్రోహచింతనకు తార్మాణమన్నవాదనయుగలదు. ఈ వాదనను శ్రద్ధగ పరిశీలించ 
వలయును. ఖుతుబుషాహీల ఉత్తర పశ్చిమోత్తరపు ఎల్లలు అరక్షితములు. అచ్చట 
నైసర్గికములగు రక్షణలు లేవు. శతృవులు లోనికి జొచ్చుకొని వచ్చటకది బహు 
అనువగు ప్రదేశము. ఖాన్షేశ్‌ మరియు అహమ్మదునగరు రాజ్యములు ముందు 
మొఘలులకు వశపడినవి. అందువల్ల గోలకొండ ఎల్లలకు శాశ్విత ప్రమాదము 
కరుడు గట్టి నిలచినది. పడమట నున్న బీజాపురరాజ్యము నీరసించినది. అది మొఘలు 
యుద్ధరధము నకు కట్టబడి నట్టులు భావించవచ్చును. అందువల్ల ఖుతుబుషాహీ 
ఎల్లలకు మరింత (ప్రమాదవేర్చడినది. దక్షిణమున ఉన్న కర్ణాటకము 
దోపిడీలకాలవాలమై ఖుతుబుషాహీ రాజ్యమునకు ముప్పు ఘటించుచుండెను. నాలుగు 
వైపుల అరక్షితముగనున్న తమ దేశపు ఎల్లలను రక్షించుటకు మహారాష్టులతో 
స్నేహితము అవసరము. కర్ణాటకములోను తమ రాజ్యములోను శాంతి భద్రతలు 
నెలకొల్పుటకు మహారాష్టులతో స్నేహితము అవసరము-పరవళ్లు ద్రొక్కుచు ఉవ్వెత్తున 
పైబడనుంకించు మరారీవాహినులను చాకచక్యముగ శతృవులవైపు మరల్పుటకును 
మవోరాష్టులతో నంధిజేసుకొనుట అవసరము. అప్పటి పరిన్ఫితులలో 
అందుబాటులోనున్న ఏకైక ఉత్తమ మార్గము అది. 

ఈ సంధివలన శివాజికిని లాభము కలిగినదనుట కాదనరానిసత్యము, ఈ 


200 మహామంత్రి మాదన్న 


సంధివలన గోల్కొండ రాజ్యమునకు కలిగిన లాభములను గూడ తక్కువగ అంచన 
గట్ట వీలులేదు. సంధి ఇరువాగుల వారికిని మేలు జేసినది. ఎవ్వరెక్కవ లాభపడిరన్నది 
అ్రస్తుతము. శివాజి నుండి రాగల ప్రమాదము తొలగినది. అతని సాయముచే 
కర్ణాటకములో శాంతి నెలకొనినది. అందువల్ల వాయువ్యోత్తర సరిహద్దులను మరింత 
బలపరుచుట యందు కేంద్రీకృతుడు కాగల అవకాశము మాదన్నకు లభించినది. 
ఇవి స్వల్పలాభములు గాను. సకల దక్షిణాపధమును విచ్చలవిడిగ దోచుకొనుట 
ఆకాశమంటు మంటలను విశ్వము నింపి, హాహాకారములను సృజించిన మరారీ 
శక్తిని నిలువరించి మాదన్న సంస్మరించెను. కల్లోలితమగు దేశములో శాంతిని 
నెలకొల్పుటకును తనను నాశనము జేయుటకై ఉరకలువైచుచు నురుగులు (గక్కుచు 
వచ్చు చున్న ఈ భయంకరమగు ఉప్పెనను ప్రయత్నపూర్వకముగ అడ్డకొనినాడు 
మాదన్న. అతనట్లుజేయుటకు దప్పిన దక్షిణావనిని కల్లోల బరిచిన ఆ ఘార్జిత కడలి 
కెరటాలంత ఎత్తనలేచి ఖుతుబుషాహీరాజ్యమును ముంచివైచియుండెడి దన్నది 
కాదనరాని సత్యము. 

తానాషా అతిధిగ రాజభోగములను భవించుచుశివాజి గోల్కొండలో 
రెండునెలలు గడిపెను. తదుపరి ఏప్రిల్‌ 1677లో కర్ణాటక జైత్రయాత్రకు బయలు 
దేరి పోయెను. అట అతను తన పైతృకమగు భూభాగములను మాత్రమేగాక ఇతర 
ప్రదేశములను గూడ కొన్నింటిని జయించెను. జైత్ర యాత్రసాగుచున్నప్పుడును 
తదనంతరమును సంధి నియమముల ఆచరణ పద్ధతిలో ఇరువాగుల వారికిని 
భేదాభిప్రాయములు పొటమరించినవి. 

జింజీ దుర్దాధిపతియగు నజీరు మహమ్మదును, షంషీరుఖాను అనువబీజాపురపు 
మరొక సర్జారుడు చితుకబాడెను. నజరుమహమ్మదు దాని కలిగిన తన కొక జాగీరిచ్చిన 
జింజిదుర్గములు ఖుతుబుషాహీలకు వశపరతునని సుల్తాను అబుల్హసనునకు 
విన్నవించుకొనెను. * ఇంతలోనే ఈ దుర్గమును శివాజి స్వాధీనపరుచుకొనియెను. 
దానిని అబుల్హసనునకిచ్చుటకాతను నిరాకరించెను. ఈ సంఘటనను కొండంతగ 
జూపిమాదన్ననను దోషిగనినిలిపినారు. ఇందలి యదార్ధము వేరుగనున్నది. ఈ రగడ 
జింజ్‌ దుర్గమునకు సంబంధించినదియే గాదు. అది అంతకు ముందు నుండియే 
ఎక్కోజి ఏలుబడిలోనుండెను. ఈ వివాదము జింజీ మరియు వేలూరుల మధ్యగల 
భూభాగములకు పరిమితము. అది మొదట గోల్కొండకు జెందిన భూభాగము. ఎక్కోజీ 
దానిని తదుపరి స్వాధీనబరుచుకొనెను. ఈ చర్య “సంధి” ఏడుసంవత్సరములు 


విదేశాంగ నీతి 201 


పూర్వపుదన్న విషయమిచ్చట గమనార్హము. ఆ ప్రాంతము తమదని గోల్మొండదెలుప 
అది తన పైతృకమని శివాజి వాదించెను. ఈ ప్రాంతము విషయములో తలెత్తిన 
భేదాభిప్రాయములు అంత తీవ్రములు గావు. నిజముగబలమగు విభేదములు మైసూరు 
పీఠభూమి పడమటి ప్రాంతము విషయములో పొడసూపినవి. 

ఈ ప్రాంతమును జయించిన తదుపరి శివాజీ ఏలనో బీజాపురమువైపు 
బయలుదేరి పోయెను. గోల్కొండ ప్రభుత్వము లేవనెత్తిన అభ్యంతరములకు అతనెట్టి 
సమాధానమును ఈయలేదు. అందువల్ల వారిమైత్రీభావమొకింత మొక్కవోయినది. 
సంధిగ్రంధులు సడలినవి. మద్రాసులోని సైంటుజార్డిపోర్టులో నున్న గ్రంథములవల్ల 
శివాజీ ఈ ప్రాంతములో శతాధిక దుర్గములు జయించినట్లు దెలియుచున్నది. ఈ 
యభిప్రాయమును ప్రముఖ చారిత్రకుడు నరు జదునాధ్‌ సర్మారుగూడ 
బలపరుచుచున్నాడు. ఇందు అత్యుక్తి కొంత తావు జేసుకున్నట్లున్నది. ఈ ప్రాంతములో 
శివాజీ పదునేడు మాసములు గడిపెననుపించును. అందలి అధికకాలము తాను 
తమ పితృభాగమునకు వారసుడనని ఎక్కోజీతో అంగీకరింపజేయుటకై జరిపిన 
వ్రాతపూతలలోను సంధి ప్రయత్నములలోను గడిచినది. సుదీర్హకాలము జరిగిన నీ 
ప్రయత్నము ఫలించలేదు. కాన విసిగి శివాజి వేలూరు జింజీలమధ్యగల ప్రాంతమును 
జయించి అటు శాంతిభద్రతలు నెలకొల్పుటలో నిమగ్నుడయ్యెను. ఆపై పడమటికి 
తిరిగి విస్తార భూభాగములను జయించెను. వాని వార్షికాదాయము ఇరువదిరెండు 
లక్షల హెన్నులు. ఈ ప్రదేశమందు బంగారు మరియు వజపు గనులు గలవన్న 
బలమగు ప్రతీతియును గలదు. సంధి సూత్రముల ప్రకారము క్రొత్తగ జయించబడిన 
ఈ ప్రాంతములో ఖుతుబుషాహీ ప్రభుత్వమునకు శివాజి భాగము బంచిపెట్టలేదు. 
శివాజి ఈ చర్యకు మాదన్నను బాధ్యునిగ నిలిపి నిందింతురు. మాదన్న స్వామి 
ద్రోహచింతనకిది మరొక మచ్చు అందురు. ఊహించని ఈ సంఘటన మాదన్న 
స్వామిభక్తికి గీటురాయి గానేరదు. అతను శివాజీ ప్రవర్తనను ఆమోదించలేదు. జింజీ 
వేలూరుల మధ్యదేశము ఎనిమిది సంవత్సరములకు ముందే తమనుండి జారి 
పోయినది. అయినను మహారాష్ష్రలనుండి దానిని జయించి స్వాధీనబరుచుకొనుటకు 
గోల్కొండ సర్వసైన్యాధ్యక్షుడగు మహమ్మది (భ్రాహీమును ససైన్యముగ బంపెను. 
మైసూరు పీఠభూమిలో శివాజీ జయించిన భూభాగములను గూడ స్వాధీనపరుచు 
కొనుటకు కర్ణాటక గవర్నరగు లింగన్నను నియోగించెను. * మరారీలను వ్యతిరేకముగ 


202 మహామంత్రి మాదన్న 


మాదన్న దీసుకొనిన తీవ్రమగు చర్యలు ఆతని స్వామిభక్తిని నిరూపించెనే గాని యాతని 
స్వామిద్రోహచింతను సూచింపవు. 

శివాజి ప్రవర్తనయును దానికి గోల్మొండవారి ప్రతియును ఇరువురి మైత్రి 
పొంగులను జల్లార్చినవేగాని శిథిల పరుచలేదు. గోలకొండ కన్నడ ప్రాంతములో 
నున్నప్పుడు శివాజి మరొక్క ఆతిధేయ మర్యాదను మంట గలిపెనందురు. 
జమ్బీదుఖానుడు ఆదిల్నాహి అఫ్టను ప్రముఖ సర్గారులలో ఒకడు. బహలూల్హానుకు 
ప్రతినిధిగ సుల్తాను అబుల్‌హసనుతో రాయబారము జరిపి ఆదిల్లాహీ మరియు 
ఖుతుబుషాహీల మధ్య పరస్పర సైనిక సహాయ మొనర్చుకొను సంధిని రచించుటలో 
చురుకుగ పాల్గొనినాడతను. ఈతనికి అరువదివేల హోన్నుల లంచమిచ్చి శివాజీ 
వశపరుచుకొనెనట. ఆతని సహాయముతో సికందరు ఆదిల్నాను చెజిబట్టి బీజాపుర 
రాజ్యమును వశపరుచుకొనుటకు ఛతప్రతి ప్రయత్నించె నందురు. అబుల్హసను 
మాదన్నలు అదివిని విభ్రాంతులైరి. విసుగుజెందిరి. వారు బీజాపురములోని ఆదిల్నాహీ 
అమీరులను ప్రబోధించి శివాజి ప్రమాదమును ఎదుర్కొనుటకు సంఘటిత పరిచిరి. 
కాని ఆ తదుపరి “వకీల్‌-ఉల్‌-సుల్తనతు” సిద్ధీ మసూదుశివాజితో సంధి చేసుకొనెను. 
10 

రాజకీయ చతురులగు తానాషా మాదన్నలు ఒకవైపునను పరమలౌకికుడగు 
ఛత్రపతి శివాజి రెండవవైపునను ప్రయత్న పూర్వకముగ తమ స్నేహ సంబంధములను 
నిలుపుకొనిరి. లోగడ పరస్పర సైనిక సహాయమునకు జేసుకొనిన ఒడంబడికను 
పునరుజ్జీవితము ఒనర్చిరి. మొఘలులవల్ల తమ కిరువురకును ప్రమాదము తథ్యమన్న 
పరమ సత్యము వారలకు బాగుగ దెలియును. 1678వ సంవత్సరపు మే నెలలో 
ఛత్రపతి తన దేశమునకు తిరిగిపోయెను. ఇరువాగులు కుదుర్చుకొనిన సంధి 
చైతన్యవంతముగ జెల్లుచునే యుండెను. సంధి మాదన్న రూపొందించినదియే 
అయినను అబ్బుల్లా ఖుతుబుషా కాలమునుండియే రెండు రాజ్యముల మధ్య ఇలాంటి 
అనువాయితి ఏదో ఒక రూపమున అమలునందున్నట్లు దెలియుచున్నది. మాదన్న 
ఈ అనవాయితీకి అక్షరరూప మిచ్చినాడు. సంధి నియమముల ప్రకారము సైనిక 
సహాయమునకు ప్రత్యామ్నాయముగ లక్ష హోన్నుల వార్షికమును, శివాజీ మాదన్నల 
అనంతరమును, మహారాషులకు అబుల్హసను తానాషా జెల్లించుచునే యుండెను. 
రాజ శంభాజిగూడ ఈ యొడబడికకు కట్టుబడియె నడుచుకొనెను. 

ఆలంఘీరునకు ఈ సంధి చాల చీకాకు కలిగించినది. * గోల్కొండ ముట్టడి 


విదేశాంగ నీతి 203 


సమయమందు పన్నెండువేల గుర్రపుసైన్యము మరియు ఏబదివేల కాల్బలముతోను 
అబుల్‌ హసనుకు శంభాజి తోడ్చడియెను"” ఇది మాదన్న విదేశాంగ నీతికి మచ్చలేని 
మహోజ్వల మనవచ్చు. గోల్కొండ ముట్టడి సమయమందు రాజ శంభాజీ 
మొఘలాయిల వస్తు దుస్తులను సమాచార సంబారములను నిరోధించి స్తంభింపజేసెను. 
ఇదియును మహారాష్టుల మెరుపు దాడులును మొఘలు వాహినులకు ఎనలేని చికాకు 
చింత కలిగించెను. "* 

మాదన్న ప్రతిభా ప్రాభవాల కిదొక నివాళి. మహారాష్రులతో ఆతను జేసుకొనిన 
సంధి అతని దూరదృష్టికి రాజకీయ చతురతకు పరిపాలన దక్షతకు చైతన్య వంతమమగు 
సజీవనోదాహరణమని విఖ్యాత చరిత్రకారులు ముక్త కంఠముగ జాటుచున్నారు. * 
మొఘ్లాయిలతో సంబంధము ; 

మొఘ్లాయిలచే 1636లో అబ్బుల్లాఖుతుబుషా పరాభూతుడయ్యెను. అప్పుడు 
జరిగిన సంధి ప్రకారము గోలకొండ ప్రభుత్వము మొఘలు చక్రవర్తులకు కప్పము 
గట్టు సామంత రాజ్యపు స్థాయికి దిగజారిపోయినది. అట్లు అదియును బీజాపురపు 
కోవకు జేరుకొననది. 1656లో ఫతెమైదానములో మొఘలులతో జరిగిన రెండవ 
యుద్ధములో అబ్బుల్లాఖుతుబుషా మరల పరాజితుడయ్యెను. దానరాజకీయముగను 
ఆర్థికముగను గోల్కొండ రాజ్యపు పరిస్థితి మరింత దిగజారి ఆందోళనకరముగ 
నుండెను. ఆ దయనీయ పరిస్థితి నుండి అది మరలక్రమేపి కోలుకొనినది. 
రాజమాతయగు హయత్‌బన్నీ బేగము ప్రతిభ ఇందులకు గారణము. అయినను 
ఖుతుబుషాహీ రాజ్యమునకు పూర్వవైభవ ప్రతిపత్తులుగాని ప్రాబల్యపరపతులుగాని 
మరల లభించలేదనియే చెప్పవచ్చును. 

పరిస్థితులను, పరిసరములను, రాజకీయ ఆర్థిక వాతావరణములను, 
సాకల్యముగ మననము జేసుకొని మాదన్న మొఘలులతో ఘర్షణ పడకుండుటయే 
విజ్ఞతగ నిర్ణయించుకొనెను. అందువల్ల ఆతను ప్రయత్న పూర్వకముగ మొఘలు 
చక్రవర్తికి కోపకారణములను కలుగునీయ కుండెను. ఆతని అంతరాంతరాళములో 
మొఘలుల చేతలయందు మాటల మీద బలమగు అవిశ్వాసము గూడుకట్టుకొని 
యుండెను. అందువల్ల ఆతను ఏ మాత్రము రద్ది రభసలేని విధమున తమ ఎల్లలను 
బలబరుచుకొనుచుండెను. ఆదిల్లాహీ లను మహారాష్త్రులను మొఘలులకు వ్యతిరేకముగ 
కూడగట్టుకొని సమిష్టి నిరోథకపు పధకములు బన్నుచుండెను. అవసరమగునప్పుడు 


204 మహామంత్రి మాదన్న 





చక్రవర్తి బెరంగజేబు 


205 


విదేశాంగ నీతి 





అగ్బర్‌ రాకుమారుడు 
జెరంగజేబు చక్రవర్తి మూడవ కుమారుడు 


206 మహామంత్రి మాదన్న 


తాను మహారాష్రలకును బీజాపురీయులకును ఆర్థికముగను సైనికముగను 
సాయమందించు చుండెను. 

మాదన్న పోకడలు ఎత్తులు జిత్తులు మొఘలులు సరిగనే అర్థము జేసుకొనిరి. 
అందుచే వారును ప్రత్యక్షముగ దక్కనీ సుల్తానుల పరిపాలనలోను అంతరంగిక 
విషయములలోను ప్రత్యక్షముగ గల్పించుకొనుట కార్యసాధన మార్గముగాదని 
దెలుసుకొనిరి. గోటజిమ్మగల దానికి గొడ్డలినుపయోగించుటవెర్రియగునని భావించిరి. 
వారందువల్ల స్థానిక సామంత సర్గారులలో ప్రలోభములును వర్గవైషమ్యములను 
మతవైరుధ్యములను రాజవంశములలో పరస్పర విద్వేషములను రెచ్చగొట్టిరి. 
వీలయినప్పుడల్లా వీలగునంతమట్టుకు సుల్తానుల ధనాగారములనునిర్భనము 
జేయించిరి. వేయున్నొక్క ఉపాయముల ప్రభుత్వములను నీరసింపజేసిరి. * ఈ 
చతురంగములో నిరువాగులవారికి ఎదిరి ఎత్తులు ధ్యేయములుముంజేతికంకణములు, 
ధ్యౌయసాధనకు వారనునరించు మార్గములును రెండువైపుల వారికిని 
కరతలామకములు. దక్కనీ సుల్తానులను సేవించువారిలో చాలమందికిదే శభక్తి 
రాజుయడ విశ్వాస విధేయతలు నీతి నిజాయితులు సూత్రసిద్దాంతాలయందు రక్తి 
అచంచలమైనవిగావు. అందు వల్ల చదరంగము ఆడువారు సమర్శులును 
సమస్మంధులును అయినను చక్రవర్తికే గెలుపు లభించినది. దానికి ఆతని ప్రత్యర్థి 
అసమర్దత కారణముగాదు. మానవునినైతిక నీరసతకారణము. 

మాదన్న అచిరకాలముననే ఖుతుబుషాహి రాజ్యమందు శాంతి భద్రతలు 
నెలకొల్సెను. సమర్భ్ధులను నిజాయితీపరులను ప్రభుత్వపు రథసారధులుగ 
నియమించెను. వెల్టికలలు గనుచున్న ఐరోపీయులను మేలుకొలిపి వారిని తగు 
స్థానములందుండు కట్టడి జేసెను. సరిహద్దులను బలపరిచెను. సైన్యములను 
సుశిక్షితములును సుసజ్జితములును జేసెను. ఈ చైతన్య స్రవంతిని క్రాంతిని అర్థము 
జేసుకొనక నిర్షేతుకమగ దాడిజేసిన మొఘలు బీజాపురపు సంయుక్త వాహినులను 
1677లో మళల్టేడువద్ద ఘోరముగ పరాభూతమొనర్చిపారద్రోలెను. సంయుక్త 
సైన్యములను నడవిన మొవులు చమూపతి దిలేర్భానునకును ఆదిల్హాహి 
సర్వసైన్యాధ్యక్షుడగు బహలూల్థాను నకును ఈ దెబ్బ వినీలాకాస వినుర్ముక్త శీతల 
విద్యుత్సాతమే అయినది. మున్నెన్నడును ఇంతటి ఘోరపరాజయమును మొఘలులు 
చవి చూడలేదు. వారి రస్తు దుస్తులను సమాచార సంభారములను తిరోగమన 
మార్గములను ఖుతుబుషాహీ సైన్యములు పూర్తిగ స్తంభింపజేసినవి. తిరోగమన 


విదేశాంగ నీతి 207 


మార్గమున మొఘలు సైనికులకు తినుటకన్నముగానిత్రాగుటకు నీరుగాని దొరక 
లేదు. వారు తాటి ముంజలను, తాటిపండ్లను పరమాన్నముగ స్వాగతించిరి. మల్గేడు 
నుండి ఇరువది మైళ్ళ దూరములోనున్న తమ గుల్బర్గ జేరుటకు మొఘలు సైనికులకు 
పన్నెండు రోజులు బట్టినది. ఆ సంగ్రామములో రాజపుత్ర సైన్యము అనుపమ 
త్యాగనిరతియు అతులిత సాహస విక్రమములను జూపి మొఘలుల నాదుకొనిరి. 
అపార ప్రాణ నష్టము బొందిన మొఘలు చమూపతి సంధి గోరెను. 

1636 మరియు 1656లో మొఘలులతో జరిగిన యుద్ధములో ఖుతుబుషాహీ 
సైనికులు నిస్తేజులుగ నిరూపితులైరి. కాని 1677, 1687లో జరిగిన యుద్ధములలో 
వారు శతృభయంకరులుగ రూపుసంతరించుకొనిరి. ఈ మార్పు ఇంతటి మహత్తరమైన 
నీ మార్పు మాదన్న ప్రతిభదక్షతలకు నిదర్శనము. మొఘలులను పరాభూతము 
జేసినానని గర్వించక చక్రవర్తికి వార్షికముగ జెల్లించు కప్పమును మాదన్న సకాలములో 
సవినయముగ జెల్లించెను. మొఘలులు పరాజితులై రని మాదన్న ఏమరియుండలేదు. 
ఉత్తర పశ్చిమోత్తర ఎల్లలను మరింత బలపరిచెను. వాటి రక్షణకొక ప్రచండ సైన్యమును 
నియమించెను. ఖుతుబుషాహి సర్వచమూపతిని ఎల్లల రక్షణకు ఆట నిలిపెను. 

చక్రవర్తి ధ్యేయమెరిగిన మాదన్న దేశరక్షణకుజేయవలసినదంతయు జేసెను. 
1679-80లో రాజును ప్రధానియును విజయవాడ కొండపల్లి దుర్గములలో కొన్ని 
నెలలు వసించిరి. కొండపల్లికోటను బలపరిచిరి. అచ్చటి సైన్యమును పునర్యవస్థీకరించి 
బలపరిచి విస్ఫతమొనర్చిరి. స్థానిక కధనము ప్రకారము శా. శకము 1601 అనగ 
1679లో “కొండ వీడును” ప్రబల దుర్గమును మాదన్న బాగు జేయించెను. అందున్న 
సైన్యమును బెంచెను. పూర్వమిందుండు పన్నెండువందల సైనికులను రెండువేలకు 
బెంచెను. భువనగిరి, వరంగల్లు, ఖమ్మము కోటలు గూడ బలపరుచబడినవి. మొఘలుల 
నుండి రానున్న ముప్పు మాదన్నకు సర్వదాధృకృథముననే యుండెను. అందు వల్ల 
రక్షణ వ్యవస్థను బలపరిచెను. సైన్యములను విసృతపరిచి ఆరులక్షలకు బెంచెను. 
దానిని సుశిక్షితమును సుసజ్జితముజేసి సర్వదాయుద్ధమునకు సిద్ధముగ నుంచెను. 
మొఘలుల దాడివల్ల గోలకొండలోనిలుచుట వీలుగాకున్న ఇతర దుర్గముల నిలచి 
బహుకాలము వారలనెదురించి నిలువగల పధకములను దీర్చి దిద్దెను. రానున్న, 
రాకదప్పని ముప్పును ఎదుర్కొనుటకు సర్వదా అప్రమత్తుడై నిర్ణిద్రుడై సిద్దుడై యుండెను. 

1682-83వ మొఘలు చక్రవర్తి విపుల ప్రబల సైన్యములతో విస్తార సాధన 
సంపత్తితో దక్షిణమునకు స్వయముగ వచ్చి ఖాన్దేశులోని బురహను పురము వద్ద 


208 మహామంత్రి మాదన్న 


శిబిరము ఏర్పాటు జేసుకొనెను. మాదన్న వెంటనే కప్పమునుకానుకలును 
గజాశ్వములను చక్రవర్తికి బంపెను. ఖానెజహన్‌ కోకల్తాషను తన చమూపతిని 
ఆదిల్లాహి మరియు ఖుతుబుషాహి సైన్యముల కదలికను కనిపెట్టియుండుమని 
ఆకల్మోటయందు ససైన్యముగ నియమించెను. ఆపై గోల్కొండ సైన్యములు 
బీజాపురమువైపు పురోగమించకుండ నిరోధించుటకుగాను, బహరామందు భానుని 
సైన్యయుక్తముగ గోల్మొండ పడమటి ఎల్లలవద్ద కాపుంచెను. ఆపై బీజాపురమును 
ముట్టడించెను. ముట్టడి సాగుచున్న రోజులలో 1685సంవత్సరమందు సుల్తాన్‌ 
అబుల్హసను, చక్రవర్తి స్మంధావారములోనున్న తన రాయబారులకు వ్రాసిన ఒక లేఖ 
మొఘ్లాయి వేగులచేతబడినది. అది వారు చక్రవర్తికి సమర్పించిరి. అందు నలుబది 
వేల గుర్రపుదళముతో తన సర్వసైన్యాధ్యక్షుడగు మహమ్మది బ్రాహీమును సికిందరు 
సహాయార్థము బంపుచున్నాను. అని అబుల్దస్రను వ్రాసెను. తానున్ను మహారాష్ట్రల 
రాజుయును విస్తారవాహినులతో ఇరువైపుల నుండి మొవులులపై దాడి 
సేతుమనియును వ్రాయబడినది. అది చక్రవర్తినిఅగహపరవశుని జేసినది. మొఘలు 
సేనానులు, మంత్రులును వలదను చున్నను బీజాపురపు ముట్టడికి హాని కలుగునని 
దెలిసియున్నను సరకుగొనక, ముట్టడి సైన్యము నుండి ఒక పెద్ద భాగము విడదీసి 
సమాయత్తబరిచి గోల్మొండపై దాడి సల్పుటకు తన కుమారుడగు షా అలంబహద్దరు 
నాయకత్వమున బంపెను. ఆ సైన్యము మల్ఫేడు ఖుతుబుషాహివాహినులచే 
నిరోధింపబడినది. 

పై ఉత్తరముయొక్క యధార్ధత క్షుజ్ణముగ పరిశీలించవలసియున్నది. ఎంతటి 
తెలివి విహీనుడును తన పత్రము గమ్యస్థానము జేరుట సంశయాస్పదమని దెలిసి 
నప్పుడు ఇట్టి నిగూఢ విషయములందు బొందుపరిచి శతృశిబిరములోని తనవారి 
కంపడు. శతృశిబిరములోని తన వారికి వ్రాయు ఉత్తరములో ప్రాధమికములును 
మౌలికములును, అతినిగూఢములును అగును. సైనిక రహ్యములను వారికి 
దెలుపవలసిన అవసరము బొత్తుగలేదు. అబుల్‌హసనట్టి సందేశము వ్రాతపూర్వకముగ 
శతృశిబిరములోని తనవారికి బంపెననుట నమ్మశక్యముగాదు. నేటికిని భేదించబడని 
చిదంబర రహస్యమీ ఉత్తరపుగాధ. 

చక్రవర్తికి అగ్రహము కలుగనీయవద్దని ఎన్ని ప్రయత్నములు జేసినను 
అడిగినప్పుడెల్ల ధనము జెల్లించినను అవురంగజేబు తుదకీయుత్తరమునెవమున 
1685లో గోల్కొండపై దాడిజేసెను. భయంకరమగు ఈ యుద్ధము మొదట మల్గేడువద్ద 


విదేశాంగ నీతి 209 


చాలకాలము సాగినది. అందుచక్రవర్తికి జయము లభించినది. మొఘలుచక్రవర్తి 
విధించిన నిబంధనలు ఆమోదించి అబుల్హసను సంధిజేసుకొనెను. ** వ్యక్తిగతముగ 
ఈ సంధి చక్రవర్తికి సంతృప్తికలుగించలేదు. అతను గోల్కొండను లీనముజేసుకొనగోరు 
చుండెను. పరిస్థితుల ఒత్తిడివల్ల సంధిని తాత్మాలికము అమోదించెను. ఈ సంధికి 
కారణభూతుడై తనకుమారుడు షాఆలంను నిందించెను. మిర్జా మహమ్మదును 
గోల్కొండలో తన రాయబారిగ నియమించెను. అబల్హసనును అవమానపరిచి 
యాతనియడ అవజ్ఞతగను అతి క్రాంతమర్యాదగను నడుచుకొనుము అని ఆదేశించెను. 
అతనికికోపము దెప్పించి ఆతను తనను తిట్టునట్లుజేయవలయునని నొక్కిజెప్పెను. 
నక్షత్రకునికే చదువులునేర్చు నేర్పరి మిర్జా మహమ్మదు. ఆతను చక్రవర్తిమాటకు 
మెజుగులదిద్ది జెల్లించెను. విజ్ఞుడగు సుల్తాను చతురతగ ప్రవర్తించి మొఘలులకు 
అట్టి అవకాశమీయలేదు. అయినను చక్రవర్తి గోల్మొండ ముట్టడించి ఎనిమిది నెలల 
ఎడతెరిపిలేకపోరి 21-9-1687లో దానిని స్వాధీనపరుచుకొనియెను. సుల్తాను 
అబుల్హసనును ఖైదుజేసి 20-2-1688న దౌలతాబాదు దుర్గమందు చెజలోనుంచెను. 
అబుల్హసను తానాషా ఆ చెజసాలయందే 1703లో మరణించెను. 

దక్షిణాపధమును తమ రాజ్యములో లీనముజేసుకొను (బ్రయత్నము 
అక్టరుచక్రవర్తి కాలమునుండియే మొదలైనది. అవురంగజేబు సౌర్వభౌముని కాలమున 
ఆధ్యేయము సిద్ధించినది. ఈ రాజకీయధ్యేయమును సాధించుటకు అవురంగజేబు 
అబుల్హసను కాపరుల రక్షకుడనియును త్రాగుబోతనియును మత విద్రోహియనియును, 
రాజ[ద్రోహియనియును ఎన్నోనేరముల ఆరోపించెను. ఇవి తోడేలు మేకపిల్లపై వేసిన 
అభాండములను సిగ్గుపరుచుచున్నవి. 
సయాముతో సంబంధము : 

గోలకొండ వజ్రములు, నాణ్యమైన సుందర సుకుమార దుకూలములు, 
అందమగు అద్దకములు చెక్కలోహ పరిశ్రమలు మరియు ఇతర చేతిపనులు మాదన్న 
రోజులలో విశ్వవిఖ్యాతములు. వాని వ్యాపారము దేశ విదేశాలలో విస్సతముగ 
జరుగుచుండెను. గోల్కొండ వ్యాపారనౌకలు సముద్రములుదాటి పడ్మరమగ్రా 
ఈరానులతోను దూర్పున సయాం ఇండోనిషియాలతోను వ్యాపారము జేయుచుండెడివి. 
నర్సాపురము మరియు శాంధోము మున్నగు అనేకచోటుల పెద్ద ఎత్తున గోల్కొండ 


210 మహామంత్రి మాదన్న 


వర్తకావసరములకు అనువగు నౌకా నిర్మాణము జరుగుచుండెను. 

1656లో మొఘలులవల్ల కలిగిన ఓటమి కారణమునను ద్రోహియై మీర్దుమ్లూ 
మొఘ్లాయిలతో జేరినందునను భీతుడై అబ్బుల్లాదేశములోని వజ్రపు గనులను 
మూయించెను. సముద్రవ్యాపారము కొంతవరకు స్థంభించినది. మాదన్న ప్రధానికాగనే 
గనులను దెరిపించి ఆపరిశ్రమను పెద్ద ఎత్తున పునర్వవస్థీకరించెను. వజ్రముల 
విదేశీ వ్యాపారము మరల మొదలైనది. దేశమందలి రేవులు అనేకములు అభివృద్ధి 
జేయబడినవి. అనేక కేంద్రములలో నౌకానిర్మాణములు భారిఎత్తున జరుగుచుండెను. 
తానాషాకును, అక్కన్న మాదన్నలకును మీర్దువ్లూలమను ఇతర (ప్రముఖ 
రాజోద్యోగులకును నౌకానిర్మాణా శ్రయములు నౌకా వ్యాపారములున్నట్లు మద్రాసు 
లోని పోర్టు సైంటుజార్డి రిపోర్టుల వల్ల దెలియుచున్నది. దేశీయ వర్తకమును దేశీయ 
వర్తకులను మాదన్న ప్రోత్సహించెను. అందులకడ్డుతగులు అయిరోపీయులను 
అదుపులో నుంచెను. దేశీయ విదేశీయ వ్యాపారులకు న్యాయమగు రక్షణ గల్పించెను 

గోల్కొండ నావలు సరకులు మోసుకొని సముద్రములుదాటి సుదూర 
దేశములతో వర్తకము జేయకలిగి యుండెను. మాదన్న శక్తివంతమగు రక్షణవల్ల 
దేశీయ వర్తకవ్యాపారులను ఐరోపీయులిచ్చట నష్టబరుచజాలరైరి. అందువల్ల వారు 
గోల్మొండ సముద్రవ్యాపారమును నట్టేటముంచబ్రయత్నించుచుండరి. వారికి తమ 
నౌకా పాటవముపై విశ్వాసముమెండు. కానవారు అందు ముఖ్యముగ ఆంగ్లేయులు 
గోల్కొండ సమద్రవ్యాపారమునునాశనముజేయ ప్రయత్నించిరి-గోల్కొండకుబలమగు 
నౌకాబలముండుటచే అదియునువారికికొబికరానిదే అయినది. అందువలన వారు 
సయాము చక్రవర్తి అండజేరి గోల్మొండ వర్తకమువల్ల జరుగుచున్న నష్టములను 
గురించి అపోహలను కలిగించిరి. సయామునకు గూడ సముద్ర వ్యాపారముండెను. 
అందుచే సయాము చక్రవర్తి వారి మాటలచే ప్రభావితుడయ్యెను. 

సముద్రవ్యాపారమును సంరక్షించుటకు శక్తివంతమును సమర్థమును అగు 
నౌకాబలము ఉండుట అవసరమని మాదన్న గ్రహించెను. అతను సముద్రసేనును 
సృజించి విస్ఫతపరిచి సుశిక్షితమును సుసజ్జితమునుజేసెను. గోల్కొండకు బలిష్టమగు 
నౌకాబలముండుటచే దాని వ్యాపారమును అయిరోపీయులు నిరోధించి నష్టపరుచ 
జాలరైరి. ఆంగ్రేయులు అందుచే సయాము చక్రవర్తిని ప్రోత్సహించి గోలకొండ వ్యాపార 
నౌకలను గొన్నింటిని నిరోధింపజేయించిరి. వ్రాతపూతలు ఫలదాయకములుగానందున 
1689 (ప్రధమార్థములో గోలకొండ సముద్ర సైన్యమును, మాదన్న సయాము 


విదేశాంగ నీతి 211 


చక్రవర్తిని, సరియగు మార్గమున, బెట్టుటకుబం పెను. ఆ వెంటనే అక్కన్న మాదన్నలు 
హతులైరి. అయినను మాదన్ననిర్మించిన గోల్కొండ సముద్రసేన జూలై ఆగస్టు నెలల 
ప్రాంతములో జరిగిన సముద్రయుద్ధమందు సయాము చక్రవర్తి నౌకాసేనను ఓడించి 
తమ వర్తకనావలను విడిపించి దీసుకొనివచ్చెను. విజయవంతములై తిరిగివచ్చునాటికి 
మాదన్నయును సుల్తానుయును రంగమునుండి నిష్మమించిరి. 

గోల్కొండ నౌకాబలములో శతవ్వ్న్ని విభాగమందు పదునైదుగురు 
ఆంగ్లేయులుండిరి - ఆంగ్లేయులు తనను గోల్కొండనావ సేనపై పురికొల్పి తమ 
శతఘ్సికాల్చు సైనికులను తమ ప్రత్యర్థికి సాయమంపిరని సయాము చక్రవర్తి 
కోపగించుకొనెను. అతనివద్ద ఆంగ్లేయుల ప్రతినిధిగనున్న “ఫాల్మన్‌” అనువాడు 
29-10-1686న మద్రాసు గవర్నరగు గైఫోర్టునకు “తన లాభము మరియు గౌరవ 
ప్రతిష్టలే సమస్యలైన సయాము చక్రవర్తి గోల్కొండ నౌకాబలమును పైగొని 
యుండెడివాడుగాడు. మల్లీపట్టణమందలి ఖుతుబుషాహి అధికారి అచ్చటి 
ఆంగ్లేయులను అవమానించుటవలన మన స్నేహమును పాటించి ఆంగ్లేయుల 
గౌరవము రక్షించుటకు సయాం చక్రవర్తి గోల్మొండ నౌకాబలముతో యుద్ధమునకు 
దలపడెను...” అని వ్రాసినాడు. 

ఈ యుద్ధమునకు మూలకారణము లెవ్వియో దెలియవు. అవి ఎప్పటి నుండి 
పొడసూపినవి? రణమెచ్చట జరిగినది? ఇరువాగుల బలాబలములు ఎంత? వారి 
వ్యూహారచనలెట్టివి? వారలనుభవించిన నష్టముల వివరము లెట్లుండెను. అన్న 
విషయములు దెలుసుకొనవలసియున్నది. ఈ విషయమెంతేని పరిశోధించవలయును. 
పైయుద్ధపు సంగతి ఇప్పుడిప్పుడే లీలగ దెలియవచ్చుచున్నది. గోల్కొండ కొక 
బలీయమగు సముద్రసేన మహామంత్రి మాదన్న ఏర్పరిచెననియును. అది తన 
స్థావరమునకు వేలమైళ్ళ దూరమున ఉన్న విదేశనౌకబలమును ఢీకొని డీలుబుచ్చి 
గోల్కొండ సముద్ర వ్యాపారమును గాపాడుసమర్థవంతమనియును మాత్రమే మనకు 
ప్రస్తుతము దెలియుచున్నది. 


ఫుట్‌నోట్స్‌ 


1. జపరె దక్కన్‌ - అజీజె దక్కను. 
2. జఫరెదక్కన్‌. 


212 మహామంత్రి మాదన్న 


జఫరెదక్కను. 

మనూషి సంపుటి. 

సర్‌ జదునాద్‌ సర్మారునాలుగవ సంపుటి. 

“బసాతీనుస్సులీతాను” పుటలు 352 నుండి 408 వరకు మరియు ఫోర్డుసైంటు 
జార్జి-పోర్చు సంవుటి 27-1677వ సంవత్సరము గోలకొండ నుండి 
ఆంగ్లేయుల ప్రతినిధి వీరరాఘవులు వ్రాసిన లేఖ. 


రాలా పి ల 


మార్జిను. 
. మార్జిను-డిలాహె. 

10. జదునాధ్‌ సర్మారుసంపుటి 4. 

11. ఫత్వాతే ఆలంగీరి. 

12. లెటర్సుటు ఫోర్టుసైంటు జార్జి మద్రాసు 1686-87 నాలుగవ పుట 112. 

13. ఖాఫీఖాన్‌-మీరె ఆలం-ఇబ్రాహిము జుబెరి. 

14. జదునాధ్‌ సర్మారు, కృష్ణస్వామి. 

15. సర్‌ జదునాధ్‌ సర్మారునాలుగవ సంపుటి - పుట 335. 

16. హదీఖతుల్‌ ఆలం మరియు ఖాసీఖాన్‌. 


AER 


విదేశాంగ నీతి 213 


6. మాదన్న హత్య 


సైనిక వ్యవస్థ : 

దేశమును అందలి శాంతిభద్రతలను గాపాడుటకుసుస్థిరమును పటిష్టమును 
అగుసైన్యము అవసరము. అది స్వామిభక్తి గలదియై యుండుట మరింత యవసరము. 
మధ్యయుగములనాడు, అందునను మహమ్మదీయ మహాయుగమున, స్వామిభక్తిగల 
న్గిరమగు సైన్యము అవరూపముగాక పోయినను అరుదైన విషయము. 
ఆసైన్యమందధికభాగము సామంతులు అవసరమప్పుడు సమకూర్చునది. అందువలన 
దాని స్వామిభక్తియును సామంతులకే పరిమితము. 

మాదన్నకు బూర్వము ఖుతుబుషాహి సైనికులు అయిదు లక్షలు. అది ద్వివిధా 
విభాజితము - 1. కేంద్రసైన్యము. 2. ప్రాంతీయ సైన్యము. ఈ వర్గీకరణ మరల 
రెండు విధములు. షాహిసైన్యము 2. జాగీరీలష్మరు. షాహిసైన్యమునకు ప్రభుత్వపు 
బొక్కసమునుండి జీతములు జెల్లించబడుచుండెడివి. జాగీరు బలములకు జాగీరుదారులే 
భృతిజెల్లించెడివారు. సైనిక వ్యయమునకై అమీరులకును, జాగీరుదారులకును, రాజులు, 
జాగీరులు ఇచ్చు చుండెడివారు. జాగీరుదారులు స్థిరమగురీతిలో సైన్యమును 
సుశిక్షితము జేసి సాయుధముగ నిధ్ధముగ నుంచెడివారుగారు. వారం 
యుద్దావసరమప్పుడు మాత్రమే నిర్ణీతసంఖ్యలో గుంపులను ప్రోగుచేసి బంపెడివారు. 
అది క్రమ శిక్షణ కలవడినదియుగాదు. సుసజ్జితమంతకంటెనుగాదు. సామంతులు 
కక్కుర్తిపడి అందినవారినెల్ల సమీకరించి బంపెడి మూకయది. అందువలన 
జాగీరుసైన్యములు శక్తివంతములును సమర్థములునుగావు. సామంతులిట్టి 
కలగూరగంప సైన్యమును బంపు బాధ్యతనుండియు దప్పించుకొనుటకు తరుచుగ 
ప్రయత్నించెడివారు. సైన్యవ్యయమునకై ఇచ్చిన జాగీరులనుండి వచ్చు ఆదాయములో 
అధికభాగము జాగీర్ణారుల విలాసములకే నైవేద్యమగు చుండెడిది. అందువలన జాగీరీ 
సైనికులకు జీతములు సకాలమునకు అందెడివి గావు. " సైనికులకవసరమగు 
ఆయుధములను కనీససౌకర్యములు సమకూర్చబడెడివియును గావు. అందువలన 
దాని శక్తి సామర్ధ్యములు భక్తి విశ్వాసములు సంశయాస్పదములు. 


214 మహామంత్రి మాదన్న 





దక్షిణ భారతదేశంలో పరిపాలన నెరపిన తుది తెలుగు 
ప్రధాని - మాదన్న 


మాదన్న హత్య 


215 





రుస్తుంరావు 
మహామంత్రి మాదన్న మేనల్లుడు 


216 మహామంత్రి మాదన్న 


జాగీరు సైన్యమునకు ప్రత్యక్షసంబంధము సామంతులతోను, మండలాధీశు 
లతో మాత్రమే యుండెడిది. దానికి దొరుకు చాలీచాలని జీతము గూడ జాగీరుదారుల 
నుండియే వచ్చెడెది. అందువల్ల దాని విశ్వాస విధేయతలు భక్తిప్రపత్తులు సామంతుల 
యందే యుండెడివి. ప్రభువునకు సామంతులకును, యుద్ధము పొసగిన జాగీరు 
సైన్యము. రాజునకు వ్యతిరేకముగ సామంతుని పక్షమున బోరుటయే స్వామిభక్తియని 
నమ్ముచుండిడిది. అది సహజమే! జాగీరు సైన్యము సుసంఘటితమును రాజభక్తి 
కలదియును గాజాలకుండెను. అందువల్ల దేశము అశాంతికి అలజడికిని ఆలవాలమై 
యుండెడిది. ఎంతప్రయత్నించినను శాంతి భద్రతలు ఎండమావులవలె కంటికంది, 
కరమున కొచ్చెడివిగావు. 

మాదన్నకు బూర్వము గోల్కొండలో షాహి సైన్యములు స్వల్పములు. సామంత 
సైన్యములె ఎక్కువగా నుండెడివి -స్వల్పమగు షాహిసైన్యములును ఓ సామంతుని 
నాయకత్వమున నుండెడివి. షాహిసైన్యమునకును నెలనెలా జీతములు బంచబడెడివి 
గావు - అందునను దేశీయ (ముల్కీ) సైనికుల జీతములు విదేశీ సైనికుల జీతములో 
సగముమాత్రమే యుండెడివి. ఇట్టివనేక కారణముల వలన సైనికులందు రాజభక్తియు 
సైన్యముపై రాజు అధికారము పరిమితములు. 

మాదన్నకీ సంగతులు దెలియును. తాను ప్రధానికాగానే సైనిక వ్యవస్థలో 
మౌలికములగు మార్చులు ప్రవేశబెట్టెను. సామంత సైనిక వ్యవస్థకు భరతవాక్యము 
బలికెను. సైన్యమును పూర్తిగ ప్రభుత్వాధీనము లోనికి దెచ్చెను. మొత్తము సైన్యమునకు 
ప్రభుత్వపు బొక్కసమునుండి జీతములురాజుచేత బంచబడుచుండెడివి. సుల్తాను 
సైన్యవిన్యాసములను స్వయముగ పరిశీలించెడివాడు. ఈ మార్పులవల్ల సైన్యములో 
రాజభక్తియును క్రమశిక్షణయును, స్థిరత్వమును, నెలకొనినవి. దానిశక్తి సామర్థ్వములు 
బహుధా పెరిగినవి. ప్రభుత్వపు బొక్కసమునుండి రాజు స్వయముగ జీతములు 
బంచుటచే సైన్యమునకు ప్రభువుతో ప్రత్యక్ష సంబంధము కలిగి వారిలో రాజభక్తి 
విశ్వాస వినయవిధేయతలు వేరూనినవి. ముల్కీ సైనికుల జీతములు బెంచబడినవి. 
అందరికి సకాలములో జీతములు అందుచుండెడివి. ఈ మార్పులు ఖుతుబుషాహి 
సైన్యమును శక్తివంతముగను రాజభక్తిపూరితముగను నుశిక్షతముగను 
అరిభయంకరముగను తీర్చిదిద్దినవి. 

మాదన్న విజ్ఞప్తిమన్నించి సుల్తాను అబుల్‌హసనుతానాషా తన స్వంత 
ఆదాయమునుండి సుసజ్జితమును ప్రచండమును అగు నలువదివేల గుర్రపు దండును 


మాదన్న హత్య 217 


యేర్పరుచు కొనెను. మాదన్నయును ఇరువదివేలప్రబలమగుఅశ్విక సేన నిర్మించి 
ప్రభుత్వపు కనుసన్నల మెలగుటకు సదా సర్వసంసిద్ధముగ నుండునట్లేర్సాటు జేసెను. 
1677లో ఈ సైన్యమునకు తాను స్వయముగ నాయకత్వమువహించి మొఘలులకు 
వ్యతిరేకముగ బాజీపుర సహాయార్థము నడిపించెను. ఈ సైన్యమునుండియే పదివేల 
అశ్వికులను 1685లో మల్టేడు వద్ద మొఘ్లాయిలతో బోరుచున్న ఖుతుబుషాహి 
సర్వచమూపతియగు మహమ్మది బ్రాహీం సహాయార్థమంపెను. 

ఇట్లు పునర్నిర్మితములైన ఖుతుబుషాహి వాహినులు సంతరించుకున్న 
అపారశక్తి, రాజశక్తి, క్రమశిక్షణ, పాటవములను దెలుసుకొనవలయునన్న అవి 
మొఘలులతో 1636, 1656, 1677 మరియు 1687లో సైన్యముతో సల్పిన 
పోరాటములను సింహావలోకన జేసి సమీక్షించ వలయును. 1636 మరియు 1656లో 
జరిగిన యుద్ధములో ఖుతుబుషాహి సైన్యములు మొఘలు వాహినులను ఒక్క 
రోజుగూడ నెదిరించలేకబోయినవి. 1677, 1685 మరియు 1687లో జరిగిన 
యుద్ధములో మొదటిదానియందు మొఘలులను పరాభూతమొనరించి పారద్రోలినవి. 
తక్కిన రెండింట నెలలతరబడి వానిని అడుగుముందుకు వేయనీయలేదు. 
ప్రచండములును అతి విస్తారములును అగు చక్రవర్తి సైన్యములను విపరీతమగు 
కష్టనష్టములకు గురిజేసినవి. 1677లో మల్టేడు సమీపమందు జరిగిన భీకర 
యుద్ధములో ఖుతుబుషాహి సైన్యములు మొఘలు ఆనీకములను అంతకుముందు 
కనివిని యెరుగనంత ఘోరపరాజయము బాళ్డేసి బారద్రోలినవి-మొఘలు సైనికులు 
చెట్టుకొకరు పుట్టకొకరుగ పటాపంచలైరి. అంతకుముందు డెబ్బది సంవత్సరములనుండి 
దక్షిణాపధములో ఎదురెరుగని స్వైర విహారమొనర్చిన మొఘలాయిలు గోల్కొండ 
వారిచేబడిన ఇడుములు, అనుభవించిన దైన్యములు, పొందిన నష్టములు మొఘలు 
సైనిక చరిత్రలోనే అపూర్వములును, అశ్రుతములును. 

గోల్కొండ పతనమునకు సైన్యపు అసమర్థత కారణము గాదు. కారణము 
సర్గారుల స్వామిద్రోహము. అదియె పరాభూతముగా నున్న మొగలులకు విజయమాల 
అందించినది. సైనికులలో ఒక్కడైనను స్వామి ద్రోహమునకు పాల్పడకుండుట ఇచ్చట 
గమనించదగిన విశేషము. శత్రు ప్రలోభమునకు లోనై స్వామిద్రోహము జేసినది 
సర్గారులే. 

1677లో తానాషా సైన్యములు మల్జెడువద్ద దిలేరుబహలూల్థానుల 
నాయకత్వమున బోరుచున్న మొగలు ఆదిల్లాహీల సంయుక్త సైన్యములను ఘోరముగ 


218 మహామంత్రి మాదన్న 


ఓడించినవి. మరల 1685లో మొగలు ఆనీకములను మళ్టేడు వద్ద నిలువరించి 
నాలుగు నెలలు ముందుకు కదలనీయలేదు. వాని సర్వచమూపతియగు మహమ్మది 
బ్రాహీము స్వామి ద్రోహమువల్ల అవి అట పరాజితములైనవి. అయినను అవి 1687లో 
గోల్కొండ కోట కెదురుగ ఎనిమిది నెలల పదిరోజులు మొగలుల విస్తారబలములను 
మన్ను గురిపించినవి. వేల మైళ్ళ దూరమున గల సయాంతీరమున సముద్ర 
యుద్ధముజేసి సయాము చక్రవర్తి నౌకాబలమును చిత్తుగ నోడించినవి. 

మాదన్నచే పునర్నిర్మింపబడిన గోలకొండ సైన్యములు మాదన్నకీర్తికి అంతెత్తున 
ఎగురు కీర్తిపతాకాలు. అవి యాతని దృష్టికి సజీవ రూపకల్పనలు. వాటి విజయ 
పరంపర లాతని నిర్మల నిస్వార్థ స్వామిభక్తికి వైతాళికములు. 
సైన్యపు దుస్తులు - ఆయుధములు : 
అశ్వికుడు : శిరస్తాణము కవచము - నిశిత కరవాలము -బల్లెము - డాలు - 
ఎర్రటి తలగుడ్డ - నడమునకు ఎర్రటిధట్టి. 
కాలిబంటు : కత్తి - కఠారు - బల్లెము - డాలు - ఎర్రటి లాగు - కప్ప - నల్లటి 
ఖుళా (టోపి) - నడుమునకు మధుర (ఎర్రటి) ధట్టి. 
కన్నడ అశ్వికుడు : ధోవతి-నల్లటిరంగు ఛెడ్డి తొడలమట్టుకు - కప్ప-తోకగ వదలబడిన 
ఎర్రటి పగిడి - కవచము నిశితకరవాలము -బల్లెము-డాలు. 
నాయకుడు : ధోవతి-తలగుడ్డ-కప్ప -కత్తి-డాలు -బల్లెము -కఠారి. 
కాలిభటుడు : పైవిధముగనె. 

సైన్యాధిపతుల యొక్కయు, సైనికుల యొక్కయు దుస్తులు రంగు ఒక్కటే. 
నాయకుల దుస్తులు వారి వారి అంతస్థును, స్తోమతనుబట్టి నలువ గలవిగను జరీ 
బూటీదారివిగను ఉండెడివి. 

మంత్రుల అమీరుల దర్శ్భారీయుల దుస్తులు 
ఖబా : అంగరఖా (జేబెబదను) మరుధట్టీ మరియు దస్తారు. 
సామంతుల ఉడుపులు : పై రీతినె. 
పండితులు మౌల్వీలు మషాయఖులు దర్శ్భారునందు ధరించు దుస్తులు. 

జుబ్బా : (పాదములవరకు ఆచ్చాదించు ఒకరకమగు అంగరఖా) 
కుర్తా: లోపల ధరించు లాల్చివంటి ఉడుపు. 
సదరి : భుజములపై వేసుకొను రుమాలు-ఒకవిధమైన అంగ వస్త్రము. 


మాదన్న హత్య 219 


అమ్మామా : ఒక ప్రత్యేకతపద్ధతిని జుట్టుకొను తలగుడ్డ. 
దర్చారునందు సేవకులు శిష్యులు ధరించు ఉడుపులు 

ఖుబా : ఖుళ్ళా-బగ్గూస్‌ -చర్మపు వదులు దట్టీ లేక కమరుపట్టి. 

మాదన్న ఖుతుబుషాహి సైన్యములోని, కాలిభటుల మరియు అశ్విక సైనికుల 
నిష్పత్తి పూర్తిగ మార్చివైచెను. సైన్యపు మొత్తమును గూడబెంచెను. కాలిభటులకన్న 
అశ్వికులసంఖ్య ఎన్నియో రెట్లు బెరిగినది. సైనికుల అవసరములు, అభిప్రాయములు 
మాదన్న తరచు స్వయముగ దెలుసుకొని వీలయినంతవరకు వారలను 
సంతృప్తిపరిచెదివాడు. 

మాదన్నకు ముందు గోలకొండ సైన్యము అయిదులక్షలు. అందు కాల్చముల 
సంఖ్య అధికము. మాదన్న సైన్యమును విస్ఫృతపరిచెను. అందు ఆశ్విక సైన్యము 
విస్తారము. అందువలన సైన్యపు గమనము, మెరపుదాడులు, పాటవము ఇతోధికముగ 
పెరిగినది. కోటలలోను, ఇతర కేంద్రములలోను ఉంచబడిన సైన్యముగాక గోల్కొండ 
కోటయందును ఆ చుట్టు ప్రక్కల గల స్థావరములోను సర్వదా సిద్ధముగనుండు 
స్థిరమగు ప్రభుత్వ సైన్య మారులక్షలందురు. వానికి వసతులు-ఆరోగ్య పరిరక్షణ 
మార్గములు వస్త్రములు-ఆహారములు - మందులు, మందుగుండు సామానులు 
అవసరమున కన్న ఎన్నియో రెట్లు అధికముగ నిలువ జేయబడి యుండెడివి. 
ఖుతుబుషాహి సైన్యము లుపయోగించు తుపాకులు-తుపాకిమందు -గుండ్లు-కత్తులు 
కఠారులు- విల్లునంబులు-డోలు మున్నగు అన్ని ఉపకరణములు ప్రభుత్వ కర్మాగారము 
లోనే నిర్మించబడెడివి. అవసరమప్పుడు ఐరోపీయులనుండియు వానిని కొనుగోలు 
జేయుచుండెడివి. 
మళల్టేడు యుద్దము (పూర్వరంగము) : 

బెరంగజేబు చక్రవర్తి కుమారుడు అక్బరు తండ్రిపై తిరుగుబాటు జేసెను. 
అతనుముందు రాజస్థానులో ఉదయపురపు దుర్గాదాస్‌ రాఠోడువద్ద నిలచెను. ఆపై 
రాఠోడు హితవు ప్రకారము దక్షిణము వచ్చి రాజ శంభోజీ రక్షణ బొందెను. 
మహారాఘులను, ఆదిల్నాహీలను, ఖుతుబుషాహీలను నిర్మూలించి మొగలు సామ్రాజ్యపు 
టెల్లలను ఆసేతుసీతనగ పర్యంతము వ్యాపింప జేయనెంచు మొగలు సామ్రాట్టునకు 
అక్బరు రాకుమారుడు తన కెదురు తిరిగి శంభోజి శరణునంది సురక్షితుడై యుండుట 
గిట్టనిపని. అతను వెంటనే ఉదయపురపు మహారాణతో సంధి జేసుకొనెను. వెంటనే 
యాతను 1682లో దక్షిణమునను విస్తారసైన్యములతో వచ్చెను. * దక్షిణాపథములో 


220 మహామంత్రి మాదన్న 





మహామంత్రి మాదన్న 


మాదన్న హత్య 221 





ముజఫర్‌ జంగ్‌ 
అఫ్సర్‌ బహద్దర్‌ అక్కన్న 


మాదన్న హత్య 





మౌజ్ఞంషా షాఆలం బహద్దుర్‌ 
బెరంగజేబు చక్రవర్తి రెండవ కుమారుడు 


223 





ఆజం షా 
జెరంగజేబు మూడవ కుమారుడు 


మహామంత్రి మాదన్న 


224 





కాంబక్షి 
బెరంగజేబు అయిదవ కుమారుడు 


మాదన్న హత్య 225 


రాజశంభోజీ కలిగించుచున్న అరాజకములను, కలిగించిన అల్లకల్లోలములను 
అణుచుటకును, అక్బరు రాకుమారునకు ఆశయ మిచ్చి నందుల కును, 
గౌరవనీయులగు మౌల్వీలను ముర్షదులను అవమానించినందుల కును, రాజ 
శంభోజీని శిక్షించుటకు సార్వభౌముడు దక్షిణమునకు వచ్చెను. * 

దక్కనునేలు సుల్తానులును, ఈరాను చక్రవర్తులును, షియ్యా ముస్లిముల 
స్నేహసంబంధములు బలముగ నుండెను. వారిమధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు 
నడచుచుండెను. * సఫవి మరియు మొగలు చక్రవర్తుల రాజ్యపు ఎల్లలు అంతగ 
ఒరసుకొనియుండలేదు. ఖురాసానుకొరకు గల ఘర్షణయు తీవ్రరూపమున లేదు. 
అయినను షియ్యాలగు సఫలీ మరియు దక్కనీ సుల్తానులమధ్య స్నేహసంబంధాలు, 
సున్నీమున్సిము అగు చక్రవర్తికి తనకు వ్యతిరేకమగు చర్యగనే దోచినది. 
రాజకీయముగను మతపరముగను ఈ పరిస్థితిని సాగనీయరాదని ఆతని నిర్ణయము. 
అందుచే వారిపై కాపుంచుటకు తన కుమారుడగు మహమ్మద్‌ మౌజ్జము (షా 
ఆలంబహద్దరు రాకుమారుడు)ని ససైన్యముగ దక్షిణాపధమున కంపెను. 

1093 హిజ్రీ రవ్దూను నెలలో అజ్మీరునుండి బయలుదేరి 1098వ హిజ్రీ 
జీఖాది నెలలో చక్రవర్తి దక్షిణము జేరుకొనెను. మరారీలకును, దక్కనీ సులతానులకును 
జరుగు ఉత్తర ప్రత్యుత్తరార్థములను దెలుసుకొనుటకును, పరస్పర సహాయముకొరకు 
వారంపుకొను సైన్యముల కదలికను కనిపెట్టి నిరోధించుటకును, భీమానదిపై 
వలుతావుల చక్రవర్తి మొగలు సైన్యములను నియమించెను. అయినను 
ఖుతుబుషాహీలు మరాఠీలు, మొగలులకు వ్యతిరేకముగ, సికిందరు ఆదిల్నాకు సాయ 
మందించుచునే యుండిరి. * 

ఒకవైపు తన ఎల్లలను బలపరుచుకొనుచు, రెండవవైపు, శంభాజి, మరియు 
సికిందరు ఆదిల్నాలతో స్నేహమును నెరుపుచునే ఖాన్దేశ్‌లోని బురహను పురమందు 
విడసియున్న అవురంగజేబు చక్రవర్తికి మాదన్న వార్షిక కప్పముగనేగాక, పదునైదు 
యుధద్ధగజములను, కొన్ని మణుగుల బంగారమును, నజరానగబంపెను. 
దక్షిణాపధములో చక్రవర్తియునికిని సరకుసేయక, 1682వ అక్టోబరులో కర్ణాటక 
గవర్నరగు పొదిలి లింగప్పను చిక్కనాయకనుహల్లి, బస్వపట్టణము, వాని నానుకొని 
యున్నకొంత ప్రదేశమును జయించుటకు బంపెను. మొదట ఈ ప్రాంతములు 
గోల్కొండకు జెందినవియే. మహమ్మదు ఇబ్రాహీం అజాగ్రత్తవలన, అక్కేరీలు, మరియు 
నాయకులు వానిని స్వాధీనబరచుకొనిరి. 


226 మహామంత్రి మాదన్న 


అజాగ్రత్తగ ప్రవర్తించిన మహమ్మదు ఇభ్రాహీముపై అలిగి, అబుల్‌హసనాతనిని 
11-15-1682న సైన్యాధిపత్యమునుండి తొలగించెను. అక్కన్నను, ఆస్థానములో 
నిలిపెను. కర్ణాటకవు గవర్నరుగ అక్కన్న స్థానములో పొదిలి లింగన్న 
నియమితుడయ్యెను. మహమ్మది భ్రాహీము జీతముగూడ తగ్గించబడినది. ఆతను 
ఇప్పుడు అశ్వదళాధిపతిగను సరేఖేలుగ మాత్రమే మిగిలెను. మద్రాసునందలి 
సైంటుజార్జికోటలో నున్న ఈస్టు ఇండియా కంపెనీ రికార్డులవల్ల గూడ ఈ విషయము 
దెలియుచున్నది. ఎంతపెద్ద అధికారి అయినను విధి నిర్వహణయందుఏమరిన శిక్ష 
దప్పదన్న సత్యమును పై సంఘటన జాటిజెప్పుచున్నది. మాదన్న ఏర్పరిచిన క్రమశిక్షణ 
కిది మరొక మచ్చుతునక క్రమనివాళి. సుల్తాను అచిరకాలముననే మరల మహమ్మది 
భ్రాహిముయడ బ్రసన్నుడయ్యెను. ఆతను ఖుతుబుషాహి అనీకములకు మరల 
సర్వచమూపతిగ నియమింపబడెను. 1685లో ఆతనే గోల్కొండ సైన్యములను 
మొఘలులకు వ్యతిరేకముగ నడిపెను. 

అలంగీరుచక్రవర్తి, దక్షిణావథములో బ్రవేశించినపిమ్మట, మాదన్న 
కార్యభారము చాల పెరిగినది. అక్కన్న, రక్షణ మరియు దేశీయ వ్యవహారములను 
జూచుచుండెను. మహమ్మదిభ్రాహిము సైన్యములు సరిహద్దులు వ్యూహములను 
పర్యవేక్షించుచుండెను. ముఖ్యమగు పరిపాలన విషయములు విదేశీవ్యవహారములను 
మాదన్న(ప్రత్యేకముగ పరిశీలించుచుండెను. అన్ని శాఖలకు సంబంధించిన 
ముఖ్యకవిలెలు మాదన్న పురముగ సుల్తాను తుది ఆజ్ఞలకు బోవుచుచుండెడివి. ” 

దక్షిణమునకు రాగనే, చక్రవర్తి ముందు మహారా(్ట్రుల అలజడిని, 
మట్టుబెట్టుటకు బ్రయత్నించెను. కాని అచిరకాలములోనే ఆదిల్నాహి ఖుతుబు సాహీల 
అండదండలున్నంతవరకు రాజు శంభాజీని, ఆతని మరారీ దండులను, దండించుట 
సులభ సాధ్యముగాదని చక్రవర్తి దెలుసుకొనెను. దక్కనీసుల్తానుల తేజములను ముందు 
దూలించుటకు ఆతను నిశ్చయించు కొనెను. దానికి అవసరములగు సన్నాహములు 
వెంటనే మొదలిడెను. 

చక్రవర్తి బలములను తాము ఒంటరిగ నెదురించలేమన్న సత్యము దక్కనీ 
సుల్తానులకు బాగుగ దెలియును. వారు తమ సైనికపాటవములను పెద్దఎత్తున 
బెంచుకొనిరి. పరస్పరము సైనిక సహాయముజేసుకొనుటకు సంధి కుదుర్చుకొనిరి. 
శంభాజి సహాయమును గూడ సంపాదించుకొనిరి. సైనిక సంబారములను విసృతముగ 
సమకూర్చుకొనిరి. గోల్కొండ కళింగ ప్రాంతము నేలు, ఖుతుబుషాహి గవర్నరు 


మాదన్న హత్య 227 


వె టిం! | CAN, 





గోల్కొండ ముట్టడిలో పాల్గొనిన 
మొఘల్‌ చమూపతి ఫిరోజ్‌జంగ్‌ 


228 మహామంత్రి మాదన్న 





తు 


శతవృద్దు బెరంగజేబు చక్రవర్తి 


మాదన్న హత్య 229 


విశాఖపట్టణములోని ఆంగ్రేయాధికారియగు “రిఛర్జు బ్రౌను” నకు రెండువేల మణుగుల 
బారూదు (తుపాకి మందు) ఇరువయి అయిదు బారువులసీసపు గుండ్లను, గోల్కొండ 
సుల్తాను నకు వెంటనె వెలకు బంపవలసినదిగను, వెల తెలిసినంతనే 
జెల్లింపబడుననియును వ్రాసెను. * ఈ ఖుతుబుషాహి అధికారియె, మద్రాసు ఈస్టు 
ఇండియాకంపిని గవర్నరగు సర్‌ విలియం గైఫోర్టునకు తుపాకిమందు సీసపు గోలీలు 
శతమ్నులు మున్నగునవి ఒక యోడనిండనింపి వెంటనే బంపవలసినదిగను 
దానివెలతెలిసిన వెంటనే జెల్లించబడగలదనియును వ్రాసెను. * మచ్లీబందరు మున్నగు 
ప్రదేశములలో ఖుతుబుషాహి ప్రభుత్వమునకు తుపాకులు శతఘ్నులు మందుగుండులు 
మున్నగునవి జేయు కర్మాగారాలు గలవు. దేశమునందు పలుచోటుల దాని 
ఆయుధాగారములు నిర్విరామముగ బనిజేయుచుండెను. వేలపుట్ల ధాన్యములు, 
నూనెలు, పుష్మలముగ పశుగ్రాసము, పొగాకు మరియు ఇతర తినుబండారములు 
గొని నిలువజేయబడుచుండెను. అయిరోపీయ వర్తకులనుండి అనేక వేల హోన్నులు 
వెచ్చించి దేశీయ విదేశీయ పొగాకుని కొని తమసైనికుల వాడకమునకై నిలువ జేసి 
యుంచిరి. 

ఒక ప్రబలమగు సైన్యమును తన మూడవ కుమారుడగు ఆజం రాకుమారుని 
నేతృత్వమున చక్రవర్తి బీజాపురమును ముట్టడించుటకు బంపెను. తాను బురహాను 
పురమును వదిలి ప్రచండమగు మొఘలు సైన్యముతో, షోలాపురమువచ్చి అట 
స్మంధావారము నిర్మించుకొని నిలిచెను. గోల్కొండ బీజాపురముల సైనికకదలికనుఇతర 
వ్యవహారములను, కని పెట్టి యుండుటకు, అనువగు ప్రదేశము అది. తన 
చమూపతులకు అందుబాటులోనుండి అవసరము అప్పుడు వారికి సైనిక సహాయమును 
శీఘ్రగతిని అందించుటకును అది అనుకూలమగు ప్రదేశము. 

గోల్కొండ ప్రభుత్వముజేయుచున్న సైనిక సన్నాహములు, వేగుల వారు 
చక్రవర్తికి వెంటవెంటనే దెలుపుచునేయుండిరి. అబుల్‌హసను, సికిందరు ఆదిల్నాకు 
తప్పక సాయ మొనరించుననియును, చక్రవర్తికి దెలియును. అందువలన, 
వీజాపురమునకు సాయపడవలదని అబుల్‌హసనుని ముందుగనే చక్రవర్తి 
హెచ్చరించెను. అంతియేగాకతన స్మంధావారములోనున్న గోల్మొండ “హజిబు”ల 
(రాయబారులు)పై గట్టికాపుంచెను. వారికిని గోల్కొండ ప్రభుత్వమునకునునడుచు 
ఉత్తర ప్రత్యుత్తరములను దెరిచి జూచుచుండిరి. అంతటితో చక్రవర్తి తృప్పిజెందలేదు. 
ఖానెజహను కోకల్తాషును ఆతని ఇరువురి కుమారులతో గోలకొండకు జెందిన జఫరు 


230 మహామంత్రి మాదన్న 


విమ. మడిమ. స్య 
ssa | MAHAMED వశీ 4కు 
/ 5 


a 





మహమ్మద్‌ ఇబ్రహీం ఖలీలుల్లాఖాన్‌ ఫలంగెహన్లు 


మాదన్న హత్య 231 





సులాన్‌ మొయిజుదీన్‌ 


© 


చక్రవర్తి మనుమడు - షా ఆలం 


ట 


పెద కొడుకు 


మహామంత్రి మాదన్న 


232 


నగరును వశపరుచుకొనుటకు సైన్యయుక్తముగబంపెను. గోల్కొండ ఎల్లలపై, 
పలుచోటుల, మొఘలుసైన్యముల నిలిపెను. 

మొఘలు సైన్యపు కోత్వాలగు ఎహైమాంఖానుడు, మొఘలు స్కంధావారములో 
నున్న తన రాయబారులకు, సుల్తాన్‌ అబుల్‌హసను వ్రాసినలేఖను, జూను 1685లో 
బట్టుకొని దానిని చక్రవర్తిముందుంచెను. * అందు “.... ఇంతవరకు మేము 
ప్రత్యర్థియొక్క వయస్సును మాననీయతను గౌరవించి నాము-కాని బాలుడగు 
సికిందరుషాను నిస్సహాయునిగ నెంచి మన విరోధి బీజాపురమును ముట్టడించి 
యువకుడగు సికిందరుషాను వేధించుచున్నాడు. అది తెలుసుకొన్న మేము వారియడ 
మర్యాద జూపలేక బోతున్నాము. అసహాయుడగు సికిందరునకు రాజ శంభాజి 
ఒకవైపునుండి సైనిక సాయమందించును, రెండవవైపునుండి మేము మహమ్మది 
బ్రాహీముఖాన్‌ ఫలంగ్రె హమ్లా నాయకత్వమున రణనిష్టాతులగు నలువదివేల ప్రచండ 
అశ్విక సైనికులను సికిందరు సాయమునకు బీజాపురము బంపుచున్నాము. అదియే 
ఆయనకు తగినప్రతి-మన శతృవు దక్షిణా పధములో ఎటువైపునెవ్వరితో దలపడునో 
జూడదలచినాము”. ఈ యుత్తరము జదువుకొని చక్రవర్తి కుపితుడయ్యెను. 

బీజాపురమును ముట్టడించుచున్న సైన్యమునుండి కొంతబలమును విడదీసి 
షా ఆలం రాకుమారుని నాయకత్వమున 1095 హిజ్రీ షాబాన్‌ నెలలో, 
అబుల్‌హసనును శిక్షించుటకు వెంటనే గోల్కొండ కంపెను. ముట్టడించు చున్న 
సైన్యములను పలుచబరిచిన ముట్టడి బలహీనము కాగలదని చక్రవర్తి కిని సయముగ 
దెలియును. అయినను తననుగురించి అట్లు అవజ్ఞతగ వ్రాసిన తానాషాను ఉ 
పేక్షించుటయును విజ్ఞతకాదని ఆతని భావన. దక్కన్‌ సుబేదారగు ఖానే జహన్‌ 
బహద్దరు కోకల్తాషు గోల్కొండ జయించుటకు ఇంతకుముందే నియమించబడెను. 


రణరంగము : 


ఈ విషయమును విని అబుల్‌హసను ఒక ప్రచండ సైన్యమును మహమ్మది 
భ్రాహీము నాయకత్వమున మొగలు అనీకములను ఎదుర్కొనుటకు బంపెను. 
రుస్తుంరావు షేఖుమినహాజు, షేఖునిజాం మరియు అబ్బుల్‌ అజీజు సబానల వంటి 
ప్రసిద్ధయోధులు ఆ రాణువ యుందుండిరి. * చారిత్రకులు కొందరీ సైన్యము 
ముప్పదివేలుండె నందురు. మరికొందరు విభిన్న పరిమాణములు సూచింతురు. "* 
మొగలుల అ(గగామి దళములు జాన్‌ నిస్సారుఖాన్‌ నాయకత్వమున మళ్టేడును దాటి 
తూర్పున ఎనిమిది మైళ్ళు పురోగమించినవి. గోలకొండ సైన్యములు అచ్చట వానిని 


మాదన్న హత్య 233 


నిరోధించినవి. మొగలు చమూపతి జాన్‌ నిస్సారు అంత పెద్ద విరోధిసైన్యమును 
ఎదుర్చుటకు సిద్ధముగ లేకుండెను. సమీపమున ఉన్న దుర్గములో ప్రవేశించి తలుపులు 
మూయించెను. మొగలు సైన్యములకన్న ఖుతుబుషాహి సైన్యములు మూడింతలని 
ఒక అంచన గలదు మొగలు వాహినులు కొన్ని షా ఆలం రాకుమారుని 
నాయకత్వమున త్వరితగతిని జాన్‌ విస్సారుఖాను సహాయార్థము వచ్చిజేరినవి. 

ఇచ్చట పలు రోజులు భయంకరమగు పోరు జరిగినది. మళ్టేడుల మధ్య 
మొగలుసేనలు మొదట పరాజితుములైనవి. * ఆ దుర్గముల రెంటిని స్వాధీనము 
జేసుకొనుటకు రుస్తుంరావు షేఖు మినహాజులు ససైన్యముగ బంపబడిరి. మొగలు 
సర్గారులు జాను నిస్సారుఖాను మరియు సరవీజుఖానులు చక్రవర్తిని సైనికసహాయము 
బంపుమని అర్థించిరి. వెంటనే ఒక పెద్ద సైన్యముతో ఖానెజహను కోకల్తాషును వారి 
సమాయార్థము బంపెను. ఇటు షేకు మినహాజురుస్తుమురావులను ఆదుకొనుటకు 
ఖుతుబుషాహి సర్వ సైన్యాధిపతి మహమ్మది(బ్రాహిం సుశిక్షితములగు ముప్పదివేల 
గుర్రపుదండుతో వచ్చెను. అతను ఖానెజహన్‌ కోకల్తాషును నలువైపుల ముట్టడించెను. 
భీషణసంగ్రామము మొదలైనది. అందొకరోజు జరిగిన ఘోరయుద్ధములో అమితమగు 
రక్తపాతము జరిగినది. మొగలు వాహినుల సుప్రసిద్ధవాపానీవతులగు 
ఖానెజహన్‌కోకల్తాష్‌ హిమ్మతుఖాను సయ్యదు అబ్బుల్లా బారహ మరియు రామసింగులు 
నలువైపుల చుట్టివేయబడిరి. మొగలులు పారిపోవుటకు దారులు వెదుకుచుండిరి. 
జయము జయమాల చేబూని ఖుతుబుషాహీలకు కనుచూపుమేరలోనికి వచ్చినిలచినది. 

రామసింగు యుద్ధగజమునకు మత్తెక్కించి దాని తుండమునకు మూడు 
మణుగుల బరువుగల ఇనుపగొలునును దగిలించి రెచ్చగొట్టి ఖుతుబుషాహి 
సేనలమీదకు ఉరికించిరి. అది గొలుసును గిరగిర ద్రిప్పుచు ఖుతుబుషాహి సైన్యమును 
తిప్పలుబెట్టి కుప్పలకుప్పలుగ గూల్చినది. సుల్తానుసైన్యములో హాహాకారములు 
మిన్నంటినవి. అందలి ప్రసిద్ధ దళవాయి సర్దార్‌ బారీఖాను ఈ మత్తేభము వాతపడి 
మరణించెను. భూమిమీదపడిన పాదరసమువలె దక్కనీ సైన్యములు విహ్వలములై 
రణరంగము వీడి నలువైపుల బారిపోయినవి. విధిచేతలనూహ్యములు. 

ఈ విజయవార్త షోలాపురములోనున్న చక్రవర్తి కంపిరి. పారిపోవుచున్న 
శత్రువును, వెన్నంటి నిర్మూలించవలెదని షా ఆలం రాకుమారుని ఖానెజహన్‌ 
కోకల్తాషును చక్రవర్తి నిందించెను. అతను వారి దక్షతను సాహసమును శ్లాఘించలేదు. 


234 మహామంత్రి మాదన్న 


అది యిరువురిని నిస్ఫృహులను జేసినది. ఏకధాటిగ నాలుగునెలలు జరిగిన భీషణ 
సంగ్రామములో మొగలులకును అపార ప్రాణ, సాధన, నష్టము కల్గినది. అది 
నదీనదములను, మెజకపల్లములను, పూరించు వానలను కుండలను గ్రుమ్మరించు 
ఆగస్టునెల. ఇరువాగులలో ఎవ్వరును ఆ పరిస్థితులలో మరల యుద్దోన్ముఖులు 
గాలేకుండిరి. వానలు తగ్గుముఖము బట్టగనె మాదన్న పదవేల గుర్రపు సైన్యముతో 
తనవారి సహాయార్ధము వచ్చెను. కాని మోకాలుమట్టుకు దిగబడుబురదలో ఆతని 
సైన్యము చిక్కుబడుటచే ఓడిపోయెను. మార్గముల పరిస్థితియును, వాతావరణపు 
అననుకూలతయును, మొగలుల శత్రువును వెన్నంటి దరుము అవకాశము ఈయలేదు. 
చక్రవర్తి కినిసి తన స్వదస్తూరిని ఫర్మానావ్రాసి రాకుమారునకు బంపెను. అందు 
రాకుమారుని నిందయు ఖానెజహాన్‌ బహద్దురు కోకల్తాషు అవహేళనయు నుండెను. 
ఆ నింద అవహేళనలకు పదునుబెట్టు ఉద్దేశముతో క్రింది ఉద్యోగులగు ఎతెబారుఖాను 
మరియు ఖాను అబ్బుల్మరీముల ధైర్యసాహస పరాక్రమములు ప్రసంశించబడినవి. 
ఈ యవమానావహేళనలు, వాతావరణ పరిస్థితులకు ఎదురీదించి వారిని 
యుద్దోన్ముఖులను జేయలేకుండెను. యుద్ధమును పునఃప్రారంభించుటకు షాఆలం 
రాకుమారుడు ముందు ఇష్టపడలేదు. అయినను యాతనికి చక్రవర్తి కోపమన్న భయమే. 
అందువల్ల రసపుత్రయోధులయు సయ్యదు అబ్బుల్లా మొదలగు మొగలు దళవాయిలయు 
అభ్యర్థనపై రాకుమారుడు పోరునకు అనుమతించెను. 

యుద్ధము మొదలుబెట్టుటకుముందు, సేడము అడికి కోహీరుకోడిని మళ్టేడు 
మున్నగు ప్రదేశములను తమకు వశపరిచిన శాంతి ప్రసాదించవలసినదిగ తాను 
చక్రవర్తిని అభ్యర్థింతునని షాఆలం రాకుమారుడు గోల్కొండ సర్వచమూపతియగు 
మహమ్మదిభ్రాహిము ఖానునకు వ్రాసెను. ఖుతుబుషాహి చమూపతి మొగలులతో 
సంధిజేసుకొనుటకు సుముఖుడు. కానీ రుస్తుం రావు షేఖుమినిహాజు మున్నగు 
ఖుతుబుషాహి యోధులు షాఆలం రాకుమారుడు సూచించిన రీతిని సంధికి 
వ్యతిరేకించిరి. వారు తమ కత్తిబలముతో ఆ ప్రదేశములను గాపాడుకొందుమనియును 
బొందిలో ప్రాణమున్నంతవరకు పోరాడుదుమనియును షాఆలం రాకుమారునికి 
ప్రత్యుత్తరము వ్రాయించి బంపించిరి. ఇట్టి తరుణమున దక్కనీ సైన్యము సహాయార్థము 
మాదన్న మరికొంత సైన్యమును బంపెను. ఆ సైన్యము వచ్చుటచే వారి ధైర్యము 
మరింత బెరిగినది. ఇరువాగులు పోరునకు సిద్దపడిరి. 


టి 


మాదన్న హత్య 235 


మొఘలు సైన్యములు-వ్యూహరచన : 

ఖుతుబుషాహి సైనికదళములో ఒకటి యుద్ధమునకు ముందురాత్రి షా ఆలం 
రాకుమారుని గుడారములపై తుపాకి గుండ్లవర్షము ఎడతెరిపిలేని విధముగ 
గురిపించినది. సౌమ్యుడగు షాఆలమునకిది అమితమగు క్రోథము కలిగించినది. 
మరునాటి ఉదయము భీషణయుద్ధము ప్రారంభమైనది. 

మొఘలు అగ్రగామి దళములకు షా ఆలం రాకుమారుని జ్యేష్ట సుతుడగు 
మొయిజొద్దీను రాకుమారుడు అధిపతి ఖానెజహన్‌ బహద్దరు కోకల్తాష్‌ మొయిజొద్దీను 
రాకుమారుని సమాయార్థము ప్రబల బలములతో నియుక్తుడయ్యెను. జాఫరుఖాన్‌ 
మరియు హిమ్మతుఖానులనేక రాజపుత్రయోధులతోను ప్రబల సైన్యములతోను కుడి 
యడమల సుధృఢవ్యూహము బన్ని నిలచిరి. విస్తార సైన్యములతోను విఖ్యాతులగు 
అనేక యోధులతోను సయ్యదు అబ్బుల్లా సైన్యమును దీర్చి పృచ్చభాగమున నిలచెను. 
ఒక ప్రచండ సైన్యముతో షా ఆలం రాకుమారుడు మధ్య భాగమున నిలచి 
రణమునకుత్సాహించుచుండెను. ఆతనిరక్షణకై మాన్‌సింగు అబ్బుల్మకారిం. సమందరు 
బేగ్‌ మరియు ముతనసిఫ్‌ఖానుల వంటి సుప్రసిద్ధ మొఘలు యోధులు ససైన్యముగ 
నిర్ణిధ్భలై నిలిచిరి. ఈ వ్యూహమునకు వెనుక కొంత దూరమున విసృతములును 
(ప్రచండములును అగు మొఘలు మూలబలములు అవసరమగుచోట అవసరమగు 
నప్పుడు రణరంగమున బ్రవేశించుటకు సిద్ధముగ నిలుపబడినవి. 
ఖుతుబుషాహి సైన్యములు 

ఖుతుబుషాహి సైన్యములు మూడు క్రోసులు ఉత్తరము పయనించిరి. అట 
తమ తోపు దళములను ఒక నిమ్న ప్రదేశములో శతృవుల కనుగప్పు రీతిని తీర్చినిలిపిరి. 
సర్వచమూపతి మహమ్మదు ఇబ్రాహీము తన సైన్యమును మూడు భాగములు జేసెను. 
అందొక దానిని మొఘలుల పురోగామి సైన్యమును నిరోధించనియమించెను. రెండవ 
భాగమును మొఘలుల మూల బలమును ఎదుర్కొనుటకంపెను. మూడవ దళమును 
శతృవు ప్రధాన సైన్యముతో తలపడుటకు నియమించెను. ఈ మూడవ భాగమందు 
సర్వ చమూపతి యగు మహమ్మది బ్రాహీముతోబాటు రుస్తుంరావు షేఖుమినహాజు 
షేఖునిజాం అబ్బుల్మరీము సబానాల వంటి రణకర్మశులును సోహసోపేతులును యుద్ధ 
విద్యానిష్టాతులును అగు శూరులనేకులుండిరి. 


236 మహామంత్రి మాదన్న 


మాదన్న హత్య 


pi” per ‘ta § Se Vig, 


a gr ogi Se “ory, he, 
(గ i Ee త్‌ gts te fhe, 
ww (al neyesdrs ౧ Bar 2 ae rays et 


MOTE గటగటా 


fF Fae by 
ang 


అక్కు 
హ్హా 
ర 


యమో ap. 
లై ల ॥ 23 
Baas 


ఓ మూలబలకణ _ నశవతిం కొర ARE 





237 


భీషణ సంగ్రామము మొదలైనది. ఒకనాటి యుద్ధములో ఖుతుబుషాహీ 
సైన్యములు అన్నివైపులనుండియు దుస్సహమగు దాడి జరిపినవి. బాహిరికముగ 
గానవచ్చ కారణములేకయే ఆ సాయంత్రము ఖుతుబుషాహి సైన్యములు రణరంగము 
వదిలి పారిపోయినవి. ఈ యకారణ పలాయనపు హేతువు జాగ్రత్తగ పరిశీలించ 
వలసియున్నది. విజయలక్ష్మి తన చంచలతను మరొక సారి నిరూపించుకొననది. 
ఈ నిర్హేతుక పరాజయమునకు మహమ్మది భ్రాహీము ద్రోహ చింతయే కారణమని 
పలువురు చరిత్రకారులును, నికలాప్‌ మన్నూషి మున్నగు విజ్ఞలగు సమకాలిక 
ఐరోపీయులు సంచారకులు వ్రాసినారు. ఈ మారు పారిపోవు ఖుతుబుషాహి 
సైన్యములను మొఘలులు వెన్నంటి వేటాడిరి. షేఖుమినహాజు అభ్యర్థనను మన్నించి 
షా ఆలం రాకుమారుడు దక్కనీయులకు వారు తమ స్తీ స్మందావారమును సురక్షిత 
ప్రదేశమునకు తరలించుటకు అవకాశమొసంగెను. రెండవ దినమంతయు 
భీషణసమము చెలరేగినది. పేరెన్నికగన్న ఇరువైపుల వీరయోధులనేకులు రణరంగమున 
మడిసిరి. క్షతగాతృల సంఖ్య విస్తారముగనే యుండెను. 

ఆరాత్రి ఖుతుబుషాహి దళపతులు యుద్ధగమనము అంచనా వేసుకునిరి. 
మరునాటిఉదయము వారు ద్వంద్వ యుద్ధ సూత్రమును షా ఆలం రాకుమారునకు 
ప్రతిపాదించిరి. అందలి గెలుపోటములు ఇరువాగుల జయాపజయములుగ 
స్వీకరించవలసినదిగ గోరిరి. ఇరువైపుల జరుగుచున్న అపార జన నష్టమును 
ముస్లిముల రక్తపాతమును నిరోధించు అభిప్రాయముతో ఈ ప్రతి పాదన జేయబడినది 
అని దెలిపిరి. ఆ సందేశము షా ఆలం రాకుమారుడే బంపెనని ఖాఫిఖానుని వ్రాత. 
1 ఖుతుబుషాహీలు, తమ యుద్ధ గజముల పాదములను, బలమగు ఇనుప 
గొలుసులతో బంధించిన ఖడ్గవిద్యాసారంగతులగు వారితో ద్వంద్వ యుద్ధమునకు 
సిద్ధమేనని షా ఆలం రాకుమారుడు ప్రత్వ్యుత్తరమిచ్చెను. తమ యుధ్ధ 
గజములపాదములను అయోనిగళబద్ధములు జేయుటకు ఖుతుబుషాహీలు 
అంగీకరించలేదు. 

కొంతకాలముగ ఖుతుబుషాహీ సైన్యములో దక్కనీ దక్కనేతర వర్గ వైషమ్యములు 
లోలోన రగులు కొనుచుండెను. అవి ఇప్పట్టున భగ్గుమని ప్రజ్వరిల్లైను. అందువల్ల 
నడిరేయి వారు యుద్ధరంగమును వీడి హైదరాబాదు వైపు తిరోగమించిరి. ఉదయము 
షా ఆలం రాకుమారునికి ఆ సంగతి దెలిసినది. అతను విజయభేరి (మోగించెను. 
శత్రుసైన్యములను వెన్నంటెను. గోల్కొండ సైన్యములు హైదరాబాదు జేరినవి. అవి 


238 మహామంత్రి మాదన్న 


మహమ్మదు ఇబ్రాహీము-ఖలీలుల్లాఖానుడు మొఘలులతో యుద్ధము జేయుట యందు 
విరక్తుడని యనును అందువల్ల తాము సమరమందోడితిమి అనియును సుల్తానునకు 
విన్నవించుకొనినవి. * మహహ్మది బ్రాహీము కొంతకాలముగ వ్యవహరించుచున్న 
తీరు అనుమానాస్పదముగనేయుండెను. సైన్యము మొఅ విన్న మాదన్నకు గూడ 
మహమ్మది భ్రాహీము మొఘలులతో త్వరలోనే జేరిపోవునని సంశయము కలిగినది. 
అందువల్ల ఆతను సైన్యపు అభియోగమును సమర్ధించెను. చరిత్ర కారులు కొందరు 
మహమ్మది భ్రాహిము ద్రోహము తలపెట్టెననియె వ్రాసినారు. సుల్తాను అబుల్‌ హసను 
ఆతనిని ఖైదు జేయనెంచెను. 


హైద్రాబాదు పతనము 

ఖుతుబుషాహీ సైన్యములను దరముచు షా ఆలం రాకుమారుడును 
హైద్రాబాదు సమీపించెను. ఆ అవకాశమును బురస్మరించుకొని ఖుతుబుషాహి సర్వ 
చమూపతి స్వామిద్రోహియై షా ఆలం స్మంధావారములో ప్రవేశించి మొఘలాయిల 
ఉద్యోగములో జేరెను. కొంతరాతను 8-10-1685న వాుుుగలులతో 
జేరిపోయేనందురు. మరికొందరు 9-11-1685 అటుజేరెనందురు. మొదటి తేది 
చారిత్రికమును, చరిత్రచే ధ్రువపరుచ బడినది యును మహమ్మదిభ్రాహీము శత్రువుతో 
జేరిపోయినను దాదాపు సైన్యమంతయును దళవాయిలలో చాలామందియును 
రాజునందు భక్తి విశ్వాసములు, వినయవిధేయతలు, కల్గియుండిరి. అయినను 
సర్వసైన్యాధ్యక్షుడు శత్రువులతో జేరిపోవుటవలన తానాషాచాల కలవరపడెను. 
అతనిప్పుడు ప్రతియొక్కని నిజాయితిని శంకించసాగెను. అబుల్‌ హసను మానసిక 
వైక్షబ్యమును షేఖుమినహాజు గ్రహించెను. ఆతను విషయములను మలచి మాదన్నపై 
అనుమానము గలుగునట్లుగ సుల్తానునకు నూరిపోయసాగెను. షేఖుమినహాజు 
లోగడరెండుసారులు స్వామి ద్రోహము జేసినవాడు. మూడవ పర్యాయము గూడ 
అట్లుజేయు ఆలోచనలోనే యుండెను. ఆతను మాదన్నకు స్వామి ద్రోహచింత 
గలదనియును, మహమ్మదిభ్రాహీము మాదన్న మనిషి అనియును, ఆతని 
అభిమతానుసారమే మహమ్మది (భాహీము మొవులులతో జేరెననియును, 
మాదన్నయును త్వరలోనే శతృవులతోజేరి పోవుననియును, సుల్తాను చెవులు 
హోరెత్తనట్లు జెప్పసాగెను. జెప్పగ జెప్పగ బ్రహ్మకైనను బుట్టురిమ్మదెగులు, అనునట్లు. 


మాదన్న హత్య 239 


వికల హృదయుడగు తానాషా మనస్సులో అక్కన్న మాదన్నల నిజాయితీయందు 
అనుమానమును పెనుభూతము చోటు జేసుకొనసాగినది. 

మాదన్న చెవినిల్లుగట్టుకొని వలదని ఎంతజెప్పుచున్నను వినక సుల్తాను 
గోలకొండకోటలో తలదాచుకొనెను. కోటలోచిక్కుకొనుట ప్రమాదహేతువని 
మునుదూరమున ఉన్న వరంగల్లువంటి దుర్భేద్యమగు ఏదేని ఒకకోటలో 
సురక్షితముగనుండుట మంచిదని జెప్పెను. ముట్టడికిలోనగు గోల్కొండలోని 
సైన్యములకు అచ్చటనుండి సాయమందించుట విజ్ఞతయనియును దెలిసెను. మాదన్న 
అనేక విధములు గోల్కొండ దుర్గములో ప్రవేశించుట ప్రమాద హేతువని సుల్తానునకు 
నచ్చజెప్పె ప్రయత్నించెను. కాని అనుమానపిశాచము ఆవేశించియుండుటవలన 
సుల్తాను శంక మరింత బలపడినది. మాదన్న హితవులో ఏదో ద్రోహచింత ఏదో 
మోసమున్నదని సందేహించెను. సుల్తాను ఆలుబిడ్డలతో బంధువర్గముతో పరివారము 
వెంటరాగ ససైన్యముగ కోటలో తలదాచుకొని వంట ఇంటి కుందేలయ్యెను. 
“సంశయాత్మా వినశ్యతిియను నానుడి ఆతని యందు రూఢియినది. 

రాజు ససైన్యముగ కోటలో ప్రవేశించగనే సమీపించుచున్న శతృ సైన్యమును 
జూచి హైదరాబాదులోనున్న అమీరులు, అధికారులు, వర్తకులు, వారు వీరననేల 
పట్టణమందలి ఆబాలగోపాలము, దుర్గములో తలదాచుకొనుటకు పరుగుదీసినది. 
హైదరాబాదా కాలములో ఒక ప్రసిద్ధమగు అంతర్జాతీయ వర్తకకేంద్రము. ప్రబలమగు 
ప్రభుత్వమునకు రాజధాని. సుందరసుసంపన్న మగు పెద్ద పట్టణమది. అన్నివిధముల 
అది భాగ్యనగరము. రాజు సైన్యయుక్తముగ నగరము వదిలిపోగనే చోరులు 
అసాంఘికశక్తులు చెలరేగి పట్టణమును విచక్షణారహితముగ దోచుకొననవి. 
సర్వనాశనమును రచించినవి-దొంగలు ఎత్తుకొని పోవీలుగాని బరువగు వస్తువులను 
ముక్కలు చెక్కలు జేసి దీసుకొని పోయిరి. అమూల్య వస్తు సంచయమును వీధులలో 
చెల్లాచెదురుగ జిమ్మివైచిరి. రాజాంతఃపురములు అమీరుల ఆరామములు వర్తకుల 
అంగణములు పారిశ్రామికుల గిడ్డంగులు మున్నగువానిని అన్నింటిని నిర్ధాక్షిణ్యముగ 
దోచుకొనిరి-స్త్రీలవమానితులైరి. గౌరవనీయులగు నాగరికులు పీడితులైరి. అయిదుకోట్ల 
హెన్నుల రొక్కమును అంతకనేకరెట్లధికముగల వస్తువులు దోచుకొనబడియెను. *” 
రాజాంతపురములో డెబ్బదివేల హెన్నుల రొక్మమును అమూల్య వస్తుసంపద ఎంతయో 
షాఆలం రాకుమారునికి దొరికినది. 

నాలుగు నెలల భీషణసమరము తదుపరి మొఘ్లాయిలు 8-10-1685న 


240 మహామంత్రి మాదన్న 


రెండవ పర్యాయము మరల హైదరాబాదు నగరములో బ్రవేశించిరి. దానిని ఊతగగొని 
ఖుతుబుషాహి దళవాయిలు కొందరు మొఘలులతోజేరిపోయిరి. అబుల్‌హసను 
ఖుతుబుషాకు నమ్మకద్రోహముజేసిన వారలను చక్రవర్తి ఉదారముగ సత్మరించెను. 
మహమ్మది (భ్రాహీమును ఆరువేల మన్సబుదారుగను ఆరువేల గుర్రపు సేనకధిపతిగను 
ఏబదొక్కవేయి హోన్నుల నగదును మహబతుఖాను అను బిరుదును ఇచ్చి 
సత్మరించెను. మహమ్మదు షరీపునకు మూడువేల మన్సబును మూడువందల సవారుల 
దళాధిపత్యమును ప్రసాదించబడినది. మహమ్మదు తఖీ మరియు దావూదులకీ 
ఒక్కొక్కరికి రెండువేల మన్సబును మూడువందల అశ్వికదళాధి పత్యమును 
నీయబడినది-స్వామి ద్రోహి దావూదునకు ఎతెబారుఖానను బిరుదమీయబడినది. 
ఇది ఎతెబారను పదమునకు క్యరమగు అవహేళన. 16వ రబ్బీఉల్‌ అవ్వలున 
మహబతుఖాను (మహమ్మది భ్రాహీము) చక్రవర్తి సభకువచ్చి ఆతనియడ తన విశ్వాస 
విధేయతలు నివేదించుకొనెను. అవరంగజేబు ఆతనికి రాజాంబరములు ఖడ్గము 
నలుబదొక్క ఉత్తమాశ్వములు అయిదువేల హెన్సుల నగదును బహూకరించెను. 
షా ఆలం రాకుమారుడు (మహమ్మదుమౌజ్జం) హైదరాబాదులో ప్రయత్న 
పూర్వకముగ శాంతిభద్రతలు నెలకొల్పను. ఈ క్షిష్టసమయములో సుల్తాను 
అబుల్‌హసను బావమరిది షరీపుల్‌-ఉల్ముల్ము కూడ ద్రోహియై మొఘలులతో 
జేరిపోయెను. దానివల్లసుల్లాను మనస్సు వికలమైనది. ఎంతో మానసిక 
సంక్షోభమునకులోనై సుల్తాను అబుల్‌ హసను సంధికై మొఘలులను అర్థించెను. 
18. 10. 1685 షా ఆలం రాకుమారుడు క్రింది నియమములపై సంధికి 
అంగీకరించెను. 
1. కప్పము బకాయక్రిందకోటిఇరువదివేల రూపాయిలను వెంటనే జెల్లించుట. 
2. ఇప్పటినుండి వార్షికముగ రెండులక్షల హెన్నులను సకాలమున జెల్లించుట. 
3. ఈ యన్ని అనర్భములకు మూలకారకులగు అక్కన్న మాదన్నలను 
పదవీచ్యుతులనుజేసి చెరనుంచుట. 
4. శేడము దుర్గమును ఇతరములు అగుకొన్ని పరగణాలను మొఘలులకు 
వశపరచుట. 
5. చేసిన నేరములకు చక్రవర్తిని క్షమాభిక్ష గోరుట. 
పై నియమములు అన్నిటికి సుల్తాను అంగీకరించెను... షాఆలం రాకుమారుడు 
అందువలన 80వ జీఖాది 1096వ హిజ్రీన పైనిబంధనల మేరకు సంధిపత్రము 


మాదన్న హత్య 241 


ప్రసాదించవలసినదిగ చక్రవర్తిని ప్రార్థించెను. చక్రవర్తికి బాహిరికముగ ఆ 
నియమములపై సంధిని ఆమోదించెను. ఘన విసయము సంపాదించిన షాఆలం 
రాకుమారునిగ మన్సబును నలుబదివేలకు బెంచినట్లును ముప్పదివేల అశ్విక 
దళాధిపత్యము నొసంగినట్లును మీర్‌ హాషిముద్వార చక్రవర్తి జెప్పిబంపెను. అయితే 
ఇంతటి ఘనవిజయమును బురస్మరించుకొని గోల్కొండ రాజ్యమును స్వాధీనపరుచుకొన 
నందులకు చక్రవర్తి షా ఆలం. కొకల్తాషులందు అసంతృప్తుడై యుండెను. ఖానెజహన్‌ 
బహదధ్మరును సైన్యాధివత్యమునుండి దప్పించి తనవద్దికి షోలావురము 
బిలుపించుకొనెను. అయినను చక్రవర్తి కోకల్తామనకు బహద్ధరుఖాను 
మహమ్మదిభ్రాహీము మున్నగు కొందరు యోధులకు సయ్యదు అబ్బుల్మరీము ద్వార 
బహుమతుల బంపెను. బహుమతులను దెచ్చు మొఘలుదళమునకు సయ్యదు 
అబ్బుల్మరీము, సయ్యదు అబు మహమ్మదు, కళ్యాణసింగు, మహమ్మదుతఖీ మరియు 
బాన్‌ఖానులు నాయకులు. హైదరాబాదనకు నాలుగు క్రోసుల దూరముననున్న 
వికారాబాదుజేరినది. ఆ బృందము. 'షేఖునిజాము హైద్రాబాదీయను ఖుతుబుషాహి 
దళవాయి మొఘలులపై మెరపుదాడిజేసి బహుళ సంఖ్యాకులగు సైనికులను ముఖ్యులగు 
యోధులను జంపెను. గాయపడిన అబ్బుల్మరీమునిజాబతుఖాను అసాలతుఖానులను 
ఖైదుజేసెను. మొఘలు స్మంధావారములోని సంబారమునంతయును దోచుకొనియెను. 
ఈ యవాంఛిత సంఘటన జరిగిన నాలుగవరోజున సుల్తానునకు దెలియవచ్చెను. 
అబుల్‌హసను, అబ్బుల్మరీ మును విడుదలజేసి ఆతనిని సగౌరవముగ చక్రవర్తికడకు 
బంపెను. నిజాబతుఖాను అసాలతుఖానులు సుల్తాను సైన్యములో జేరిపోయిరి. 
అబుల్‌హసను సంధిసూత్రము లామోదించినను షాఆలం రాకుమారుడు 
హైదరాబాదు వీడిపోలేదు-దానివల్ల తానాషా ప్రభుతకు జెల్లబాటు సరిగలేకుండెను. 
షాఆలం రాకుమారుడు హైదరాబాదు విడిచి దూరముగ వెళ్ళినగాని రాజ్యములోతాను 
శాంతి భద్రతలుశ్రీన స్థాపించజాలననియును, దేశమందు శాంతి భద్రతలు 
నెలకొన్నగాని పన్నులు వసూలుగావనియును పన్నులు రాబట్టుకొననగాని మొఘలులకు 
రొక్కము జెల్లించుట సాధ్యపడదనియును అబుల్‌హసను దెలిపెను. షాఆలం 
అందువలన హైదరాబాదును వదిలి కోహీనూరునకుబోయి స్మంధావారము 
ఏర్పాటుజేసుకొనియెను. యుద్ధవ్యయము మరియు కప్పము క్రింద మొఘలులకు 
రావలసిన మొత్తమునకు ఎదురుజూచుచు అటనివసించెను. అ చిరకాలముననే 
అబుల్‌హసను మొఘలుల పైకము జెల్లించెను. కాని సంధినియమముల ప్రకారమాతను 


242 మహామంత్రి మాదన్న 


అక్కన్న మాదన్నలను పదవులనుండి దొలగించలేదు - వారిని ఖైదుజేయునుద్దేశమును 
గనపరచలేదు. "* 
మాదన్న హత్య : 

షా ఆలంబహద్దరు రాకుమారుడు హైదరాబాదు పట్టణమందు మూడు 
నెలలుగడిపెను. ఆపై సుల్తాను అబుల్హసను అభ్యర్థన మన్నించి 1686వ సంవత్సరము 
జనవరి నెలలో కోహిరునకు బోయెను. అందువలన దేశములో శాంతిభద్రతలు 
నెలకొనినవి. మొఘలులకు జెల్లించవలసిన మొత్తమును కొంత ఆలస్యముగనైనను 
జెల్లించనైనది. 1686వ జనవరిలో పొదిలి లింగన్న తన కర్ణాటకపు గవర్నరు పదవిని 
పరిత్యజించెను. ఆతని స్థానములో అబ్బుల్‌నబిఖానుని కర్ణాటకపు గవర్నరుగ మాదన్న 
నియమించెను. 4-2-1686వ ఫర్మాను ద్వార ఈ నియామకమును మద్రాసులోనున్న 
ఈస్టిండియా కంపిని గవర్నరగు సర్‌ విలియము గైఫోర్టుకు దెలియబరుచబడెను. 
సాంప్రదాయము ప్రకారము మద్రాసు గవర్నరు పట్టణము వెలుపలికి వచ్చి ఆ 
ఫర్మానాను సకల రాజలాంఛనములతో సగౌరవముగ శిరమున ధరించి స్వీకరించెను. 
1685 అక్టోబరులోను 1686 సెప్టెంబరులోను మొఘలుల చేత ఘోారపరాజయములను 
పొందినను గోల్కొండ పరిపాలన ప్రతిష్ట మరియు పటుత్వము సడలలేదని పై 
విషయములునిరూపించుచున్నవి. అబ్బుల్నబీ కర్ణాటక గవర్నరుగ నాలుగు 
నెలలుమాత్రమే పరిపాలించెను. తదుపరి ఆతని స్థానములో పసునూరి వెంకటపతి 
కర్ణాటక రాజపాలునిగ నియమింపబడెను. ఆయిరోపీయులాతని యధాపూర్వకముగ 
సలాంఛనముగ గౌరవించిరి. 

బీజాపుర రాజ్యము మొఘలు సామ్రాజ్యములో లీనమైనది. దక్షిణమున మిగిలిన 
ఏకైక రాజ్యము గోల్కొండను గూడ భుక్తపరుచుకొన వలయునని చక్రవర్తి ఏకాగ్రత్తగ 
నిమగ్నుడయ్యెను. గోల్కొండ కష్టదశను అవకాశముగ దీసుకొని అయిరోపీయులు 
స్వతంత్రులుగా నుంకించిరి. డచ్చివారి సహకారముతో ఆంగ్లేయులు మచ్లీబందరును 
స్వాధినబరుచుకొననెంచిరి. కాని మాదన్న యునికి వారికి సింహస్వప్నమే అయినది. 
గోలకొండ ఆధిపత్యమును ప్రభుతను తిరస్మరించ, వారు సాహసించలేదు. కట్టవలసిన 
కప్పమును సకాలమున జెల్లించుచునే యుండిరి. మొఘలులు గోల్మొండదుర్గమును 
ముట్టడించి యున్నప్పుడును, గోల్కొండ ప్రభుత్వపుటాజ్ఞలు సుగ్రీవాజ్ఞగనె జెల్లుచుండెను. 
దేశీయ విదేశీయలనుండి రావలసిన పన్నులను ప్రభుత్వము సకాలమున 
నిరాటంకముగ రాబట్టుకొనుచుండెను. 


మాదన్న హత్య 243 


దేశములో సాధారణమగు శాంతి మరల నెలకొనినది. హైదరాబాదు 
పట్టణములోను గోల్కొండ దుర్గములోను పరిస్థితులు 1685 అక్టోబరులో జరిగిన 
పరాజయము తదుపరి. కల్లోలితముగనే యుండెను. మొఘలులతో తానాషా జేసుకున్న 
సంధిని అనుసరించి అక్కన్నమాదన్నలను సుల్తాను పదవి నుండి తొలగించలేదు. 
నిర్బంధించను లేదు. అది చక్రవర్తికి కోపకారణమైనది. అవురంగజేబు, కనుసన్నల 
మెలుగు మతోన్నాదులు, అసమర్జ్ధులైనందున లోగడ మాదన్నచే పదవులనుండి 
తొలగించ బడిన చీమలు “ఉ(మావులును” ఆర్థిక నీత్రి పునర్నిర్మితమగు నప్పుడు 
జీతములు మన్సబులు తగ్గిన అధికారులును, సైన్యమును ప్రభుత్వపర మొనర్చినందున 
జాగీరులుగోలుపోయిన జాగీరుదారులును, మాదన్నచ్యుతిని గాఢముగ కాంక్షించు 
చుండిరి. సంధి నియమముల ప్రకారము అక్మన్నమాదన్నలనుపదవుల నుందిదొలగించి 
చెబనుంచ వలసినదిగ వారు సుల్తానును అభ్యర్థించిరి. సుల్తాను నుండి వారికి 
సంతృప్పికరమగు ప్రత్యుత్త్రరము రాలేదు. మల్టేడు పరాజయమునకును, హైదరాబాదు 
దోపిడికిని, దేశములోని అల్లకల్లోలములకును వారందరికి ప్రస్తుతము కలుగుచున్న 
సకల అనర్థములకును అక్కన్న మాదన్నలే కారణమని వారు ప్రజలను రెచ్చగొట్టుచు 
బాహాటముగనే ప్రచారము జేసిరి. మొదట ఆదిల్నాహీలకును ఆ పిమ్మట 
మొఘలులకును [ద్రోహము జేసిన ద్రోహకళా నిష్టాతుడగు షేఖమినదహాజు ఈ 
వర్గమునకు నాయకుడు. ఈ సోదరద్వయముపై సుల్తానకును అనుమానముకలుగుటకు 
యతడనేక అభూతకల్పనలు తానాషా జెవుల నింపుచుండెను. ఈతనా అన్నదమ్ములను 
హత్య జేయుటకు కుట్రబన్నుచుండెను. 19 
మార్జిను మరియు బేంద్రేల వ్రాతలు అత్యుక్తిగ దోచుచున్నవి. మార్జిను కథనము 
ప్రకారము “చమూపతి మహమ్మదు ఇభ్రాహీము షా ఆలంకొలువులోజేరుటకు 
పోవుచున్నప్పుడు, “ద్రోహి మాదన్నయడ జాగ్రత్త” యని సుల్తానునకును 
నందేశమంపెను. సుల్తానానందేశమును స్వీకరించునప్పుడు మాదన్నయు 
సరసనేయుండెను. సుల్తానాతనికా లేఖజూపి సమాధానమడిగెను. “మీరు 
అనుమతించిన నేనుకోటనుండి వెలువడి నిజమగు ద్రోహిని బంధించి దెచ్చి 
మీకర్పించెద” నని జెప్పెను. సుల్తాను మారాడక అంతఃపురములోనికి బోయెను. 
సుల్తానీ విషయముకాకతాళీయముగ తన రాణులలో ఒకరికి జెప్పెను. “మాదన్న 
యదార్థముగ రాజ[ద్రోహి యనియునుఈ నెపమునకోట బయిటికి బోయి శతృవునితో 
జేరనుంకించు చున్నాడనియును ఆతనిని వెంటనే జపించవలసి నది” అనియును 


244 మహామంత్రి మాదన్న 


ఆయమ సుల్తానుకును జెప్పెనట. సమీపముననుండి ఈ సంభాషణ విన్న హన్నీఘలాము 
తన ప్రక్కనే నిలుబడి యున్న మాదన్నపై మెరుపు దాడిజేసి జంపెనట. అతను 
మరికొంతమందిని గూర్చుకొని ఇండ్లలోనున్న అక్కశ్రీన్న రుస్తుంరావులను గూడ 
హతమార్చెను. అతనంతటితో నాగక దుర్గములోనూ పట్టణములోనూ నివసించు 
అక్కన్నమాదన్నల బంధుమితృలను వారి స్వజాతీయులను బహుళ సంఖ్యలో జంపెను. 
వారి ఇండ్లుదోచుకొని తగులబెట్టిరి. హతులైన అన్నదమ్ముల శవములను ఈడ్చుచు 
వీధులలో ద్రిప్పిరి. కోట ద్వారముల తలక్రిందులుగ వ్రేలాడ దీసిరి. తలలు గోసి 
వానిని షాఆలం బహద్దరు రాకుమారుని వద్దకు బంపిరి. 

బేంద్రే కథనము : 

“అల్లమత్తరావను బలవంతుడగు ఖుతుబుషాహి సర్గారుడొకడు ఈ 
అన్నదమ్ములకు (ప్రబల విరోధి. మొఘలులనుండి ఆతను లంచము బుచ్చుకొని అక్కన్న 
మాదన్నలకు వ్యతిరేకముగ కుట్రబన్నెను. ఆతను అంతఃపురములోని కొందరు 
ఘులాములను, దళవాయిలను, సైనికులను, లంచమిచ్చి తనకు సుముఖులుగ 
జేసుకొనియెను. ఒకరోజు సాయంత్రము ఆ సోదరులు పూజ ముగించుకొని ఇంటికి 
తిరిగి వచ్చు చుండిరి. అల్లామత్తారావు అదిగని పెట్టి వారిని హత్యజేయించెను. వారి 
బంధుమిత్రుల ఇండ్లను దోపిడిజేయించి తగుల బెట్టించెను. అక్కన్న దాసి ఒకతే 
ఆతని కుమారుడగు మల్లును ఆతని మితృడగు హస్సేను హబ్నీ రక్షణలో యిచ్చి 
ఆత్మహత్య జేసుకొనియెను. అంతకు ముందే అక్కన్న మాదన్న రుస్తుము రావు మున్నగు 
వారి స్రీలు నూతులలో బడి జచ్చిరి. అక్కన్న మాదన్నల జావువిని సుల్తాను అతి 
విషణ్డుడయ్యెను. పరిపాలన యందు విరక్తుడయ్యెను. 

లక్ష కాల్బలము లక్ష అశ్విక దళముతో అవురంగజేబు చక్రవర్తి మాదన్న 
జీవితకాలములో ఒకసారి గోల్మొండ దుర్గమును నాలుగు నెలల పదునెనిమిది రోజులు 
ముట్టడించి విఫలుడైబోయెను. తన అపజయమునకు కారణము మాదన్నయే అని 
యాతను దెలుసుకొనెను. మాదన్న బ్రదికి యున్నంతవరకు గోల్కొండ తనకు 
వశపడదనియు గ్రహించెను. తన దారిని నిష్కంటకము జేసుకొనుటకు చక్రవర్తి 
మాదన్నను జపించబూనెను.” 

ఇతర చరిత్రలెవ్వియును ఈ కధనమును సమర్థించుటలేదు. పలు ప్రసిద్ధ 
చారిత్రకులచే నామోదింపబడి గ్రంధస్థమై చరిత్రకందిన విషయ సారాంశము వేరొక 
విధముగ నున్నది. 


మాదన్న హత్య 245 





క్‌) a ee | me Troyer 


హత్యకు ముందు ఇంటికి పోవుచున్న మాదన్న 


246 మహామంత్రి మాదన్న 


1685 అక్టోబరులో అక్కన్న మాదన్నలను పదవినుండి దీసివేసి ఖైదు జేయుటకు 
సుల్తానంగీకరించెను. అంతవరకు అక్కన్న మాదన్నలకు వ్యతిరేకముగ లోలోన రగులు 
చున్న విద్వేషాగ్ని భగ్గుమనినది. మొఘలు వాహినులుసమీపమునస్థిరముగ తిష్టవేసుకాని 
యుండుటచే అది మరింత బలముపుంజుకొనినది. పురములోను అంతఃపురములోను 
అనేక కారణముల వల్ల ఈ యన్నదమ్ములకు వ్యతిరేకముగ ఒక వర్గము రూపొందినది. 
పురములోను అంతఃపురములోను నిరంకుశాధికారముల నెరుపునది “సరమ జాని 
సాహెబాలను” ఇరువురు రాణులు. వీరిరువురును నీ యన్నదమ్ములకు వ్యతిరేకముగ 
కుట్రలుబన్నుచున్న అమీరుల వర్గమునకు బలమిచ్చిరి ప్రోత్సహించిరి. ఆ వర్గమువారు 
జమీదు అను ఘలామును అక్కన్న మాదన్నలను హత్యజేయ పురిగోల్పిరి. ఆ 
ఘూలామునకు ఈ యన్నదమ్ముల యందు వ్యక్తిగతమగు వైరము మాత్సర్యము కరుడు 
గట్టి యుండెను. ఆతను కుట్రదారుల వల్ల ప్రోత్సాహితుడై తోటి ఘులాములను 
కొందరిని గూర్చుకొని సమయమునకై వేచియుండెను. కుట్రదారులు అక్కన్న మాదన్నల 
అంగరక్షకులకు లంచమిచ్చి మచ్చిక జేసుకొనిరి. 

1686వ సంవత్సరం మార్చినెలలో ఒక అసుర సంధ్యన రాచకార్యములు 
ముగించుకొని రాజు సెలవు బొంది అక్కన్నమాదన్నలు తమ నెలవులకు బయలుదేరిరి. 
జమ్బీదు మెరుపువలె వారిపై బడియెను. లంచంమందు కొన్న అంగరక్షకులు ఆదుకొనక 
దప్పుకొనిరి. ఘులాములు యీ అన్నదమ్ములను నేలపైబడద్రోసి గోసిరి. మొండెములకు 
తాళ్ళుగట్టి వీధులలో నీద్చిరి. ఇంటనున్న రుస్తుంరావుపైబడి జంపిరి. రాణులును 
కుట్రబన్నిన ఆమీరులును అక్కన్నమాదన్న శిరములను కోహీరులో నున్న షా ఆలం 
బహద్దరు రాకుమారునకు కానుకగ బంపిరి. ** 

మార్జిను మరికొందరు చారిత్రకులు అక్కన్నమాదన్నలు సుల్తాను అనుమతినె 
జంపబడిరని వ్రాసినారు. కొందరు సుల్లానే చొరువ తీసుకొని వీరిని జంపించి 
నాదనియును వ్రాసినారు. కాని ఖ్యాతి పరపతి గల చారిత్రికులు ఈ విషయము 
సుల్తానునకు బొత్తుగ తెలియదని వ్రాసినారు. మీరె ఆలంఖాఫికాన్‌ సరుజదునాద్‌ 
సర్మారులవంటి చారిత్రకులీ వర్గమునకు అగ్రేసరులు. అక్మన్నమాదన్నల హత్య సంగతి 
విన్న సుల్తాను విహ్వలుడై ఉన్మత్తుని వలె ప్రవర్తించసాగెను. * అంతకు ముందు 
అమీరులు కొందరు ఈ సోదరులను పదవీభ్రష్టులను జేయవలసినదిగ సుల్తానును 
గోరిరి. దానికాతను అంగీకరించలేదు. అందువల్ల వారు కుట్రబన్ని ఈ 
యన్నదమ్ములను హత్యజేయించిరి. 'షేఖుషహాబునకు వారి తలల నిచ్చి ఖానెజహాన్‌ 


మాదన్న హత్య 247 


బహద్దరు కోకల్తాషు ద్వార షా ఆలంరాకుమారుని వద్దకు బంపిరి* ఈ యన్నదమ్ములు 
గోలకొండ కోటను ఆనుకొనియున్న అనంతగిరి దేవాలయమునుండి ఇంటికి 
బోవుచున్నప్పుడు హత్యజేయబడిరని కొందరి చారితకుల మతము ఈ యన్నదమ్ముల 
హత్యకు గల కారణములు, స్థలము సమయము పద్దతులను గురించిచారిత్రకులలో 
మత భేదములున్నవి. కానీయీ అన్నదమ్ముల శవములకు శిరములకు జరిగినసన్మాన 
సంస్మారముల విషయములో చాల మట్టుకు వీరిలో ఏకీభావమున్నది. 

అక్కన్న మాదన్నల తలలను షా ఆలం బహద్దరు రాకుమారుడు 
బహద్దరుఖానునకిచ్చిషోలాపురములో నున్న చక్రవర్తి వద్దకి బంపెను. ఆతను ఆ 
శిరములను తన సైన్య పరివారము సమక్షములో ఏనుగులచే ద్రొక్కించెను. ఇక 
మొఘలులను ఎదుర్శొను శక్తులును మొఘలాయిల రాజనీతిని అడ్డకొను వ్యక్తులును 
గోలకొండలో లేరని చక్రవర్తి సంతసించెను. “జన్నారుదారానె దక్కన్‌ ఖాబిలె 
గర్భన్‌జదను. * అను ఆతని ఉత్తరువును పాలించు సందర్భమున గోల్మొండలోని 
అసాంఫింకవ్యక్తులు విశ్చంఖులులై జెలరేగి అక్కన్నమాదన్నలనేగాక వారి 
సంబంధీకులను మితృలను ఎంతో మందిని నిమ్మారణముగను నిర్దాక్షిణ్యముగను 
వధించి వారి నికేతనములను గాల్చి బూడిద జేసి గాలికి ఊదిరి. 

“అక్కన్న మాదన్నలు అత్యున్నత పదవులందుండియు అరక్షితులుగా జచ్చిరి. 
తేలికగహతులైరి. తమ రక్షణ విషయములో వారు తగు జాగరూకతలు దీసుకొనినట్లు 
లేదు. వారి ప్రాబల్యము వారికున్న బలముపై ఆధారపడియుండలేదని బహుశవారు 
భావించియుందురు. వారు తమ ఆత్మరక్షణకు గాని తమ పదవీభద్రతకుగాని 
స్వంతబలముల నుంచుకొనలేదు. అందువల్ల వారు సునాయాసముగ జంపబడిరి. 
శతాబ్దములకు ముందు హిందువులు రాజకీయ స్వాతంత్రమునుగోల్పోయిరి. పరాధీన 
జీవితము గడుపుచుండిరి. అందువలన వారిలో ఆత్మరక్షణ పాటపము మరియు 
ఆత్మాభిమానములు లోపించినవి-”** 

ఈ అభిప్రాయము విజ్ఞతాపూరితము అనుపించదు. ఈ మంత్రులు గాని 
ఇతర ఏ మంక్రులుగాని ఇతర ఏ మంత్రులుగాని అమాత్య పదవులు తమ 
ఆయుధబలముతో సంపాదించుకొనలేదు. సైనికశక్తివలన వానిని నిలుపుకొననూలేదు. 
మంత్రులు తమ స్వంత సైన్యములుంచుకొనినను దానిని వారు తమ పదవులను 
గాపాడుకొనుటకు ఉపయోగించుకొన్నను అది తప్పక దేశములో అంతర్యుద్ధములును 
రాజకీయ కల్లోలములను కలిగించును చరమదశకు జేరుకొనిన, బహమని 


248 మహామంత్రి మాదన్న 


సామ్రాజ్యపు, తుదిప్రధాని, సుప్రసిద్ధ రాజకీయవేత్తయని పొగడ్తగాంచిన 
మహమ్మదుగవాన్‌ జేసిన పొరపాటు ఇదియే. అతని యీ పద్ధతి బహమనీల యుద్ధతకు, 
ప్రభుతకు, భరతవాక్యము పలికినది. మహమ్మదు గవానునకు సుశిక్షితములు అగు 
స్వంతసైన్యములుండెను. అయినను అతను అసహాయుడుగనే జచ్చెను. సైనికశక్తి, 
మంత్రిపదవిని, గాపాడలేదన్న సత్యమునకు, మహమ్మదుగవాను ఉదంతము అద్దము 
బట్టు చున్నది. ఇట్టి తప్పిదమును మాదన్న జేయలేదు. అతను స్వదేశీయుల, 
స్వకీయజనుల రక్తముతో మాతృదేశమును రంజితముజేయలేదు. స్మార్థమునకై మాదన్న 
దేశమును కల్లోలకడలిని కలుపలేదు. తన స్వప్రయోజనమునకు దేశ శ్రేయస్సును 
తాకట్టు పెట్టలేదు. ఇతర సిద్దాంతములు, దృక్పధము లీవిషయములో నెట్లున్నను 
భారతీయ సంస్కారము మరియు ఆలోచనపద్ధతులు స్వసైన్య సూత్రమునకును 
సైన్యరక్షిత మంత్రిపదవి సిద్ధాంతమునకును పూర్తిగ చుక్కెదురు. ఈ సంస్మారములో 
అట్టి భావనకే తావులేదు. 

మంత్రి తన ప్రభువునకు మంత్రియే. ఎట్టి పరిస్థితులలోను ఆతను ప్రభువునకు 
స్ఫర్టిగాని ప్రత్వర్థికాని కాజాలడు. ఆర్షసాంప్రదాయ బద్ధమగు యీ సూత్రమును 
మాదన్న మొదటి నుండియు అక్షరతః పాటించెను. ప్రభువు అనుగ్రహ నిగహములతో 
నిమిత్తములేక, తమ పదవీ ప్రాభవములను సైనికశక్తి సాయములతో నిలుపుకొన 
బూనుట, బ్రాహ్మణ మంత్రిత్వపు మూలసిద్దాంతములలో తావులేదు. అక్కన్న మాదన్నలు 
తమను తమ పదవులను గాపాడుకొనుటకు సైన్యములుంచుకొనిన వారు తమ 
ప్రభువునకును, దేశమునకును, ద్రోహముజేసిన వారగుదురనియే జెప్పవచ్చును. కుటిల 
జటిల కష్టములెన్ని ఎదుర్శొనినను మాత్సర్య పూరిత మారణవిషవీచికలు నలువైపుల 
దుమారము లేసినను కల్లోలకడలి కెరటములు నింగినంటలేచి పైబడవచ్చుచున్నను 
చలించక స్వామిభక్తిపూరితులై ప్రభువును, దేశమును, మరుగులు మర్మములు ఎరుగని 
నిర్వందతతోను, నిస్వార్థతతోను, సేవించిన ఆత్మాహుతులు వారు. 

శతాబ్బములకుముందు పరాధీనులై ఇతరుల దాస్యమందుండుట వలన 
రాజకీయ చైతన్యము ఆత్మగౌరవము హిందువులలో లోపించినది. అందుచే మాదన్న, 
ఆత్మరక్షణకు, సైనికశక్తి, అభివృద్ధిపరుచుకొను, ఆవశ్యకతను దెలుసుకొనలేదు. అని 
సరుజదునాధ్‌ సర్మారు వంటి ప్రసిద్ధ చరిత్రకారులు అభిప్రాయడినారు. ఇది సరిగాదు. 
పరాధీనత (ప్రభావము హిందువులలో అంతలోతుగ జితించిపోలేదు. వారి 
ఆత్మగౌరవము ఆరతి కర్పూరమువలె ఆవిరియును గాలేదు. గోల్కొండ పరిపాలన 


మాదన్న హత్య 249 


యంత్రాంగమందు హిందువులకు సముచిత స్థానముండెనన్నది అపవాదుకాదు, 
సత్యవాదు. హిందువులు ముసల్మానులతో సమముగ, గౌరవవ్రదముగ, 
బాధ్యతాయుతములగు అనేక కీలకస్థానములందు నియమితులగుచుండిరి. 
అబుల్‌హసను తానాషా హిందూ ముస్లిములను సమముగ జూచెడివాడు. ఆతను 
విదేశీ ముస్లిముల అహంభావమును నిరుత్సాహ పరిచెను. అందువల్ల విదేశీ ముస్లిము 
నవాబులు, సర్గారులు ఉద్యోగులుసుల్తానుయడ విరక్తులై ద్రోహముజేసిరి. 

ప్రజలు మంత్రిని మంత్రిగనే భావించెడివారు. మంత్రిని నియమించు, ఉ 
పసంహరించు, పూర్తి స్వేచ్చ అధికారములు, (ప్రభువునకుండెను. మంత్రి మతము 
మౌలికముగాదు. ఆతను రాజునకు విధేయుడుగను విశ్వాసాపత్రుడు గను ఉండుటయే 
ప్రధానము. అసమర్షుడైనను విధినిర్వహణయందు అననురక్తుడైనను, రాజునకు అతనిని 
దొలగించు శిక్షించు సంపూర్ణాధికారములుండెను. అది భృత్యునకును 
యజమానునకును సంబంధించిన విషయము మాత్రమే. వారలవిరోధములు 
భేదాభిప్రాయములు దేశమును అంతఃకలహాగ్ని కుండములో [ద్రోయజాలినవి గావు. 
ప్రజలకందు శ్రద్ధాసక్తులును లేవు. ** 

వ్యతిరిక్త పరిస్థితులలో సైతము తమ రాజును శ్రద్ధాభక్తులతో సేవించిన 
అక్కన్నమాదన్నలునిర్షేతుకముగను నిర్ణయగను జంపబడిరి. వారి హత్యకు 
నిజమగుకారణము వారి స్వామిద్రోహచింతన మాత్రము గాదు. వారి క్రమబద్ధము 
అగు పరిపాలన వలన నష్టపడిన బద్ధకస్థులగు అమీరుల, వ్యర్భులగుమన్సబుదారుల 
కోధమునకు వారు బలి అయిరి. సనాతన సున్నీముసల్మానుగడు అవురంగజేబుదృష్టిలో 
షియాముస్లిములు హిందువులు సమానులగు పాపులే. హిందూ మంత్రుల సహాయముచె 
నడపబడుచున్న షియాసుల్తానుల పరిపాలనను చక్రవర్తిఎట్టి పరిస్థితులలోను 
వార్షించలేదు. మొదటినుండియు దక్షిణభారతమును వాతాపి జీర్ణమను 
మంత్రముసైతము పఠించకయె తమ సామ్రాజ్యమందు లీనముజేసుకొనుట 
మొఘలులమూలసిద్దాంతము. అవురంగజేబు ఆ సిద్ధాంతమును అమలులోనుంచి 
మిగిలిన తుదిరాజ్యమును గూడ మొఘలుసామ్రాజ్యములో గలుపుకొనిన సిద్ధ 
సంకల్పుడు. రాజు దలచిన దెబ్బలు కొదువగావు. చక్రవర్తి సంకల్పమునకు 
కారణములు వెదుక బూనుట అనవసర[శ్రమ. చక్రవర్తి మతద్వేషములను రెచ్చగొట్టెను 
గోల్కొండ దర్చారీయులనేకులు చడక్రవర్తిచే ప్రోత్సాహితులు. అందనేకులు 
స్వామిద్రోహులై అవురంగజేబుతో జేరిరి. అక్కన్న మాదన్నలు కొందరు ఉమ్రావులు 


250 మహామంత్రి మాదన్న 


మరికొందరు దళవాయిలు మాత్రమే స్వామిభక్తి కలిగియుండిరి. గోల్కొండ రాజ్యమును 
ఖుక్తబరచుకొన గోరు చక్రవర్తి రాజకీయ చతురతన, దక్షతతో 
మాదన్నఎదుర్మొానుచుండెను. దానికి ప్రతిగ చక్రవర్తి వర్గ కలహములను వ్యక్తిగత 
మాత్సర్యములను మతద్వేషములను రెచ్చగొట్టెను. ఆ విద్వేషాగ్నికి తన ప్రబల స్పర్గులగు 
అక్కన్నమాదన్నలను ఆహుతులుజేసి తన రాజకీయ వాంఛను నెరవేర్చుకొనియెను. 
అక్కన్న మాదన్నల హత్యలతదుపరి గోల్కొండ విషయములో పదిలపబడిన మనస్సుతో 
చక్రవర్తి మహమ్మదు మౌజ్జము (షా ఆలం) రాకుమారుని 7-8-1686వ 
షోలాపురములో నున్న తన వద్దకి బిలుపించుకొనెను. 

12-6-1686ప అబుల్‌హసను తానాషా తనరాయబారితో అమూల్యము 
లగు కానుకలను వందయుద్ధ గజములను కప్పమును యుద్ధవ్యయము క్రింద 
నీయవలసిన రొక్కమును చక్రవర్తికి బంపెను. కప్పము మున్నగునవి వచ్చుట చేతను 
అక్కన్నమాదన్నలు రంగమునుంది నిష్కమించుట చేతను సంతృప్తుడై చక్రవర్తి మొఘలు 
సైన్యమును ఖుతుబుసాహిము ఎల్లలనుండి ఉపసంహరించెను. మొఘలు సైన్యములు 
జూను 1685 ఖుతుబు షాహి రాజ్యములోనికినిప్రవేశించినవి. 8-10-1685న 
హైదరాబాదు వదిలి కోహీరునకు బోయినవి. అటనుండి 7-7-1686న 
షోలాపురమునకు బయలు దేరి పోయినవి. రమారమి పదమూడు నెలలు ఖుతుబుషాహి 
రాజ్య ములో గడిపి మొఘలు సైన్యములు పూర్తిగ ఉపసంహరించుకొనినవి. 

సార్వభౌముడు తన గజశాలాధిపతి యగు సాదతుఖాను, సోదరుడును 
నియామతుఖాన్‌ అను బిరుదు గల మిర్జామహమ్మదును గోల్కొండలో తన రాయబారిగ 
నియమించెను. కప్పములనియును పేషుకషులనియును ఇతరములును అగు వేయినొక్క 
విధముల డబ్బు రాబట్టి ఖుతుబుషాహి బొక్కసమును దీవాల దీయించుమని ఆతనికి 
చ(క్రవర్తిజెప్పెను. అంతియేగాదు సుల్తాను అబుల్‌హసను వద్ద గల రెండు 
అమూల్యములగు పచ్చలను సంపాదించవలయు ననియును ఆతనికి ముదలనిడెను. 
ఎల్లవేళల అన్ని సమయములలో అబుల్‌హసనునుఅవ హేళన జేయవలయుననియును 
పొరబాటున గూడ సుల్తానును గౌరవించ వలదనియును ఏ విధముగ నైనను ఆతనిని 
రెచ్చగొట్టి చక్రవర్తి యందవజ్ఞతముగ ప్రవర్తించునట్లు జేయవలయుననియును ఆతనికి 
రహస్యముగ నుపదేశించెను. పరిపాలన, సైన్యరహస్యములను, జాగ్రత్తగ సేకరించ 
వలయుననియును ఆదేశించెను. 

మిర్జా మహమ్మదు ఈ విద్యలో నక్షత్రకునకే గురు పీఠముననుండదగిన జాణ. 


మాదన్న హత్య 251 


ఆతదన్ని సందర్భములలో అన్ని సమయములలో అన్ని స్థలములలో, అబుల్‌హసనును 
అవమాన బరుచుచు అవహేళన జేయుచుండెను. ఒకానొక సందర్భములో తానుగూడ 
ఒక చిన్న రాజ్యమునకు రాజునేనని తానాషా యనెను. వెంటనే మిర్జామహమ్మదు 
కర్మశస్వరముతో, రూక్షణ వీక్షణములతో అహం తొణికిసలాడ “మీరు రాజెట్లగుదురు” 
అని అభ్యంతరము దెలిపెను. ఏ మాత్రము తొట్రుపాటు లేక శాంతి గంభీరములుట్టిపడ 
తానాషా “మిర్జా మహమ్మదు, నీ యభిప్రాయము సరిగాదు. నన్ను నిందించు టయును 
భావ్యముగాదు. మేము రాజులము గాకున్న అవురంగజేబు రారాజెట్లగును”? అని 
ప్రశ్నించెను. తన జీవితములో తాను మొదటిసారిగ అప్రతిభుడనైతి ననియును 
నిరుత్తరుడనైతిననియును మిర్జా మహమ్మదు తన స్నేహితులకు జెప్పెను. * 

పై సంఘటనలు ఒకటి రెండు విషయములు సూచించును. తానాషా 
కాఫిరులను మంత్రి పదవులందు నిలిపెను. ముస్లిము జీవిత విధానమును 
మాననీయులగు ముస్తిము పండితులను అవమానపరిచెను. అందుచే తాను 
గోలకొండపై దాడి సలుపవలసి వచ్చినదని చక్రవర్తిజేసినది, కాకిగోల మాత్రమే 
అనునది ఒకటి. అదొక కుంటిసాకు. సుల్తాను మత్తుడు, వ్యభిచారి, వ్యర్జుడు. ఆతను 
మాదన్నచేతి కీలుబొమ్మయన్న మొఘలుల ప్రచారము నిరాధారమనియును తానాషా, 
యుత్పత్తి ప్రతిభలు నీతి నిజాయితీలు చాకచక్యములుగల పాలకుదని 
మిర్దామహమ్మదునకు ఆతను ఇచ్చిన సమాధానము వేనోరుల జాటుచున్నది. 

మాదన్నను తన మార్గమునుండి దొలగించిన, సైనికముగ గూడ తన ప్రగతి 
నిష్కంటకముఅగునన్న చక్రవర్తిభావన భ్రాంతి నితమేయని మాదన్న హత్య తదుపరి 
పలుమారులు నిరూపితము అయినది. సయ్యదు ముర్తజా కుమారుడగు మీరు హాషిము 
ఖుతుబుషాహి ప్రముఖ సర్గారులలో ఒకడు. ఆతడు స్వామిద్రోహియై చక్రవర్తితో 
గలిసెను. మొఘలు సైన్యముల సహాయము తనకున్న ఖుతుబుషాహి రాజ్యమును 
జయించి తాను దానిని చక్రవర్తి పాదములకడ కానుకగనుంతుననెను. చక్రవర్తి 
ఆతనికి అవసరమగు మొఘలు సైన్యము సమకూర్చాను. గోలకొండ చమూపతులగు 
అబ్బుల్రజాఖ్‌లారి మరియు షర్ణాఖాను మున్నగువారు మొఘలుసైన్యములను ఎదిరించి 
పరాభూతమొనర్చి పారద్రోలిరి-ఈ యుద్ధములో ద్రోహి హషిముగూడ మరణించెను. 
28 

గోల్కొండ నౌకాబలమును 1686 మధ్యలో వేలమైళ్ళ దూరమున నున్న 
సయాం సముద్రములో సయాం చక్రవర్తి నౌకాబలమును ఎదిరించి ఓడించి తిరిగి 


252 మహామంత్రి మాదన్న 


వచ్చినది. ఈ రెండు సంఘటనలును మాదన్న మరణానంతరము జరిగినవె! మాదన్న 
మరణించినను ఆతను నిర్మించిన సుశిక్షితమును సుసజ్జితమును అగు ఖుతుబుషాహి 
సైన్యములు, సర్దారులనేకులు స్వామి ద్రోహులైనను, చెక్కుచెదరక పటిష్టముగనుండెనని 
నిరూపించుచున్నవి. 1685లో ఒకసారి మొఘలులచేతిలో ఖుతుబుషాహి సైన్యము 
పరాభూతమైనను 1686లో మాదన్న హతుడైనను ముఖ్యులగు చమూపతులెందరో 
స్వామి ద్రోహులై మొఘలులతో జేరిపోయినను మాదన్న తీర్చిదిద్దిన పరిపాలన 
చక్రమును ఆతను రూపురేఖలు కల్పించి తేజఃపూరితముజేసిన సైనిక వ్యవస్థయును 
పటిష్టముగనె నుండెను. ప్రభుత్వ పరపతియు యధాపూర్వకమె. అయిరోపీయుల 
విధేయత శిధిలముకాలేదు. దక్షిణభారతమున నిరాటంకముగ నిశ్శేషముగ ముంచి 
పరవళ్ళు ద్రొక్కుచు నురుగులీనుచు పరువముతో పరుగిడి వచ్చుచున్న మొఘలు 
అనీకములకు మాదన్న సంస్మరించిన ఖుతుబుషాహీ చమూసమూహములు 
చెలియలికట్టయై నిలిచినవి. రమారమి ఎన్నిది నెలలు నిల్పినవి. 

మాదన్న ప్రతిభకు ఇదొక పుష్పాంజలి. మాదన్న కార్యదక్షతకు ఇదొక సజీవ 
రూపకల్పన. మాదన్న నిరుపమ స్వామిభక్తికి ఇదొక పచ్చల తోరణము. మాదన్న 
నిర్ణిద్రవైదేశికనీతికి ఇది ఒకకప్పురపు నీరాజనము. మాదన్న రక్షణ వ్యూహమునకు 
ఇది అంత ఎత్తున రెపరెపలాడు ధవళకీర్తి పతాక. 


మాదన్న తుది ఆయవ్యయముల అంచన : 


పరిపాలన సక్రమముగ నడుచుటకును, ప్రజలకు సుకరముగ న్యాయము 
అందించుటకును, సకాలములో పన్నులు రాబట్టకొనుటకును, రాజ్యాదాయ 
వ్యయములను సువ్యవస్థీకరించుట ఎంతేని యవసరము. మాదన్నకు పూర్వము 
ఖుతుబుషాహి ప్రాంతములు [గ్రామములు మున్నగునవి వార్షికముగ వేలము 
వేయబడుచుండెడివి. సైన్యపోషణకును మతసంస్థల కైంకర్యములకును, గ్రామములు 
దానమీయబడుచుండెడివి. అట్లు గ్రామములను, దానముగబొందిన వారికిని వేలములో 
గొనిన వారికిని, నేరనిరోధక, న్యాయ, సైనిక, హక్కులుండెడివి. వారి నిరంకుశ 
ప్రవర్తనకడ్డులేకుండెడిది. గ్రామములు వారికి శాశ్వతములు గావు. దీపముండగనే 
ఇల్లుసరి పెట్టుకొనుట వివేకము. అందువలన ప్రజలను వారు విచ్చల విడిగ హింసించి 
దోచుకొనియెడివారు. పీడిత ప్రజానీకము మొజ ఆలకించునాధుడె యుండెడివాడు 
కాడు. అందువలన జానపదులు గ్రామములను పాడుపెట్టి అడవులపాలై దోపిడి 
వృత్తిచే జీవించెడివారు. 


మాదన్న హత్య 253 


మాదన్న ఈ పద్ధతిని, అమూలాగ్రముగ, సంస్కరించి పాడుపడిన గ్రామములను 
పునరావాసితములు జేసెను. క్రొత్త గ్రామములనుఏర్పరిచెను. రహదారుల వేయించెను. 
వైద్యసౌకర్యములు గల్పించెను. గనులు దెరిపించెను. దేశీయ పరిశ్రమలను భూసముద్ర 
వ్యాపారములను ప్రోత్సహించెను. మాదన్న ప్రయత్నమువల్ల దేశము మరల 
సుసంపన్నమ్హైనది. సుభిక్టితమై శాంతిభద్రతలకును, పాడివంటలకును, 
సిరిసంపదలకును, ఆలవాలమైనది. విజయవంతమైన ఈ పరిపాలనా సౌలభ్యమునకు 
ఆతను దేశమును తెలుగు, కన్నడ, తమిళ ప్రాంతములు అను మూడు భాగములుగ 
విభజించెను. సౌకర్యములు, అవసరములు, భౌగోళిక, నైసర్గిక, పరిపాలన 
సౌలభ్యములను దృష్టియందుంచుకొని ఆ మూడు ప్రాంతములను మరల నీ క్రింది 
విధముగ రూపొందించెను. 

il 2 3 4 ర్‌ 


క్రమసంఖ్య ప్రాంతము సర్మారులు పరగణాలు 


1 తెలుగునాడు 20 234 
కన్నడదేశము 22 214 
తమిళప్రాంతము 16 116 
58 564 
రాబడి అంచన : 


పై మూడు ప్రాంతముల నుండి ప్రభుత్వమునకు, మూడుకోట్ల నలుబదేడులక్షల 
నులబదొకవేయిఎనిమిది వందలనలుబదొక రూపాయిల మూడు అణాలు, (రూ. 8, 
47, 41. 841. 3-0) భూమ్యాదాయముగను, ఒకకోటి మూడు లక్షల అరువదొకవేయి 
ఆరువందల అరువది రూపాయిలు ఆదాయము గనుల నుండియును పేష్‌కషులు 
రేవులు మరియు ఇతర సుంకములవల్లఏబదిరెండు లక్షల ముప్పదితొమ్మిది వేల 
ఒకరూపాయి తొమ్మిది పైసలు వార్షికాదాయము వచ్చుచుండెడిది. ఇతర రాబడులు 
నలుబదిరెండు లక్షలు. పైలెక్కల ప్రకారముఖుతుబుషాహి ప్రభుత్వపు వార్షికాదాయము. 

1. సేద్యభూములనుండి రూ. 3, 47, 41, 841-3-0 

2. గనుల నుండి ఆదాయము రూ. 1, 03, 61, 660 0-0 


254 మహామంత్రి మాదన్న 


8. రేవులు-ఇతర సుంకములు రూ. 00, 5239, 001-0-9 
4. ఇతర రాబడులు రూ. 0, 42, 00. 000-0-0 
మొత్తమురాబడి రూ. 5, 4542502-3-9”* 

ఈ యంకెలు జవరెదక్క్మను చరిత్ర నుండి సంగ్రహ రూవమున 
సేకరించబడినవి. “మాహనామ” వ్రాతల ప్రకారము గోల్కొండ వార్షికాదాయమురూ. 
6, 64, 39, 326-0-9. ఇతను దేశమును 48 సర్మారులుగను 412 పరగణాలుగను 
విభజించబడినట్లు దెలిపినాడు. అందు కర్ణాటకములో 22 సర్మారులు 214 
పరగణాలును మిగిలిన దేశము 21 సర్మారులుగను 198 పరగణాలుగను 
విభజించబడినట్లు వ్రాసినాడు. అందు కారటకము నుండి రూ. 1, 78, 05, 
౩346-13-00 ఇతర ప్రాంతములనుండి రూ. 4, 86, 33, 979-3-9 లును 
సంవత్సరాదాయముగ జూపినాడు. 

సరుజదునాధ్‌ సర్మారు అభిప్రాయము ప్రకారము ఖుతుబుషాహి ప్రభుత్వపు 
వార్షికాదాయము రూ. 2, 75, 00, 000-00 మాత్రమే. ఖాఫీఖాను దానిని రూ. 
2, 87, 00000-00 అని వ్రాసినాడు. * నికలాప్‌ కనూషి ఖుతుబు షాహీల 
వార్షికాదాయము అయిదు కోట్లుగ జెప్పుచున్నాడు.  ఇంకనుమరి కొందరు 
చారిత్రకులు వేరు అంచనాలిచ్చినారు. 

వివిధ చారిత్రకులు ఇచ్చిన వార్షికాదాయపు అంకెలలో వైరుధ్యమున్నది. ఆ 
వైరుధ్యము బాధాకరముగాదు. ఏలన ముందు నమోదు జేసిన ఆయా వ్యయముల 
వివరములు మాదన్న తుది ఆయా వ్యయముల అంచనాల యొక్క అధికార 
పత్రమునుండి సేకరించబడినవి. అందువలన అవి విశ్వననీయములును 
నిరాక్షేపణీయములును. ఈ అంకెలు ఖుతుబుషాహి ప్రభుత్వపు సిరిష్తామాల్‌ (రాబడి 
శాఖ - Revenue Department) నందు 1097వ హిజ్రికి సరియగు 1686లో 
సూబేదారు అబ్బుల్‌ జబ్బారుచే [్రంధస్థము జేయబడుటచే అవి అధికారికములు. 








(ఇక్కడవచ్చు పట్టిక ప్రక్క పేజీలలో చూడండి) 
క్రమసంఖ్యలు 16, 19 మరియు 20లలో పరగణాల సంఖ్యలుప్తమైనది. 
కావలసిన అయిదుపరగణాలను వాని మీద బంచవచ్చునేమో? భూమ్యాదాయపు 
మొత్తములో గూడ సుమారు నాలుగు లక్షల వ్యత్యాసము దేలుచున్నది. దీనిని 
క్రమసంఖ్యలు 4 మరియు 20ల మీద సరిపుచ్చవలసి యుండును. 


మాదన్న హత్య 255 


కర్నాటక ప్రాంతము 22 సర్మారులు మరియు 214 పరగణాలు- సంవత్సరపు 
రాబడి ఒకకోటి డెబ్బదెనిమిది లక్షల అయిదువేల మూడు వందల నలుబదారు 
రూపాయిల పదమూడణాలు మాత్రము. 

తమిళ ప్రాంతము 16 సర్మారులు 116 పరగణాలు. సంవత్సరాదాయము 
ఒకలక్ష ముప్పదారువేల నాలుగు వందల తొంబదినాలుగు రూపాయిలు మాత్రము. 


దొరికినంతవరకు తెలుగు ప్రాంతాలు 
వాని రాబడి వివరాలు క్రింద బొందు పరచనైనది. 


వరుస  సర్మారుపేరు పరగణాల మొత్తము రెండవ 
క్రమము సంఖ్య రాబడి కాలమునందు 
లక్షలలో బేర్కొనబడిన 
పరగణ ఆదాయము 
(రూ॥లలో) 

1. మహమ్మదునగరు 12 15 38, 739, -3-0 
2. మెదకు 13 35 02, 689-6-0 
3. కౌలాస్‌ ర్‌ 7 44, 480, -0-0 
4. మలంకూరు 8 ? 66, 688-0-0 
5. ఎలగందల 11 12 02, 907, -4-0 
6. వరంగల్లు 16 7 78, 491, -8-0 
JE ఖమ్మం 11 6 62, 932, -3-0 
8. దేవరకొండ 13 11 00, 262-13-0 
9. ముస్తఫానగరు 24 12 49, 017-0-0 
10. భువనగిరి 11 1 48, 836-9-0 
11. కోయలకొండ 18 10 18 484-4-0 
12. ఘనపురము 8 ర్‌ 08, 000-0-0 
18. ముర్తజానగరు 39 11 04, 001-0-0 
14. అగరకర్ర 6 ర్‌ 18 228-12-0 
15. మళచ్లీపట్టణము 8 5 08, 040-0-0 


256 మహామంత్రి మాదన్న 


16. 
17. 
18. 
19. 
20. 


క్రీశ, 








నిజాముపట్టణము ? 6 ? 
రాజమహేంద్రవరము 24 6 82, 843-0-0 
ఏలూరు 12 6 90, 444-15-0 
శ్రీకాకుళము ? 4 09, 242-11-0 
సింహరి? (సింహపురి)? + + + 
1686వ సంవత్సరపు వ్యయపు అంచన ; 
1 
(రూపాయిలలో) 
సుల్తాను అబుల్‌హసను స్వంత ఖర్చులు 11, 00, 000-0-0 
లంగరు (మతవిషయములు-దానములు 
అన్నదానములు) 01, 00, 000-0-0 
దర్శ్భారు ఖర్చులు 06, 00, 000-0-0 
ముషాహీరు వ తవాయప్‌ (మతగురువులు- 
హితులు -కళావంతులు -కళాకారులు) 03, 00, 000-0-0 
వివిధములు. (చెక్కణములు -అద్దకములు 
-శిల్చములు-కళలు) 00, 05, 001-0-0 
మొత్తము 21, 05, 001-0-0 
2 
ప్రభుత్వోద్యోగుల జీతములు. 1, 33, 12, 080-0-0 


రికాబెఫరంగు (అయిరోపియ 
సైనికులకు -ఆకస్మికయుద్ధములకు) 84, 428-0-0 

1, 00, 000-0-0 
సజె? యుద్ధసామాగ్రి 96, 008-0-0 
ఆయుధములు. 028, 35, 709-0-0 


మాదన్న హత్య 


257 


80 ౫౩ ౯ లా 


10. 
11. 


258 


0, 00, 55000-0-0 
అశ్వికదళము 0, 00, 18309-0-0 








మొత్తము 1, 65, 01, 534-0-0 
8 


మజ్లిస్‌ఖాసా జీతములు. ప్రత్యేక సమాలోచన 
సదస్సుల సభ్యుల జీతములు 

అబుల్‌హసను గురువగు షారాజు ఖత్తాలు 
జయంతి వర్ధంతి మున్నగువానిపై వ్యయము 
మొత్తము 


గనులపై 

పారసీ లేఖకుల జీతములు 

ముస్లిము అనాధశిశువులు 

రక్షణ మున్నగు వానిమీద 

దీపపు ఖర్చులు. (మసీదులు 

చావిడీలు మున్నగు వానిలో) 
దేవాలయములకు 

అంతఃపురపు పండుగలకు 

ఫీరుల చావిడీల పైవ్యయము 

లంగరు ఖానె ఇమామీన్‌ 

(ఇమాములకు పీరులకు మత 
గురువులకు మరియు అన్నసత్రములకు) 
వేగులు మరియు వార్తాహరులు 
దుర్గములందుండు ఉద్యోగులపై వ్యయము 
ముస్తాయె మర్గుం తుల్లాపూర్‌ 
తుల్జాపురము మందిరము 

మరియు సేవకులపై 


4, 99, 


3, 98, 


301, 0-0 


801, -0-0 





8, 92, 102-0-0 


38, 001-0-0 


2, 85, 
6, 00, 
» 00, 
క 64, 


» 10, 
9 64, 


0, 08, 


612-0-0 


000-0-0 


315-0-0 
835-0-0 
550=0-0 
835-0-0 


701-0-0 
501=0-=-0 
040-0-0 


900, 000-0-0 


మహామంత్రి మాదన్న 


12. రాజాళివాజి సైన్యసహాయ మిచ్చినందులకు 3, 00, 000-0-0 








13. రాజాంతఃపురము వ్యయము 1, 31, 289-0-0 
మొత్తము 35, 49, 294-0-0 
మొత్తము వ్యయము 1 = రూ. 21, 95, 001-0-0 
2. రూ 1, 65, 01, 534-0-0 
8. 8, 92, 102-0-0 
4. 35, 49, 294-0-0 





2, 3046, 931-0-0 








మొత్తం ఆదాయము రూ. ర్‌ 45, 42, 502-3-9 
మొత్తం వ్యయము రూ. 230, 46, 931-0-0 
మిగులు రూ. 3, 14, 95, 571-3-9 





రెండవ పరిచ్చేదములోని ఒకటవ విషయము క్రింద ప్రభుత్వోద్యోగులకు 

ప్రతి సంవత్సరము రూ. 1, 38, 12, 080-0-0 రూపాయిలు చెల్లుచున్నట్లు 
జూపబడినది. నాలుగవ పరిచ్చెదములోని రెండవ విషయము, పారసీ లేఖకులకు 
ఏడాదికి 2, 85, 612 రూపాయిలు చెల్లించబడుచున్నట్లు దెలియుచున్నది. ఈ 
రెండు వర్గములు ప్రభుత్వోద్యోగుల కోవకుజెందినవారె. అందువల్ల వీరిపై మొత్తము 
అగు వ్యయము. 

రూ. 1, 38, 12, 080 

1, 35, 97, 693-0-0 రూ. 
రూ. 020, 85613 


ఇది ప్రభుత్వముజేయు మొత్తము వ్యయము అనగ రూ. 2, 30, 46, 
9౩31-00కి 59 శాతము. నేటి మాదిరి నాడుకూడ దేశపు రాబడిలో అధిక భాగము 
ప్రభుత్వోద్యోగుల జీతముపైననే వ్యయమగుచుండెను. సైన్యము, రహదారులు ఇతర 
అభివృద్ధి కార్యక్రమములపై జరుగు నికరవ్యయమును సూచించలేదు. 
మొత్తమురాబడిలో సగమునకన్న అధికముగ మిగులు క్రింద జూపబడినది. 

ప్రతి దేశీయసైనికునికి మాసికభ్ళతి 4 రూకలు. సైన్యమురమారమి ఆరులక్షలు. 


మాదన్న హత్య 259 


అందు అశ్వికుల సంఖ్య అధికము. ఇది గాక గజసేన శతఘ్నిసేన నౌకాసేనగూడ 
నుండెడిది. అందువల్ల నిలువలలో రెండుకోట్ల రూపాయిలు సైన్యవ్యయము క్రిందను, 
రహదారులు అభివృద్ధికార్యక్రమముల కింద 15 లక్షలు వ్యయపరిచినను వార్షికముగ 
కోటి రూపాయిల మిగులు దేలును. ఇది మొత్తమురాబడిలో 19 శాతానికన్న అధికము. 
లోటు ఆయవ్యయముల deficit Budgetting అంచన సూత్రము మాదన్నకాలము 
నందు ప్రచారములోలేదు. 
మాదన్న శీలము : 

గోలకొండ ఖుతుబుషాహీలను సేవించిన ప్రధానులలో మాదన్నకు ఒక 
సమున్నత స్థానమున్నది. ఆతనికి ముందు మీర్జుమ్లాలుగ నుండిన మహమ్మదుసయ్యద్‌, 
మహమ్మదు అమీన్‌ మరియు సయ్యదు ముజప్ఫరులు, సమర్గులును దక్షులును, 
అగు పరిపాలకులు. వారి కాలములో ఇన్ని సమస్యలు లేవు. వారు ప్రలోభులై స్వామికి 
ద్రోహముజేసిరి. మాదన్న ప్రధాని ఎదుర్శొనిన సమస్యలు బహుళములును 
క్లిష్టతరములును మాదన్న నిరుపమ దేశభక్తుడు. తన సర్వస్వము, ప్రాణములతో 
సహా తన స్వామికై ధారబోసెను. శివాజితో సంధి జేసుకొని యాతను రాజద్రోహమునకు 
పాల్పడెనను నది అపవాదు. మన్సబున కాశించి, తానాషాను చక్రవర్తికి బట్టియివ్వ 
నెంచెనన్నది దుష్ప్రచారము. అవురంగజీబు మతమౌఢ్యుడు-తానాషా మత 
సహనమునకు మారుపేరు. ఏవిధముగానైనను తనను సమూలముగ నాశనము 
జేయు పూనికగలవాడు చక్రవర్తి. తన యందచంచల విశ్వాసాదరముల గలవాడు 
అబుల్‌హసను. అవగాహన గల ఏకించిజ్ఞుడైనను సుల్తాను అబుల్‌ హసను వంటి 
సమతాసాధు సరళ స్వభావముగల వానిని మత మౌధ్యమునకును అసహిష్టతకును 
ప్రతీకయగు చక్రవర్తికి ఒప్పజెప్పడనునది కాదనరానిసత్యము. 

మాదన్న బహుభాషావేత్త. భాషావిదులకాతని ఇల్లుకాణాచి. అతను వేదాంతి. 
బహు(గంథ వేధకుడు. తీరిక సమయములందు అతడనేకులతో వేద శాస్త్ర 
పురాణార్థములు జర్చించెడి వాడు. సమన్వయతా నిష్టుర నిష్ణాతుడు. ఛాందసుడు 
కాడు. తను బట్టిన కుందేటికి మూడేకాళ్ళను మూర్చుడునుగాడు. క్రమశిక్షణాను 
రక్తుడు. అక్రమ వర్తనలందు విరక్తుడు. ఉద్యోగ వ్యాపారపరిశ్రమలందు దేశీయులకు 
న్యాయ మగు రక్షణ గల్పించెను. విదేశీయల ఆగడములనుండి వారిని గాపాడెను. 

మహామంత్రి మాదన్న పరిపాలన దక్షుడు-రాజనీతి చతురుడు. సైన్య 
వ్యవస్టీకరణలో బహు కుశలుడు. (గామాభ్యుదయమునందు పరమరక్తుడు. 


260 మహామంత్రి మాదన్న 


కల్లోలితముగ నున్నదేశములో శాంతిభద్రతలు స్థాపించెను. ఆరాజకముగ నున్న 
రాజ్యములో శాసనబద్ధముగ పాలించి సుస్థిరత జేకూర్చెను. విశ్చంఖలు లుగ వర్తించు 
అసాంఘిక శక్తులను క్రమశిక్షణ యందుంచెను. పరిశ్రమలు గనులు వాణిజ్యము 
నౌకానిర్మాణము సముద్రయానము విదేశీవర్తకమును అభివృద్ధి బరిచెను. విడిగ విచ్చల 
విడిగ నున్న సైన్యమును సుసంఘటిత పరిచెను. స్థాయిలేని కలగూరసైన్యమును 
స్థిర (STANDING) సైన్యముగ తీర్చిదిద్దెను. సామంత సైన్యములను ప్రభుత్వసైన్యముగ 
రూపొందించెను. సైన్యమునకు (ప్రతినెల నిర్దీతీసమయమందు ప్రభుత్వ ధనాగారము 
నుండి జీతములు బంచు నిశ్చితమగు ఏర్పాటుజేసెను. పునర్నిర్మితములగు సైన్యమందు 
గుర్రపుదళము బహుళము. దుర్గముల బాగు జేయించెను. అందలి సైన్యమును 
బెంచెను. దానిని కఠకోరనియమముల కట్టివైచెను. రాజ్యపు ఎల్లలను బలపరిచెను. 
విశ్వసనీయులును సమర్దులును అగు దళాధిపతులను వానిరక్షణకై నియమించెను. 
ఈ పనులన్నియును 1682లో చక్రవర్తి దక్షిణాపధమునకు రాకముందే బూర్తిజేసెను. 
ఛత్రపతి శివాజితోను ఆదిల్నాహీల తోను 1677 మరియు 1679లో సంధులు 
జేసుకొనెను-వారితో కలసి మొఘలులను ఎదుర్మొనుటకొక సమిష్టి ఐక్య ప్రతిఘటన 
పధకమును రూపొందించెను. 

అవురంగజేబు, గోలకొండ దుర్గమును, ముట్టడించుటకు, వచ్చు సమయమున, 
సుల్తానాకోటలో జిక్కుకొన వలదని విన్నవించెను. మైదానములో నిల్చి యుద్ధము 
జేయవలయునని మనవి జేసెను. అవసరమగు నేని కొండపల్లి కొండవీడు వరంగల్లుల 
వంటి బలమగు దుర్గములలో సురక్షితముగ నుండి ముట్టడికిలోనుగానున్న 
గోల్మొండలోని సైన్యములకు సాయమందించుట యుక్తమని మాదన్న సుల్తానునకు 
నొక్కిజెప్పెను. సుల్తానా హితువును పాటించలేదు. ఫలితము మాదన్న దూరద్శష్టికి 
దర్పణము. 

మహామంత్రి మాదన్న ఆర్థికనీతిని పునర్నిర్మించి దివాలా దీసిన ప్రభుత్వపు 
ధనాగారమును సుసంపన్నమొనర్చెను. వ్యర్థులు, స్వార్టులు, వృద్దులు, భోగలాలసులును, 
అగు సర్గారులకు అధికారులకు దొలగించి విశ్వసనీయులును, సమర్భులును, 
యువకులును, అగు వారిని వారిస్థానములలో నియమించెను. వారిజీతములు 
సమంజసమగు స్థాయికి కుంచించి, స్థిరబరిచెను. దీని వలన వంశపారంపర్యముగ 
భోగములనుభవించుచున్న స్వార్భులు. స్వామిభక్తి విరక్తులును, అగు అమీరులు, 
అధికారులు, మాదన్న యందు బద్ధమత్సరులైరి. విదేశీయవర్తకులు స్వాతంత్ర్యమును 


మాదన్న హత్య 261 


గురించి గనుచున్న పగటి కలలను కలలుగనే జేసెను. వారును అందువలన 
మాదన్నయడ వైరభావమును బెంచుకొనిరి. 

దోపిడీలను నిరోధించి దొంగలను నిర్బంధించి ప్రజలకు ప్రభుత్వ మందు 
విశ్వాసము కలిగించెను. వాపీకూప తటాకారామోద్యానములు విరివిగ నిర్మించెను. 
రహదారులను వేయించెను. మానవులకు పశుపక్ష్యాదులకు వైద్యశాలలు గట్టించి 
వైద్యసౌకర్యములు గల్పించెను. గోల్కొండనుంచి మచ్లీబందరు మరియు 
నర్సాపురములకు బోవు రహదారుకు ఇరువైపుల చల్లని నీడనిచ్చు చెట్లు 
నాటించెను-దప్పిగొన్న బాటసారులకు సత్తు, చల్లనినీరు, యిచ్చుటకు చలి 
వేంద్రములను వేయించెను. రహదారులపై ఆరుక్రోసులకు ఒకటిచొప్పున సత్రములును 
ప్రార్థనాస్థలములును స్నానాదుల సౌకర్యములు ఫలపుష్పములను ఇచ్చు తోటలును 
బావులును గల్పించ బడినవి. తినువారలకందు ఉచితభోజనవసతియును నిష్టపరులకు 
వంట జేసుకొనుటకు అవసరమగు ధాన్య తైలలవణాదులు వంటసాత్రలు మున్నగునవి 
సమకూర్చెను. 

మద్రాసు నందలి “ఓరియంటల్‌ మాన్సు స్మి ప్టలైబ్రరీ” లోని రమారమి 
డెబ్బదిపైగ ఉన్న కైఫియత్తు ప్రతులలోను కెనమరా గ్రంథాలయములోని యనేక 
శతాధిక పుస్తకములలోను మాదన్న గ్రామపరిపాలన సత్ఫలితాలను గురించి 
విపులముగ వ్రాయబడినది. ఊషరక్షేత్రములను సస్యశ్యామలంగ జేసియు పాడుపడిన 
గామములను పునరావాసితములు జేసియు సేరీస్థావరములు సంస్మరించియు 
చెరువులు, కుంటలు, కాలువలు మున్నగు నీటి వనరులు రూపొందించియు 
ప్రభుత్వమునకు ఆదాయమువచ్చు మార్గము లను మాదన్న ఏర్పాటు జేసెను. అట్లు 
వచ్చురాబడిని దేశాభివృద్ధికిని దేశ సంరక్షణయందును దేశపుశాంతి సౌభాగ్యాభి 
వృద్ధులకును వ్యయపరిచెను. 

అతని న్యాయపరిపాలన, క్రమశిక్షణ వజకఠోరములు, అధికులు అల్పులు 
స్వకీయులు పరకీయులు అనుభావన, కంచు కాగడాలకు సైతమందదు. 
ప్రభుత్వధనముతో గుళ్ళు గట్టించినందులకొక బంధువును చెజనుంచెను. 
అవాంఛనీయుడగు అయిరోపీయునొకనిని ప్రభుత్వానుమతిని బొందకయే పట్టణము 
వదిలి బోనిచ్చినందులకు ఒక్క ఆత్మీయుడగు పొదిలి లింగప్ప పై బరువగు 
దండుగవిధించెను. కర్మ నిష్ణురుడగు పాలకుడాతననుటకు ఈ రెండు సంఘటనలు 
మచ్చుతునకలు. 


262 మహామంత్రి మాదన్న 


తమ కింతటి మేలు గూర్చిన మాదన్ననను ప్రజలు నేటికిని మరువలేదు. 
అతనిని జంపినవారి పేర్లు చీకు పుస్తకములలో జిక్కి మరుగు పడినవి. నిర్ణయగ 
హత్యజేయబడిన ఆతని శిరస్సును ఏనుగుల ద్రొక్కించిన అవురంగజేబు చరమ దశ 
గాఢ చింతా క్రాంతమైనది. రాణి వాసము, అమీరులు, చమూపతులు, వ్యక్తిగత 
స్పర్థలను పురస్కరించుకొని మత్సర ప్రకోపితులై మొభలులచే (ప్రలోభితులై 
సుసంఘటితులై హత్య జేసిన మాదన్నకు, ఆర్హుడై ఆగర్లుడై క్షుఖితహృదయుడై సుల్తాన్‌ 
అబుల్హసను ఖుతుబుషా ఇచ్చిన అశృతర్పణము. 


ఫుట్‌నోట్స్‌ 


థియోనో, మూడవభాగము బుక్కు రెండు ఏడవ ప్రకరణము. 

మహబూబేవతన్‌. 

బసాతీన్‌ - ఉస్సులాతీన్‌. 

ఖాఫీఖాన్‌. 

మక్తూబాతె అబ్బా సేసఫవి. మకాతీబేజమానే సలాతీనె సఫవియ. 

లెటర్సు టు Fort St. Georg madras By Veera Raghawa 6. 2. 8. 

1682. 

Letters to Fort St George Madras Vol (2) Page 94 D 6. 9. 1682. 

Letters to St Fort George Vol. (2) D 6. 9. 1682 P. 94. 

. ఆవిడ్‌ సం. ౩3-1685 పుటలు 188 నుండి 152 వరకు. 

10. “మాసిరె ఆలంగీరి” పుటలు 259-260-బసాతీనుస్సు లాతాను. పు 448. 
అజీజె దక్కన్‌-హదీఖతులో ఆలం-సరుజదునాథ్‌ సర్కారు. 

11. ఖాఫీఖాన్‌. 

12. సరుజదునాథ్‌ సర్మారు. 

13. జఫరె దక్కను. 

14. హదీఖతుల్‌ఆలం. 

15. ఖాఫీఖాన్‌. 

16. “స్టోరియీ డిమోగోరు” పుట-290 సంపుటి-2. 


రాలా పి లు ఫై గో 


క్‌ 


మాదన్న హత్య 263 


17 
18. 


19, 
20. 


21. 
22, 
29. 
24. 
25. 
26. 
27. 
28, 
29. 
30. 
31. 


264 


ఖాఫీఖాన్‌ 2వ సంపుటి. 

హదీఖతుల్‌ ఆలం. మాలూమాతె దక్కన్‌ పుట 10. ఖాఫీఖాన్‌ సంపుటి. 
రెండు. 

మార్జిన్సు మెమాయిర్సు - ఖుతుబుషాహీబ్‌ గోలకొండ - (బేంద్రే) 28. 
మున్నీఖాదరుఖాను పుట 475 మనూషి - మార్జిను - మహమ్మదుసాఖీ - 
ఈశ్వరీ ప్రసాదు. 

బేంద్రే. 

జఫరె దక్కన్‌. 

ఆజీజ్‌ దక్కను (మున్నీ ఖాదరుఖాను) - మార్జిను. 

ఫత్వాతె ఆలంగీరి. 

సరుజుదునాధ్‌ సర్కారు. నాలుగవ సంపుటి. 

Brahmin Ministers of Golconda By 5. K. Ayyangar. 

ఖాఫీఖాన్‌ - రెండవ సంపుటి - మరియు హదీఖతుల్‌ ఆలం. 

హదీఖతుల్‌ ఆలం రెండవ సంపుటి. ఏడవ (ప్రకరణము. 

జఫరెదక్కను. 

ఖాఫీఖ్యాను రెండవ భాగము పుట 357. 

మనూషి సంపుటి-2 పుట 389. 


ఈమె చుం 


మహామంత్రి మాదన్న 


7. ఉపసంహారము 


గోలకొండ ముట్టడి : 


బీజాపురమును జయించిన చక్రవర్తి గోల్కొండను స్వాధీనపరుచు కొనుటకు 
బయలుదేరెను. ఆతను ముందు గుల్బర్ల జేరుకొనియటగల “బందే నవాజు గేసుదరాజు” 
సమాధిని దర్శించి, ప్రార్థనలు సలిపెను. అటనుండి అతనొక ఫర్మానాను గోల్మొండలోని 
తన ప్రతినిధియగు మిర్జామహ్మదు సాదాతు ఖానునకు బంపెను. త్వరలో తాను 
గోల్కొండను ముట్టడింపవచ్చుచున్నానని అందు తెలిపెను. కాన యాతను గోల్కొండ 
నుంది కప్పమును మాత్రమేగాక వీలయినన్ని విధముల వీలయినంత అధికమొత్తములో 
ధనము రాబట్టుకొనవలయునని వ్రాసెను. రెండవ ఫర్మానాను ఆతనుసుల్తాను 
అబుల్‌హసను పేరబంపెను. అందాతను తానాషా యడ తనకుగల స్నేహసాగ్టతలను 
దెలిపెను. చక్రవర్తికి, ఖుతుబుసాహి రాజ్యపు ఆర్థిక, సైనిక స్తోమతలు దెలియును. 
అందువలన తానాషాను జోకొట్టి ప్రమత్తునిజేయుటకు అట్లువ్రాసెను. సాదాతుఖాను 
అబుల్‌హసనును పెద్ద మొత్తములో చక్రవర్తికి ధనము జెల్లించగోరెను. అంత రొక్కము 
తన వద్ద లేనందున తొమ్మిది బిందెల నిండ వజ్రవైడూర్య మరకత మాణిక్యగోమేధికాది 
అమూల్య నవరత్న రాసులనునింపి బిందెల మూతలపై తన ముద్రవైచి సాదాతుఖాను 
వద్దికి బంపెను. ఈ బిందెలను అమానతుగ నుంచవలసియనదనియును మూడు 
నాలుగు రోజులలో తనరాణుల ఆభరణములు మున్నగువానిని అమ్మి రొక్క్మమును 
బంపి ఆ బిందెలను తెప్పించుకొందునని అందు తెలిపెను. మరురోజు తానాషా 
అయిదు లక్షల రొక్కమును, కొన్ని బండ్లనిండ పండ్లను, సాదాతు ఖానునకు బంపి 
వానిని గుల్బర్గలోని ఫకీరులకు బంచుటకై చక్రవర్తికి, బంపవలసినదిగ వ్రాసెను. 
సాదాతుఖానుడు పండ్లను, రొక్కముతోబాటు అంతకుముందు అబుల్‌హసను బంపిన 
రత్నపూరిత భాండములను తొమ్మిదింటిని జతపరిచి చక్రవర్తికి బంపెను. 

గోలకొండను జయించు కృతనిశ్చయముతో చక్రవర్తి వచ్చుచున్న సంగతి 


ఉపసంహారము 265 


సుల్తానునకు దెలిసినది. దానిపై ఆతను “చక్రవర్తి సానుభూతిని సంపాదించుటకై 
మా రాణివాసమువారి అమూల్యాభరణములు మా గౌరవమును నడివీధిని గవ్వలకమ్మి 
రొక్కమును బంపితిమి. కాని చక్రవర్తి సానుభూతి జూపుటకు మారు మమ్ములను 
సమూలముగ నిర్మూలించు నిశ్చయముతో వచ్చుచున్నాడు. కాన నవరత్న 
పూరితములగు మా తొమ్మిది బిందెలను మాకు త్రిప్పి బంపుమని సాదాతుఖానునకు 
వ్రాసెను. ఆతను అవి ముందే చక్రవర్తికి బంపబడినవని దెలిపెను. సుల్తాను కోపించి 
ఆతని ఇంటిపై కాపుంచెను. కాని అది చక్రవర్తికి మరింత కోపకారణముగావచ్చునని 
భావించి కావలిని ఉపసంహరించెను. 

సుల్తాను సంధికై మరొకసారి చక్రవర్తిని అభ్యర్థించెను. కాని చక్రవర్తి 1. 
“క్రూరులగు ఇరువురు కాఫరులకు పరిపాలనను ఒప్పగించుట, 2. ముస్లిము సిద్ధులను 
సయ్యదులను షేఖులను అవమానపరుచుట, 3. దివారాత్రములు మద్యపానము 
జేయుచు భోగలాలసుడై యుండుట, 4. కుఫరు ఇస్లాము, న్యాయము నిరయత 
దైవభీతి నాస్తికత తారతమ్యములు దెలియకుండుట, 5. పవిత్రఖురాను ఆదేశములకు 
వ్యతిరేకముగ కాఫరులకు సాయమొనర్చుట, 6. కాఫరుల సహాయార్థము ముస్లిములతో 
యుద్ధముజేయుట, 7. కాఫరులకు సమాయము జేయవలదని లోగడదానుజేసిన 
హెచ్చరికలను ద్రోసి రాజనుట, ర. వలదనుచున్నను శంభాజికి ఈ మధ్యనే లక్ష 
హెొన్నులను జెల్లించుట మున్నగు పాపములనేకములు జేసితివి. దైవము, పవిత్ర 
ఖురాను, సాధుసజ్ఞనులు, నిన్ను క్షమించరు. నీవు దేవుని నుండియు మానవుని 
నుండియు సానుభూతి బొంద నర్హుడవుగావు. అంబువింటి నుండి దూసుకొని 
పోయినది. దానిని ఎవరును మరల్చలేరు” అని వ్రాసెను. 

ఈ సమాధానము జూచిన తదుపరి సుల్తాను, చక్రవర్తి దాడిని ఎదుర్కొనుటకు 
ప్రయత్నములు ఉధృతబరిచెను. ఆతను నలువది వేల అశ్వికదళమును, షేఖుమినహాజు 
షర్దాఖాను ముస్తఫాఖానుల వంటి సుప్రసిద్ధ యోధుల నాయకత్వమున, మొఘలు 
వాహినుల పురోగమనము నిరోధించుటకు బంపెను. వీలగుచో చక్రవర్తిని సజీవముగ 
బంధించ వలసినదిగ ఆజ్ఞాపించెను. హైదరాబాదునకు రెండు మబ్లీల దూరములో 
ఇరువాగులకునుపోరు జరిగినది. ఉద్దీరును జయించి మొఘలు చమూపతియగు 
ఫిరోజుజంగు ప్రబల సైన్యములతో సమీపించుచుండుట దెలుసుకొని దక్కనీ సైన్యములు 
తిరోగమించినవి. 

చక్రవర్తి 5-2-1687న హైదరాబాదున కొక క్రోసుదూరమున ఉన్న 


266 మహామంత్రి మాదన్న 


“కలాదర్శ” మను ప్రదేశమును జేరుకొనియెను. అచ్చట ఆతను తన స్మంధావారము 
నిర్మింపజేసెను. చక్రవర్తి గోలకొండను జయించుటకు ఈతడు అతిజాగ్రత్తగ బహు 
విపులముగ సన్నాహము జేసెను. 42, 725 తుపాకి సైనికులను 1900 మంది 
శతమఘ్నులను బేల్చువారిని (బరఖు అందాజులు) 106 చాల పెద్దతోపులను 
సమకూర్చుకొనెను. వానిలో నాలుగు నుండి నలువదొక్క శేరుల బరువుగల తుపాకి 
గుండ్లను సుదూరము జిమ్ము తోపులు 17 మిగిలిన 89 వానికన్న చిన్నవి. 5809 
మణుగుల తుపాకి మందును, 1244 మణుగు తుపాకి తోపు గుండ్లును అగడ్తల 
నింపుటకు, 3, 75, 000 నార సంచులను సిద్ధము జేసుకొనెను. " 

చక్రవర్తికి సహజముగనే ఈరానీయులగుసైనికులయందును షియా 
దళపతులపైనను నమ్మకము తక్కువ. అయిననువారియందు ఆతనిని భక్తి 
విశ్వాసములతో సేవించు సమర్థులగు దళపతులు అనేకులుండిరి. వారిలో 
చాలామందికీ యుద్ధము నచ్చలేదు. సమరము ప్రారంభముగాకముందు చక్రవర్తి 
ముఖ్యఖాజీలలో పెద్దలగు ఖాజీఅబ్బుల్లా మరియు ఖాజేషేఖుల్‌ ఇస్లాం అను 
సుప్రసిద్దులగు ఇరువురు ముస్లిము శాస్త్రవిదులగు పీఠాధిపతులను ఈ యుద్ధము 
ధర్మసమ్మతము అనియును తనకు జయము కలుగునట్లు ఆశీర్వ దించుచు ఫతువా 
ఇమ్మని గోరెను. ముస్లిం అగు ప్రత్యర్థి సంధి అర్థించు చుండ, అసంఖ్యాకులగు 
ముస్లిముల రక్తము నిర్హైతుకముగ ప్రవహింవ జేయుట ధర్మముగాదని 
వారభిప్రాయపడిరి. అసంతృప్తుడైన చక్రవర్తి వారిని పదవుల నుండి తొలగించెను. * 

సఫేషికన్‌ ఖాను అను ఒక ఈరానీయుని చక్రవర్తి “మీరేఆతిష్‌” శతఘ్ని 
దళాధికారిగ నియమించెను. ఈ యుద్ధమున మొఘలు చమూపతి యగు ఫీరోజుజంగు 
కూడ ఈరానీయుడే. షాఆలం బహద్దరురాకుమారుడు, గోలకొండ ముట్టడించు 
సైన్యములకు సర్వచమూపతిగ నియమితుడయ్యెను- రబ్బీ-ఉల్‌-అవ్వల్‌ 24వ తేదీన 
మొవులు సైన్యములు పురోగమించి, గోల్కొండ కోటను, ముట్టడించినవి. 
7-2-1687న ఇరువాగుల వారికిని భీషణమగు పోరు జరిగినది. అబ్బల్మకారిం, 
సయ్యదు అబ్బుల్లా బారహవంటి సుప్రసిద్ధయోధులనేకులు, గాయపడిరి. కోట గోడల 
సమీపమున జరిగినమరొక యుద్ధములో, తదుపరి హైదరాబాదులో ఆసఫీ 
రాజవంశమును స్థాపించిన వంశకర్త మొదటి ఆసిఫ్‌జా తండ్రియగు చన్‌ఖలీజుఖాన్‌ 
అను మొఘలు సర్గారుడు క్షతగాతృడయ్యెను. ఒక చేతిని గోలుపోయెను. సరియగు 
వైద్యసాయమందినను ఆతను 10-2-1687న మరణించెను. భయంకరమగు 


ఉపసంహారము 267 


యుద్ధములు రోజు జరుగుచునేయుండెను. అందు ఇరువాగుల యోధులనేకులు 
మరణించుచుండిరి. కిశోరుసింగ్‌ మరియు రాంసింగ్‌ మున్నగు రాజపుత్ర 
యోధులెందరో మొఘ్లాయిల వైపున బోరుచు మరణించిరి. ఆపై ఖుతుబుషాహి 
సైన్యములు బయలు యుద్ధము నుండి విరమించుకొనిరి. కోటలో నిలిచి యుద్ధము 
జేయసాగిరి. 

14వ రబ్బీ-ఉల్‌ అవ్వలు ఆఖరునకు, నరియగు 28-2-1687న 
కోటవెలుపల ఎత్తైన మట్టిదిబ్బల నిర్మించి, వానిపై తోపులను నిలిపి కోట లోనికి 
పేల్చవలనినదిగ చక్రవర్తి ఆజ్ఞాపించెను. నెలపదిహేను రోజులు తెరిపిలేని 
ఘోరసంగ్రామము జేయుచు మొఘలులు కోట అగడ్తలను సమీపించిరి. 'సైన్యాధ్యక్షుడగు 
ఫిరోజుజంగుతో అభిప్రాయభేదము కల్గుటవల్ల శతఘ్నికాదళాధిపతి నఫెషికనుఖాను 
తన పదవిని వదులుకొనెను. ఆతని స్థానములో సలాబతుఖానుడు నియమించబడెను. 
అతనాపదవిని నిర్వహించు శక్తిజాలక అచిరకాలముననె విరమించుకొనెను. 
అనంతరము మొఘలుల తోపుదండునకు ఇబ్రతుఖానుడు అధిపతి అయ్యెను. గోల్కొండ 
సైనికులు మెరవుదాడిజేసి ఆతనిని బంధించి కోటలోనికి గొనిపోయిరి. 
22-6-1687న ఆ పదవియందు మరల సఫెషికన్‌ఖాను నియమించబడెను. 

కోటపైనుండి నిరంతరము భీషణాగ్ని వర్షము గురియుచుండుటవలన దుర్గము 
ఒక అగ్నిపుంజముగ గన్పడుచుండెను-శతఘ్నుల నిరవధిక ప్రేలుడు వలన కలుగు 
ధూమపటలములు, చీకటులుగప్పి దివారాత్రుల మధ్య ప్రకృతి గల్పించిన బేధము 
జెరపివైచినవి. యుద్ధము ఆరంభమై మూడునెలలు గడిచినది. అయినను మొఘలులు 
కోట అగడ్తలను సమీపించలేకుండిరి. మొఘలులందువలన తమ యుద్ధరీతిని 
మార్చుకొనిరి. వారు పగటి యుద్ధము లను తగ్గించి రాత్రిదాడులనారంభించిరి. 
16-5-1687 నాటి రాత్రి మూడవ రూమున మొఘలులు కోటగోడల కెగబ్రాకిరి. 
ఖుతుబుషాహి సైనికులప్పుడు గాఢముగ నిద్రించుచుండిరి. శవముల మాంసమునకై 
అటదిరుగుచున్న ఊరకుక్క ఒకటి వారిని పసిగట్టి పెద్దగ మొజిగసాగినది. దాన 
కావలి వారలుమేలుకొని పైకివచ్చిన శతృవులును నిశ్ళేషముగ జంపిరి. పైకివచ్చు 
వారలక్రిందికి పడద్రోచి కోటపిట్టగోడలకు గట్టబడిన త్రాడులను గోసివైచిరి. 
కుక్కజేసినమేలు మెచ్చుకొని సుల్తాను దానికి బంగారుగొలుసు, వజములు దాసిన 
మెడపట్టి, పట్టుకోటును యిచ్చెను. దానికి “సెఃతబఖా” అను బిరుదమును యిచ్చెను. 
మొఘలు చమూపతియగు ఫిరోజుజంగు బహద్దరునకు- బహద్దరు-ఖాను - 


268 మహామంత్రి మాదన్న 


జంగు-అను మూడు బిరుదుములుండెను. అందుచే అతను “సెఃతబక” 
అనుబడియెడివాడు. ఆతని ప్రయత్నమును వమ్ముజేసిన భైరవ రాజునకు ఆ మూడు 
బిరుదులిచ్చి రాజు ఆతనిని యాతనిపూనికను కించబరిచెను. 

17-5-1687న కోటలోని సైన్యములు, మొఘలులపై మెరపుదాడి జేసినవి. 
ఇజ్జతుఖాను సమందరుబేగు మున్నగు మొఘలు యోధులు, సాహసోపేతముగ 
బోరిరి-అయినను, మెరపుదాడిజేసిన ఖుతుబుషాహిలు అనేక వందల మొఘలు 
సైనికులను జంపిరి-మొఘలు శతఘ్నులను పేల్చు డెబ్బది మంది యీ దాడిలో 
మరణించిరి. కోటగోడల నుండి గురిదప్పని కాల్పులు, మొఘలు సైనికులను, కుప్పలు 
కుప్పలుగ గూల్చ్బుచుండెను. కోటమీదనున్ను ఒకతోపు, చక్రవర్తి గుడారముపై 
అగ్నిగోళములు వర్షించసాగినవి. చక్రవర్తి కుపితుడై, ఎత్తుమట్టిదిబ్బలను నిర్మించి, 
దానిపై తమ తోపులను నిలిపి కోటపైని ఆ ప్రత్యేకమగు శతఘ్నిని, వెంటనే నాశనము 
జేయవలసినదిగ శాసించెను. అది ఆచరణసాధ్యముగాని హుకుం తన సైనికులను 
ఉత్సాహపరుచు నుద్దుశముతో, చక్రవర్తి ఒక ఎత్తైన కర్రస్తంభముపైకిబ్రాకి నిలిచెను. 
అటనుండి ఆతనుజారి క్రిందబదెను. 

16-6-1687న పెద్దగాలి దుమారము రేగి, మొఘలు గుడారములను, 
నేలమట్టము జేసినది. ఆపైకుండపోతగ వానపడినది. ఈసా మూసానదులు, ఉ 
ధృతముగ పొంగి మొఘలుల సాథన సామాగ్రిని మందుగుండును, ముంచి వైచినవి. 
స్మంధావారమొక కాసారమైనది. 17-6-1687నాటి వేకువనే గోల్కొండ సైన్యములు 
మరల మెరపుదాడిసలిపి మొఘలు సైనికులననేకులను ఊచకోతగోసినవి. సలీంఖాను 
సఫెషికన్‌ఖాను మున్నగు మొఘలు మాననీయయోధులెందరో మానములవీడి 
తోపుగుండ్లుజేసిన బొరియలలో దూరి, ప్రాణములు గాపాడుకొనిరి. ఇస్తాంఖాను 
మున్నగు చమూపతులు మరికొందరు పారిపోయిరి. మొఘలుదళవాయులగు 
ఇబ(ర్రతుఖానులు, ఖైదీ లుగ బిక్కిరి. నాలుగునెలలుభీకరముగపోరి మొఘలులు 
సంపాదించిన సదుపా సౌకర్యములన్నింటిని యీ మెరుపుదాడి నాశనముజేసినది. 
మొఘలుచమూపతి, బతృల్లాఖాన్‌ తమ సైన్యములను, మరల యుద్దోన్ముఖులనుజేఇ, 
మూడురోజులు సాహసోపేతముగబోరి చేజారిన స్థావరములను, మరల 
చేజిక్కించుకొనెను. 

పట్టుబడిన మొఘలు దళవాయిలగు సర్‌బరాఖాన్‌ ఇబ(ర్రతు ఖానులను 


ఉపసంహారము 269 


అబుల్‌హసను మర్యాదపూర్వకముగ నాదరించెను. వారికి కోటలోనున్న ధనధాన్య 
ఆయుధ సంపదను జూపెను. ఒకకోటి రూపాయిలు యుద్ధవ్యయము క్రిందను, 
మరొక కోటిరూకలు పేషుకష్‌గను స్వీకరించి, ముసల్మానుల రక్తప్రవాహ మాపవలసి 
నదిగ వారి ద్వార చక్రవర్తికి ఆతను విన్నపమంపెను. తన యీ విన్నపము చక్రవర్తికి 
అంగీకారము గాకున్నను, క్షుదార్తులగు మొఘలు సైనికులకు తాను, అయిదారువేల 
మణుగుల ధాన్యమును పంపుదు ననియును దానిని స్వీకరించవలసినదిగ, చక్రవర్తిని 
తనకు మారుగ అర్థించమని వారిని గోరెను. బహుమాన పురస్సరముగ వారిని 
మొఘలు స్మంధావారమునకు తిరిగి బంపించెను. ఆ సందేశమును విన్న చక్రవర్తి 
కుపితుడయ్యెను. ముట్టడినిమరింత తీవ్రముజేయించెను. అగడ్తలనింపుటకేబది వేల 
సంచులను, ముట్టడికి అవసరమగు ఇతర సాధనములను, విస్తారముగ వెంటనే 
బంపవలసినదిగ, బీరారులోని తన అధికారుల నాదేశించెను. 

రాత్రి యుద్ధములు గూడ ఫలప్రదములుగాలేదు. అందువలన మొఘలులు 
తమయుద్ధనీతిని మరల మార్చుకొనిరి. సొరంగములు ద్రవ్వి, వానిలో తుపాకిమందు 
దట్టించి, కోటగోడలను బగులగొట్టబ్రయత్నము లారంభించిరి. 19-6-1687 నాటికి 
జమ్బీదుఖాను నాయకత్వమున, మూడు సొరంగములు ద్రవ్వబడినవి. వానిలో 
ప్రతిదానియందును అయిదువందల మణుగుల తుపాకిమందును నింపిరి. ఇది 
తెలుసుకొని కోటలోనివారు మొదటి దానినుండి కొంతతుపాకి మందుదీసి మిగిలిన 
దానిని మొఘలులవైపు ద్రిప్పి వైచిరి. 20-6-1687న, చక్రవర్తి సమక్షములో, 
మొఘలులీ సొరంగమును ్రేల్చిరి. అది గోల్కొండకు హానిజేయుటకు మారుగ, 
పదకొండువందల మొఘులు సైనికులను బలిగొనినది. రెండవరోజు బేల్చిన 
మందుగనివలనగోలకొండకోట బురుజొకటి గూలినది. ఆ(పేలుడు రెండువైపుల 
జరుగుట వలన మరల సహాస్రాధికులుగ మొఘలుసైనికులు జచ్చిరి. ఈ రెండు 
పర్యాయములును, ప్రేలుడు సంభవించగనే కోటలోని సైన్యములు మెరుపు దాడిజేసి, 
మొఘలుసైనికులను నిర్గాక్షిణ్యముగ కత్తికెజిజేసినవి. మొఘలులు నిర్మించుకొనిన 
“మోర్సాలు” లను నేలమట్టము జేసినవి. 

మొఘలు చమూపతి ఫిరోజుజంగు, ఒకపెద్ద సైన్యముతో యుద్ధరంగమున 
బ్రవేశించెను. అయినను చేజారిపోయిన ప్రాంతములాతనికి, మరల స్వాధీనపడలేదు. 
ఫిరోజు జంగ్‌, దలపతిరావు రుస్తుంఖాను మరికొందరు మొఘలు యోధులు, ఆ 
యుద్ధమందు గాయపడిరి. మొఘలుసైనికులు పెద్ద సంఖ్యలో హతులైరి. కోటగోడలపై 


270 మహామంత్రి మాదన్న 


నుండి గురితప్పని శతఘ్నికాల్పులవల్ల మొఘలులు ముందడుగు వేయలేకుండిరి. * 
ఇండ్ల, గుడారములు దారులు అడవులు శవమయములయ్యెను. ఆ శవములను 
ఏరి మొఘలులు నదీ ప్రవాహమున ద్రోయుచుండిరి. 

వస్తుదుస్తులను రాకపోకలను సమాచారములను, సంబారములను, 
రాజశంభాజి నిరోధించి మొఘలులను మరింత చీకాకుపరిచెను. కోటగోడలపై 
నిరంతరముగ కురియు అగ్నిగోళములుమొవులు సైనికులను పెద్దసంఖ్యలో 
బలిగొనుచుండెను. మరల కుండపోతగ వానలు పడినవి. ఈసా మూసాలు 
వరదలైపారినవి. ఆ వరదలు, మొఘలులు నిర్మించిన మట్టిదిబ్బలను, వానిపై నున్న 
తోవులను, ఇతర యుద్ద సాధ నములను గుడారములను ధాన్యములను 
దీసుకొనిపోయినవి. ఖుతుబుషాహి సైనికులు మరల మెరపుదాడిజేసిరి. అనేకవందల 
శతృ సైనికులను వారు జంపిరి. ఇసుకనింపిన అగడ్తలను పూడ్చుటకు అందుబడవేసిన 
సంచులనువేల సంఖ్యలో చేతులమీద కోటలోనికి జేర్చిరి. వరదనుబోకనిలిచిన 
తోపులను గూడ కోటలోనికి గొనిపోయిరి. అట్లు తరలించరాని వానినోట 
ఇనుపదూలములను గట్టిగ బిగించిరి. 

ఆ సాయంత్రము, చక్రవర్తి చిన్న రాకుమారుడు కాంబఖ్బు రాకుమారుడును 
అసదుఖాను అను చమూపతియును ప్రబల విస్తార సైన్యములతో సాయమొచ్చిరి. 
దానివల్లను మొఘలుల అదృష్టము మెరుగుపడలేదు. ఫలితమేమియును కలుగలేదు. 
22-6-1687న మొఘలులు మూడవ సొరంగమును గూడ బేల్పిరి. దానియునికిని 
అంతకు ముందే కోటలోని సైనికులు గనిపెట్టి అందలి తుపాకి మందుదీసుకొని ఆ 
సొరంగములో నీరు నింపిరి. అందువలన అదిప్రేలలేదు. బలమగు కోట గోడలను 
గూల్చి, లోనికి దారిఏర్పాటు జేయుటకు, జమీషాదుఖానుడు జేసిన మూడు 
ప్రయత్నములును కోటలోని వారిఅప్రమత్తతవలనవమ్మైనవి. కోటను వశపరుచు 
కొనుటకు మొఘలులు జేసిన ఇతర ప్రయత్నములును, విఫలములైనవి. ముట్టడి 
తీగ సాగినది. మొఘలుల ధైర్యము సడలసాగినది. 

సర్వసైన్యాధ్యక్షుడగు రూహుల్లాఖాన్‌ బల్ని-ఉల్‌-ముమాలికును గుల్బర్గా 
నుండియును అజంషా రాకుమారుని ఉజ్జయిని నుండియును తన సహాయార్థము 
చక్రవర్తి బిలిపించుకొనెను. వారు ప్రబల సైన్యములతో, హుటాహుటిని పయనించి 
10-7-1687న చక్రవర్తి వద్దికి వచ్చి జేరిరి. వీరు వచ్చినందువలన మొఘలుల 
కష్టములు తగ్గలేదు. యుద్ధము వలన పరిసరముల పంట భూములు సేద్యముకాలేదు. 


ఉపసంహారము 271 


గత సంవత్సరము వర్షాభావము వలన దేశములో సజ్జ, జొన్న వరిపండలేదు. 
రణము రచించుచున్న సర్వనాశనము జాలదనునట్లు, కరువు కాటకములు, మారణ 
తాండవము జేయసాగినవి. పశువులకు గ్రాసము, మానిసులకు ధాన్యము, 
జీవకోటులకు త్రాగుటకు నీరు దొరకక దుర్భరవేదన కలిగించినవి. * విశ్వవిఖ్యాత 
వర్తక కేంద్రమగు హైదరాబాదు పట్టణము దాదాపు నిర్మానుష్యమైనది. వేలకొలది 
మొఘలు సైనికులు ఆకలికి జచ్చుచుండిరి. రాజశంభాజీ మొఘలులకు బైటినుండి 
ఆహారము ఆయుధములు అవుషధములు అందనీయలేదు. పిడికెడు అన్నమునకు 
కలిమికలవారు సైతము బతిమాలుచుండిరి. ఎటు జూచినను శవములు, ఆ 
శవములను పీకితినుచున్న మానవ జీవముల భయానకదృశ్యములు.* ఇంతలో 
అదృష్టము అనుకూలించి కుంభవర్షము పడినది. కుళ్ళి దుర్గందము జిందుచున్న 
మానవశవములు పశువుల కంకాళములు వరదనబోయినవి. ప్రమాదకరములగు 
వ్యాధులు అందుచే వ్యాపించలేదు. వరదలు తగ్గిన తదుపరి మేధోమాంస చర్మములులేని 
కంకాళములు దూరము నుండి తెల్లని గుట్టలవలె నలువైపుల గన్పట్టుచుండెను. * 

మహమ్మదు మౌజ్జం (షా ఆలం బహధ్ధరు రాకుమారుడు) మరల 
సర్వసైన్యాధ్యక్షుడుగ నియమించబడిను. కోటను జయించుటకు ఇంతవరకు జేసిన 
ప్రయత్నములు అన్నియును విఫలములైనవి. చక్రవర్తి మరింత కట్టుదిట్టముగ ముట్టడి 
తీవ్రము జేసెను. గోల్కొండ దుర్గమును అన్నివైపుల జుట్టివైచెను. మెరుపు దాడుల 
నుండి ఆత్మరక్షణ జేసుకొనుటకు చెట్లు మట్టితో తనసైన్యము చుట్ట గట్టిప్రాకారము 
గట్టకొనియెను. హైదరాబాదు పట్టణమను “దారుల్‌ హరబూగ - ముట్టడింప బడిన 
స్థావరముగ ప్రకటించెను. ఖుతుబుషాహి దేశపరిపాలనకు తన అధికారులను 
నియమించెను. మసీదు లలో తన పేర ఖుతుబా జదివించెను. తన ప్రతినిధిగ 
“మొహసిబు”గ హైదరాబాదు పట్టణములో అబ్బుల్‌ రహమాన్‌ఖానుని నియమించెను. 
కాఫరుల సాంప్రదాయములను ఆచార విశ్వాసములను అణిచి తుడిచి వేయవలసిన 
దిగను, ఇస్లాము మతమును వాని దుష్ప్రభావమునుంది రక్షించవలసినదిగను యాతనిని 
ఆజ్ఞాపించెను. పట్టణములోని మందిరములు పడగొట్టివాని స్థానములో మస్టీదులను 
నిర్మింప నాజ్ఞాపించెను. " 

కఠలోరకాటక బాధలనుండి దప్పించుకొనుటకు కొందరు మొఘలులు సుల్తాను 
సేనలో జేరిరి. సుల్తాను దళపతులు కొందరుప్రలోభులై చక్రవర్తి కొలువులో జేరిరి. 
అందు షేఖుమినహాజు, షేఖు నిజాం మీర్జామోమినులు ముఖ్యులు. ఆలస్యముగనైనను 


272 మహామంత్రి మాదన్న 


ధర్మపధమున జేరినందులకు, చక్రవర్తి వారిని మెచ్చుకొని సత్మరించెను. వారలలో 
ప్రతి ఒకనికి ఆరువేల మన్సబు, బిరుదులు, రొక్కము బహూకరించెను. 
షేఖుమినహాజునకు ముకర్రబుఖాను అను బిరుదమును, ప్రత్యేక రాజాంబరములును, 
కత్తికఠారి రత్నఖచితకవచము పతాకము నగార అరబ్బీ ఈరాకీ దేశముల ఉత్తమ 
జాతి గుర్రములు ముప్పదియును రెండు ఏనుగులును వేయి రూపాయిల రొక్కమును, 
బహూకరించిను. ఆతనికుమారులు అగు షేఖుమునవ్వరు, షేకు లాదు, 
షేఖుఅబ్దల్లాలకును గూడ ఒక్కొక్కరికినాలుగువేల మన్సబులీయ బడినవి. షరీపుల్‌ 
ముల్ము (తానాషా చెల్లెలి మొగుడు) కుమారుడగు ఇషప్తిఖారుఖానుడు (తానాషా చెల్లెలి 
పుతృడు)కూడ 18వ రజ్జబున చక్రవర్తితో జేరిపోయెను. షాబాన్‌ 24-1097న షరపుల్‌ 
ముల్ము చనిపోయెను. చక్రవర్తి తన సైన్యవ్యూహములను చుట్టు ప్రాకారమును మట్టి 
దిబ్బలను వానిపై నున్న శతఘ్నులను 17వ రమ్లానున పర్యవేక్షించెను. ముట్టడిని 
మరింత తీవ్రము జేసెను. ఖుతుబుషాహీ దళపతులను ప్రలోభపరిచి వశపరుచుకొను 
పరిశ్రమను గూడ పట్టదలగ ప్రోత్సహించసాగెను. యుద్ధముసాగుచునే యుండెను. 
గోల్కొండ పతనము: 

ఖుతుబుషాహి దళవాయిలలో పెక్కురు స్వామి ద్రోహులై ప్రలోభమునకు 
లోబడి మొఘలులతో శేరిపోయిరి. అబ్బుల్లాఖాన్‌ పాని మరియు ముస్తఫాఖాన్‌ 
అబ్బుల్రజాక్‌ లారి అను ప్రముఖ దళవాయిలిరువురు, మాత్రము సుల్తాను నందు 
విశ్వాస విధేయతలు కలిగియుండిరి. స్వామి ద్రోహులై మొఘలులతో జేరిన 
ఖుతుబుషాహీ సర్గారుల, ప్రేరణ వలన మొఘలు చమూపతి రూహుల్లా ఖాన్‌ 
అబ్బుల్లాఖాన్‌ పాననీ ప్రలోభపరిచి మొఘలులవైపు ద్రిప్పాకొనెను. చక్రవర్తినుండి 
తనకు వచ్చిన లేఖను అబ్బుల్రజాక్‌లారి తన సహచరులకుచదివి వినిపించెను. దానిని 
చక్రవర్తి దూతముందే జింపివైచెను. హజతు ఇమామ్‌ హుస్సేను డెబ్బదిరవురు 
అనుచరులు కరబలా మైదానములో బోరినట్లు తాను తన అనుచరులతో సుల్తాను 
కొరకు బొందిలో ప్రాణమున్నంతవరకు బోరుదునని జెప్పి బంపెను. 

21-9-1687నాటి రేయి మూడవ యామమున గోలకొండ కోట యందలి 
ఒక గవాక్షమును ద్రోహియైన అబ్బుల్లాపాని దెరిచెను. రూహుల్లా ఖాన్‌, సఫెషికనుఖాను, 
ముఖ్యారుఖానురుణ్మస్తుఖానుల నాయకత్వమున కొందరు మొవులులు ఆ 
గవాక్షమునుండి కోటలోనికి బ్రవేశించిరి. వారు లోనికి జొచ్చుకొని బోయి కోట 
తలుపులను దెరిచిరి. షా ఆలం బహద్దురు గజారూఢుడై విస్తార సైన్యములతో కోట 


ఉపసంహారము 273 


వెలపల ఆ ద్వారమునకు ఎదురుగ వేచి యుండెను. కోట తలుపులు దెరువబడగ 
మొవులులు కోటలో (బ్రవేశించి విజయ దుందుభి మోగించిరి. అది విని 
అబ్బుల్రజాక్‌లారి కవచమైనను ధరించక, అచ్చటనున్న జీనులేని తన గుర్రముపై 
ఆరోహించి, పన్నెండు గురు అనుచరులతో ఒక చేత కత్తి మరొక చేత బల్లెమును 
ధరించి, మేన ప్రాణమున్నంతవరకు తాను సుల్తాను అబుల్‌హసను కొరకు బోరుదునని 
గర్జించుచు, విసృత మొఘలు వాహినులతో జొరబడెను. చేతికందిన వారిని జంపుచు 
తాను కత్తి బల్లెపుదెబ్బలు దినుచు, ముఖ్య ద్వారము వరకు జొచ్చుకొని బోయెను. 
నఖ శిఖ పర్యంతము ఆతని దేహముపై డెబ్బది రెండు గాయములైనవి. పన్నెండు 
గాయములు ముఖము మీదనే కలుగుటవలన నొసటి చర్మము దెగి కన్నులకడ్డు 
పడినది. ఒక కన్ను పగిలిపోయినది. చేతి ఆయుధము పట్టు దప్పినది. కళ్లెము 
జారినది. బాగా గాయపడియున్న ఆతని గుర్రము కళ్లెము వదులుకాగనే, తన 
యజమానిని చాకచక్యముగ, శతృవు మధ్య నుండి దప్పించి, అంతఃపురము 
ఆనుకొనియున్న నగీనాభాఘ్‌ను జేరుకొనినది. రజాఖ్‌ అచ్చట స్పృతి తప్పి క్రిందపడెను. 
అసువులను బాసి అశ్వమును నేల కొరిగినది. మరు రోజు రూహుల్లాఖాను సైనికులు 
తెలివి దప్పి నగీనాభాఘ్‌లో పడియున్న అబ్బుల్‌రజాక్‌ లారీని తమ చమూపతి 
గుడారమును జేర్చిరి. చక్రవర్తి స్వంతవైద్యులాతనికి జికిత్స జేసిరి. బహుమెల్లగ 
యాతనుకోలుకొనెను. నిరాకరించరాని ఒత్తిడులవల్ల కొన్ని రోజులాతను చక్రవర్తి 
కొలువు జేసెను. ఆ పై కొలువు విరమించుకొని మక్కాయాత్రకు బోయెను. 
అబ్బుల్రజాకువంటి విశ్వాసపాత్రుడైన దళవాయి అబుల్‌ హసనునకు, ఇంకొకడున్న 
గోలుకొండను జయించుట, మరింత దుస్తరమైయుండెడిది అని అవురంగజేబు చక్రవర్తి 
అనెనట. 

మొఘలుల విజయభేరీలు, గాయములు తగిలిన వారి ఏడ్పులు, జచ్చువారల 
మూల్లులు, హయహేషలు గజఫీంకృతులు ఖడ్గ ఖణట్కాణములు కోటలోని 
వారిపరుగులు, అరుపులు ఆర్తనాదములు సుల్తాన్‌ అబుల్‌హసనునకు, పరిస్థితులు 
విశదపరిచినవి. రోదించు రాణీవాసమునకు ధైర్యము జెప్పి సమాశ్వాసించెను. చేసిన 
నేరములకందరి సైరణ గోరెను. అందరి సెలవు దీసుకొని దర్చారులోనికి వచ్చి 
సింహాసనాసీనుడయ్యెను. తనను బంధించవచ్చుచున్న శతృవులను ఆహ్వానింప అట 
నిరీక్షించుచుండెను. ఇంతలో మొఘలు చమూపతులు లోనికి వచ్చిరి. వచ్చిన వారిని 
స్నేవాపూర్వకముగ ఆహ్వానించి ఉచితాసనముల నాసీనుల జేయించెను. 


274 మహామంత్రి మాదన్న 


తొట్రుపాటులేని మాట. మాలిన్యము లేని మనస్సు, విషాదచ్చాయలు లేని వదనము 
తప్పుబట్ట రాని హుందాతనము మొఘలు చమూపతులను, ఆ్రతిభులను జేసినవి. 
ఇంతలో “నాష్టా” (అల్పాహారము) సిద్ధముగనున్న దనియును దస్తరుఖాను బరువబడిన 
దనియు లోనుండి సమాచారమందినది. అబుల్‌హసను మొఘలు చమూపతుల 
నందరిని “నాష్తొకు ఆహ్వానించెను. చమూపతి రూహుల్లాఖాన్‌ దప్ప మొఘలు 
దళవాయిలు రాజుతో బాటు అల్పాహారము ఆరగించిరి. సంభ్రమాశ్చర్యములు ముప్పిరి 
గొన్న మొఘలు చమూపతి రూహుల్లాఖానుడు “అల్పాహారము దీసుకొనుటకిదెట్టి 
సమయము” అనెను. రోజు నేను అల్పాహారము దీసుకొను సమయమిదె అని సుల్తాను 
ప్రనన్నముగ వలికెను. అ(ప్రతిభుడైన రూహుల్త్లాఖాన్‌ మరల “ఇంతటి 
ఆందోళనకరములగు పరిస్థితులలో నిబ్బరముగ మీరు ఆహారమెట్లు దీసుకొనగల్లితిరి” 
అనెను. దానికి అబుల్‌హసను ఆతనితో “రూహుల్లాఖాన్‌ సామాన్య పామరునివలె 
నీవు ఈ సంఘటనను జూచుచున్నావు. అందువలననీకు విషాదము కలుగుచున్నది. 
బీదలకు రారాజులకు సకలచరాచర సృష్టిస్థితిలయములకు హేతువైన పరాత్పరుని 
యందునాకు అచంచల విశ్వాసమున్నది. ఆతను పరమపిత, సర్వసముడు, బండక్రింది 
మండూకమునకు సైతము మరువక ఆహారమందించు పరమ దయాళువు. నా 
పూర్వీకులు నిరిసంపదలను రాజవై భోగములను అనుభవించినారు. నేనో 
పరమదరిద్రజీవితము ఉంఛవృత్తిన గడిపినాను-కలనైనను తలవని మకుటాధిపత్యము 
లభించినది. పదునైదేడులు బీదలకు సాధులకు ధన ధాన్యరాసులను బంచినాను 
-అల్లా అన్ని సుఖముల నాకు ప్రసాదించి నాడు-ఇచ్చినవాడు దీసుకొన్న 
నోరునెత్తినబెట్టుకొనుట వెళ్టితనము. అవురంగజేబువంటి దైవభీతిగల ముసల్మానుడు, 
ఆస్తీకుడునా వారసుడగుచున్నాడు. దానికి నేను ఎంతయు సంతసించుచున్నాను. 
ఇందు విషాదమునకు దావెచ్చటనున్నది?”* అనియెను. 

అల్పాహారానంతరము అశ్వారూఢుడై, సుల్తాను మొఘలుచమూపతి యును, 
దళవాయులును వెంటరా కోటబైటికివచ్చి అచ్చటతన రాకకై వేచి యున్న షాఆలం 
బహద్దరు (మొజ్జంషా రాకుమారుని కంఠమున తనమెడలో నున్న అమూల్యమగు 
ముత్యాలహారము వైచెను. రాకుమారుడతని సమాశ్వాసించి, చక్రవర్తివద్దికి 
దీసుకొనిబోయెను. చక్రవర్తియు అతనియడ ఆదరము జూపెను. హైదరాబాదులోని, 
చారుమినారువద్ద కొన్ని రోజులు గడిపి, చక్రవర్తి తానాషా యుక్తముగ బీదరు బోయెను. 
అటకొన్ని రోజులుగడిచిన పిమ్మట తానాషా అభ్యర్థనపై, చక్రవర్తియాతనిని జాను 


ఉపసంహారము 275 


నిస్సారుఖానునివెంట దౌలతాబాదుబంపి “కోలకోట” యనుచోట నిర్భంధించెను. 
వార్చికముగ ఏబదివేల రూపాయిల భృతిని అబుల్‌హసన్‌నకు ఏర్పాటు జేసెను. 
అతనానిర్భంధమున దాదాపు పదునేడేడులు గడిపెను. తన డెబ్బది అయిదవ ఏట, 
1112వ హిజ్రీకి సరియగు క్రీ. శ. 1703లో, అతిసారమువల్ల మరణించెను. తానాషా 
కోరిక మన్నించి, దౌలతాబాదునకు సమీపములోనున్న, గేసుదరాజు తండ్రి సమాధివద్ద, 
ఆతని భౌతిక కాయము ఖననమొనర్చిరి. తానాషా గోలకొండకోట వదిలి పోగనే 
రాణివాసపుస్తీలు తమ సర్వాభరణములు నూతవైచి తామును అందుబడి అసువులు 
వీడిరి. 

ఎనిమిది నెలల పదిరోజుల ముట్టడి తదుపరి గోలకొండ దుర్గము మొఘలులకు 
వశపడినది- సైనికబలముకన్న అదృష్టబలమె చక్రవర్తికి ఎక్కువగ సాయపడినది. * 
గోల్కొండ ధనాగారమునుండి చక్రవర్తికి చాలపెద్ద మొత్తముధనము లభించినది. 
దాని వివరములు పట్టికరూపమున సిద్ధపరుచబడినవి. వాని ప్రకారము ఎనిమిదిలక్షల 
ఏబదొక్కవేయి హొన్నులును రెండుకోట్లఏబదిమూడువేల రూపాయిలును మొత్తము 
ఆరుకోట్ల ఎనుబది లక్షల పదివేల రూపాయిలును ఒక్క అర్భుదము పదేనుకోట్ల 16 
లక్షల దరవాములును అమూల్యమైన నవరత్న సంచయమును అందమైన చెక్కణపు 
పనియున్న స్వర్ణరజితపాత్రలున్ను చక్రవర్తిచెతికి వచ్చినవి. ఒక అర్బుదము 50 కోట్ల 
18 లక్షల దర్హములును, 3 కోట్ల 47 లక్షల 41వేల 840 రూపాయిల వార్షిక 
భూమ్యాదాయముగల రాజ్యమును అవురంగజేబునకు వశపడినది. అని కొందరి 
మతము. *"* 

అబుల్‌హసనునకు ముగ్గురు బిడ్డలును ఖుదాబందా లేక బందీ సుల్తాను 
అనబడు ఒక కుమారుడును ఉన్నట్లు దెలియుచున్నది. చెజిలో నుండగ ఈ బాలుడు 
జన్మించుటచే బంది సుల్తాను అను పేరు పెట్టబడెనందురు కొందరు ఈ సిద్దాంతము 
నీరసము. బందీసుల్తాను, మొఘలాయి దర్చారులోనికి బ్రవేశించునప్పుడు ఖుతుబుషాహి 
అమీరులు దళవాయిలు లేచి అతనిని గౌరవించెడివారట. అందుచేత చక్రవర్తి యాతనిని 
దర్చారునకు రానీక ఎచ్చటనో నిర్బంధించెను-ఆపై అతని సమాచారము ఎవ్వరికి 
తెలియరాలేదు. * అబుల్‌హసను పెద్దబిడ్డ వివాహము సికిందరు ఆదిల్నాతో 
జరిగెనందురు. రెండవ కూతురి వివాహము మొఘలు దర్భారీయుడగు జమ్బీదు ఉ 
ల్ముల్ము తనయుడగు ఇనాయతు ఖానుతో జరిగెనందురు. మూడవదాని మనువు 


3 


ఇఖుమహమ్మదు నవ్నీబందుకుమారునితో జరిగినట్లు కొన్ని గ్రంథములు దెలుపుచున్నవి. 


276 మహామంత్రి మాదన్న 


ఇందేదియు నమ్మదగు చారిత్రికాధారములపై ఆధారపడియుండలేదు. ఈ విషయము 
పరిశోధించ వలసియున్నది. 

నూటఏబది సంవత్సరముల పాలన అనంతరము ఈ వంశమంతరించినది. 
చివరిరాజగు అబుల్‌హసను పదునైదేడుల నాలుగునెలల 28 రోజులు పరిపాలించి 
తన డెబ్బదైదవేట 1703 సంవత్సరములో చెజయందే మరణించెను. తానాషా 
చరమదశను గురించి పలురీతుల వ్రాతలున్నవి. నిర్భంధములో ఉన్న ఆతనిని చక్రవర్తి 
బహిరంగముగ కొరడాలచే గొట్టించెనుేో మొఫభఫుంలు దళవాయిలు ఆతనిని 
నిర్భంధించుటకు వచ్చినప్పుడు ఆతను నాట్యకత్తెలమధ్య మద్యపు కైపులోనుండెను. 
మొఘలులనుజూచి నాట్యకత్తెలు నాట్యము ఆపిరి-నాట్యము ఆపవలదనియును 
అందుగడిపిన (ప్రతిక్షణము అమూల్యమైనదని యాతను అరిచెనట. * ఆతనిని 
ఫిరోజుజంగు నిర్భంధించెనని ఈశ్వరీ (ప్రసాదు వ్రాసెను. మరికొందరు, గోల్కొండ 
పూర్వపు సర్వచమూపతియగు మహమ్మదు ఇభ్రాహీము, సుల్తానును నిర్భంధించినాడని 
వ్రాసినారు. 5 అబుల్‌హసనును నిర్భంధించుటకు వచ్చినది. ఫిరోజుజంగును కాదు 
నిర్చంధించినది మహమ్మది బ్రాహీమునుగాదు. వచ్చిన వాడు మొఘలు చమూపతి 
రూహిల్లాఖానని ముస్తఖబుల్‌లుబాబ్‌ హదీఖతుల్‌ ఆలం తారీఖెఖుతుబుషాహి 
తారీఖెఖుతుబియా అజీజేదక్కన్‌ మహ్నమ సరుజదునాధ్‌ సర్కారులు ముక్తకంఠముగ 
ఘోషించినారు. 

దేనియాలో కార్డను అను ఆంగ్లేయుడు 20-2-1687, 8-3-1687 మద్రాసు 
గవర్నరు వ్రానిన ఉత్తరములలో తానాషాను బంధించి మొదట గుల్బర్లా 
బంపించినారనియును షా ఆలం రాకుమారుని సాయమువల్ల ఆతను త్వరలోనె 
విడుదలగానున్నాడనియును వ్రాసెను. ఆతని రెండవలేఖలో యనుమానముపై 
చెరనుంచబడిన షాఆలం మొఘలుల వలనఅబుల్‌హసనునకు ఎట్టి హానియు జరుగదని 
హామి ఇచ్చినాననియును ఆ హామి గౌరవించబడదేని తానునిర్భంధమునుండి 
విడుదలకాగోరననియును ఆపై నాలుగు నెలల అనంతరము తానాషా 
వధించబడియొననియును దెలిపెను. “గోటె” (GU॥etty) అనుపరాసు, శంభాజి 
రాజు తాను అబుల్‌హసనుని మరల రాజును జేయబోవుచున్నానని ప్రకటించుటచే 
సుల్తాను వధించబడెనని వ్రాసెను. * అబుల్‌హసను తన వద్దనున్నాడనియును ఆతనిని 
తాను రాజును జేయబోవుచున్నాననియును ఛత్రపతి శివాజి ప్రకటించెనట. 
అందువలన ఖుతుబుషాహి అమీరులనేకులు శివాజీనిజేరిరట. అవురంగజీబు ఆతనిని 


ఉపసంహారము 277 


అందరికిజూపి గవాలియరుకోటలో నిర్భంధించెను. అచ్చటనే ఆతనిని జంపించెనట. 

చారిత్రికాధారములులేని తర్మమునకు అందని పుక్కిటి పురాణములివి. 
మరపురాని గోల్కొండ మధురస్యృతులు : 

గోల్కొండ దుర్గముకాకతి ప్రోల రాజుకన్నను, పురాతనమందురు. క్రమేపి 
అది సంతరించుకున్న దుర్నిరీక్షత గంభీరత నాడులేకుండవచ్చును. కాకతీయులనాడు 
ఈ దుర్గము అబ్బములుగడిచిన కొలదియు దశాంతర వైభవములు అనుభవించినది. 
అది రాజప్రతినిధి స్థావరముగను యువరాజునివేశనముగను కాకతీయ వాహినుల 
స్మంధావారముగను అంతర్జాతీయ వ్యాపార కేంద్రముగను రూపొందినది. క్రీ. శ. 
1323లో రెండవ ప్రతాపరుద్రదేవ చక్రవర్తి పరిపాలన అంతమైనది. తదుపరి 
ఆతనికుమారుడని చెప్పబడు కృష్ణదేవుడిచ్చిటనుండియే 1344 వరకు మిగిలిన 
రాజ్యమును ఏలినట్లు చరిత్రస్థము. యామ్యరాజ్యముల ఐక్యసంఘటనకు ఈతని 
నాయకత్వము వహించి ఈ గోల్కొండ స్థావరమునుండియే తురకసేనలను 
దక్షిణాపథము నుండి వెడలనడచెనందురు. 

క్రీ. శ. 1347లో తుమ్లకు రాజ్యపు శతాశ్వాధిపతి (అమీరెసద్దా) యగు 
జప్పరుఖానుడు దక్షిణములో మహమ్మదు తుఘ్లుకు ప్రతినిధియగు ఇస్మాయిల్‌-ఉ 
ల్ముల్మును ఓడించి అలాయుద్దీను హసను గంగు బహమని అనిపేరు వహించి 
“కుల్బర్గి”రాజధానిగ స్వతంత్ర బహమనీ రాజ్యమును స్థాపించెను. ఇతనికుమారుడు 
మహమూదుషాబహమనీ ఓరుగంటి రాజును. కృష్ణదేవుని కుమారుడును అని జెప్పబడు 
వినాయకదేవుని 1862లో జరిగిన యుద్ధమందు ఓడించి వధించెను. 1865లో 
యాతను గోల్మ్కొండకోటను తెలుగు రాజ్యమును స్వాధీనబరుచుకొనెను. ఓరుగంటి 
రాజులకు అది మరల 1370లో స్వాధీనపడినది. తదుపరి గోల్కొండ దుర్గము 
రాచకొండనేలు పద్మనాయకుల పాలనలోనికి బోయినది. 

మొదటి మహమ్మదుషా బహమనీ దానిని రాచకొండ రాజులనుండి 1424లో 
జయించి శాశ్వితముగ బహమనీ రాజ్యములో కలుపుకొనెను. ఆతను తన 
ప్రతినిధినాకనిని దెలుగు దేశమును బాలింప గోలుకొండలో నియమించెను. 
మహమ్మదుఖులీ, ఖవాసుఖానను బిరుదుతో 1527లో బహమనీ సామ్రాట్టుల 
ప్రతినిధిగ గోలుకొండ జేరుకొనియెను. 1581లో బహమనీ సామ్రట్టుల ప్రతినిధిగ 
గోలుకొండ జేరుకొనియెను. 1531లో ఆతను ఖులీఖుతుబుల్‌ముల్ము అను విరుదముతో 
బహమని సామ్రాట్టు ప్రతినిధిగ గోల్కొండలో స్థిరపరుచబడెను. రెండవ మహమూదు 


278 మహామంత్రి మాదన్న 





సీజ్‌ ఆఫ్‌ గోల్కొండ 


ఉపసంహారము 279 


షా బహమనీ మరణానంతరము మహమ్మదు ఖులీఖుతుబుషా అనుబిరుదు వహించి 
1550 ప్రాంతములో ఆతను తన స్వతంత్రతను ప్రకటించుకొనెను. గోల్కొండ దుర్గము 
ఇప్పుడు ఒక వర్థమాన స్వతంత్రపు రాజ్యమునకు రాజధానియైనది. ఆది తన 
అభిజాత్యమునకు అనుకూలమగు నిత్యనూతన వైభవమును సంతరించు కొనసాగినది. 

సుల్తాను మహమ్మదు ఖులీఖుతుబుషా గోల్మొండకోటను రాతితో సుధృఢముగ 
నిర్మించి దానిని శతృదుర్భేద్యముగ తీర్చిదిద్దెను. అయినను 1654-55 సంవత్సరములో 
జరిగినయుద్ధమందు మొఘలులు తమ శతఘ్నులను కోటకుపడ్మటగల రాతిమిట్టపై 
నిలిపి కోటలోనికి మృత్యువును వర్ణించిరి-గోలకొండవంటి బలమగు కోటయందుగల 
బలమగు లోటును, ఈ యుద్ధము ఎత్తిజూపినది. మొఘలులు తిరిగిపోగనే ఈ 
రాతిమిట్టను లోగొనుచు, అబ్బల్లా ఖుతుబుషా, కోటను విసృతపరిచి మరింతద్భఢ 
మొనరించెను. గోలుకొండకోట అపజయమెరుగని శక్తివంతములగు మొఘలు 
వాహినులను 1686-1687లో ఎన్మిదినెలల ఇరువది రోజులు అదలించి 
అంతదూరమున నిలిపిదరికి రానీలేదు. 

21-9-1687 నాటికోడిగూయు వేకువసమయమందు యీ దుర్గము 
అబ్బుల్లాపానియను ఖుతుబుషాహి చమూపతి [ద్రోహమువల్ల మొఘలు చక్రవర్తికి 
లోబడినది. ఆపై కొంతకాలమువరకు అవురంగజేబు అయిదవ కుమారుడగు కాంబఖ్ను 
మొఘలుచక్రవర్తి ప్రతినిధిగ గోలకొండనుండియే దక్షిణాపథమును పరిపాలించెను. 
1724లో మొదటి అసిఫ్‌జా ఇచ్చట తన స్వతంత్ర రాజ్యమును ఏర్పరుచొనెను. 
1-11-1956న ఇది ఆంధ్ర ప్రదేశమున లీనమైనది. ఇప్పుడిది జూపరులకు తన 
విస్మృత విషాదగాథను విషణ్ణ హృదయముతో మూగనోట వినుపించుచున్నట్లు 
గనుపించును. 

ఖుతుబుసాహీల కాలమునందు ఈ కోటలో అనేక సుందరభవనములు 
నిర్మింపబడినవి. అందలి ఏర్పాటులు నేటికిని నిలచి చూపరులకు సంభ్రమాశ్చర్యములు 
కలుగించుచున్నవి. రాణి వాసములగు అంతఃపురములో జేయబడిన ఏర్పాటులు 
సర్వతోభద్రముగ మాత్రమేగాక మనోరంజకముగను నున్నవి. ముర్మినీరును వర్షపు 
నీరును బైటికి బోవుటకుజేయబడిన ఏర్పాటులు నేటికిని ముచ్చట గొలుపుచున్నవి. 
అయిదారు అంతస్థుల మేడలు. అందు ప్రతి అంతస్థునకును అవసరమగు శుభ్రోదకము 
వచ్చుటకును మురికినీరు బైటికి బోవుటకును శాస్తీయములగు ఏర్పాటులు 


280 మహామంత్రి మాదన్న 





ఉపసంహారము 281 


మూనన్న తెబగ ఫర్మానో 


నో 
Ea | 
వృళ్ళాకు లొ హోంకు కా ఆ ఫ్రై బేర రిఫా అల్లు దివా భుహుచరూ యూ 
శాఢలత్రశ శ్రమ శ హురాభు బట్టా హని దారు వ షాక దృవ వరయ 
శివకు లక్షి ౦౮9 భం వధ వదు అనలా లిమావు లి ళుకాట్రావాప 
చ్చేణిపేశాం శర ష్ట్ర కన కారు యా ఫ్య! రివ బంక న 
యోళు1రయువు 91 వ్రుద్ద క్రులల ము సాల సు డ్రి పల్లీ కరు ్లర్నుము॥వా పొ 
క్రాశీభు భు నద శా. అరం పొయిళ 4 వాల యుమువృంద్రంశా అధిదారాశో 
శాక దృష్టిం శ్రుభాదు శృలవ్చుభావ శశ శ] అందా మొద శవ ద ౦కు వాయా॥ 


నధ్ధేశంవ ఖడ్రిట1యి ము! ఆ వోదుఠా ఆయికగుర్రి మశభున పకన. స 
టీ భొభాపయిల్న్టి మ ఫుధి్టగాకదష్ది కి 9 వ్ర టయ దిశి ఏ9 షక | 
అసు 46 PT వన వాంగ లా లల పవ 203/06థై 





282 మహామంత్రి మాదన్న 


గలవు-మూడు వందల సంవత్సరములు గడిచినను నేటికిని అవి నిలిచియున్నవి. 
కోటలో నీటి ఏర్పాటుకు వివిధ స్థాయిలలో దాదాపు ఎన్నిది బావులున్నవి. 
మొదటిభావి అన్నిటికన్న క్రిందస్థాయిలో నున్నది. అది అన్నింటికన్న పెద్దదియును 
-కోటకు పడమర ఆరుమైళ్ళ దూరమున మొదటి భావికి సమాంతర స్థాయిన “దుర్గమ్మ 
చెరువు” గలదు-అదొక అగాధవిస్ఫృత స్రోతస్విని. అదినిర్మల మధురజలాశయము. 
అది కొండలమధ్యనున్నది. సురక్షితమును పటిష్టమును అగు ఒక రాతికాలువ ఆ 
తటాకపు నీటితో మొదటి భావిని నిరంతరము నింపుచుండును. ఈ నీటికాలువ 
నేటికిని నిలిచియున్నది. మొదటి భావినుండి రెండవ భావికిని ఆపై ఒకదాని నుండి 
వేరొకదానికి నీరు నింపబడు చుండెడిది. పర్యా ఛత్రపు పద్ధతిని భావులలోనికి నీరు 
బంపబడుచుండెడిది. ఈ పర్యా ఛత్రములను త్రిప్పుటకు మానవులును పశువులును 
ఉపయోగించబడినట్లు దోచుచున్నది. పురములోను అంతఃపురములోను కోట వెలుపల 
బైటను జలసమృద్ధి అనునది ధృవపడిన విషయము. గోల్మొండ కోటలోను చుట్టు 
ప్రక్కలను విస్తారములు వివిధములును అగుపూలతోటలు మెండు. అందునాడు 
పుష్పించిన పూల పేరులను నేడు మనము పుస్తకము లలోజదువుటయే గాని అవి 
ఎట్లుండెడివో ఊహించలేము. ఆ పుష్పజాతియే అంతరించినట్లున్నది. అంతఃపురములో 
పెద్దకోనేరు. బైట, “కటోర హవుజు” గలవు. ఇందుప్రతిరోజునను రోజా నీరును 
రోజా పూవులను నింపెడివారు. కటోరాహవుజు రాణీ వాసపువారి కేళీకాసారము. 
అది రాణి వాసపు స్త్రీలు స్నానములుజేయుటకును ఈదులాడుటకును నౌకా విహారము 
జేయుటకును ఉపయోగ పడుచుండెడిది. కటోరాహవుజు ఇప్పటికి నున్నది. అది 
ప్రస్తుతము నీరునుపన్నీరు గోలుపోయి జూపరుల కన్నీరును గోరుచున్నది. 
గోలకొండ కోటలో విపులములును సుందరములును అగు రాజోద్యానములు 
పురోద్యానములుండెను. ఆకర్షణమునను, అందమునను నందన వనమును 
దలవించెడివట యవి. సాయంసమయము లందు కవులు పండితులు 
పురోద్యానవనము లలో గుములుగ గూడుచుండెడివారు. అట సారస్వత చర్చలు 
కవితా గోష్టులు జరుగుచుండెడివి. నగీనాబాఘ్‌యను ఉద్యానవనము చారిత్రకము. 
అదియటగల పురోధ్యానవనములలో ప్రసిద్ధము. ముస్తఫాకాన్‌ అబ్బుల్రజాఖులారి 
గోల్కొండ తుదిపోరులో అసహాయుడై పోరి స్మృతి గోలుపోయినప్పుడు తీవ్రముగ 
గాయపడి మరణాసన్నమై యున్నను విశ్వాసియగు యాతని యుద్దాశ్వము తన స్వామిని 
ఈనగీనాబాఘ్‌కు జేర్చి అసువులు బాసినది. స్వామి భక్తికి సజీవ రూపకల్పన యగు 


ఉపసంహారము 283 


“లారీ”ని యీ తోటయందే మూర్చావస్థయందు మొఘలు సైనికులు మరురోజు 
కనుగొనిరి. 

ఈ దుర్గమందు అంతఃపురములుసభాభవనములు కార్యాలయములు సమృద్ధ 
జలాశయములు క్రీడారామములు మాత్రమే గాకసైనికనికాయవసతి గృహములు 
అధికారుల నివేశనములును పారిశ్రామికుల గేహములును పండిత పామర నాగరికుల 
ఇండ్లు యుండెను. వారలకు మరుగు దొడ్లు, మురుగు నీరు పారు వసతులు, స్నానపు 
గదులు, అందువేడి మరియు చల్లనీటి ఏర్పాటులును మున్నగు సామాజికారోగ్యమునకు 
అవసరమగు నితరవసతులును తగునంత కల్పించబడినవి. ఆయుధ కర్మాగారములు 
టంకశాలలు యుద్ధశిక్షణ కేంద్రములు పాఠశాలలు వైద్యశాలలు సత్రములు 
సైనికనికాయవ్యూహ పరిశీలన స్థావరములు ఉండెను. ఖుతుబుషాహీల టంకశాల 
మరియు భాండాగారము నేటికిని “ఖజాన బిల్దింగు” అనుపేర ఆంధ్రప్రదేశ్‌ 
పురావస్తుశాఖవారి స్వాధీనమందు గలదు. దానిని ఆనుకొని యున్నది ఖుతుబుషాహీల 
ఆయుధాగారము. అది “షంషీరుకోఠి” అదియును, ఆంధ్రప్రదేశపురావస్తుశాఖ వారి 
యాజమాన్యముననే యున్నది. దానికి ఆనుకొనియున్న భవనములు, సైనిక 
ప్రజాపరిపాలనాధికారులుండు, నికేతనములు, అవి దారికి ఇరువైపుల బారులు దీర్చి 
అందముగ నిర్మించబదియున్నవి. 

రాజాంతఃపురపు సింహద్వారములో నేలపై నున్న రాతిఫలకము మీద నిలబడి 
చప్పట్లు జరిచిన దాని ప్రతిధ్వని అంతఃపురములోనికి వినిపించును. ఇది జహంగీరు 
చక్రవర్తి న్యాయ ఘటికాయంత్రమునకు మిన్నయె యున్నది. సింహద్వారములో 
ప్రవేశించి ఆ రాతి ఫలకముపై నిలబడి, చప్పట్లు గొట్టిన ఆతనికి వెంటనేరాజదర్శనము 
అగుచుండెడిదట. ఇదొకయపూర్వమగుఏర్పాటు కోటలో, రాజాంతఃపురములు 
మున్నగునవి. దాటి పోవునప్పుడు భాండాగారములు, తుపాకి మందుగుండు 
నిలువజేయు గదులు, చెజిసాలలు మున్నగునవి, అగుపడును. బాలాహిస్సారునకు 
బోవు మార్గములో మస్టిదు మరియు మందిరము ఒకదాని సరసన వేరొకటి 
ఖుతుబుషాహీల మన సహనమునకు సజీవ తార్మాణముగ నేటికిని నిలిచి యున్నవి 
“బాలా హిస్సారు” నకు బోవు దారిలో రామదాసు చెబిశాలయని ఒక రాతి గుహను 
జూపింతురు. అందున్న చట్రాతిపై శ్రీరాముని ఆకారము రామదాసు జెక్కినదే అని 
అందురు. ఇది రామదాసున్న బందీకాన యని జెప్పు ఆధారములు లేవు కాళ్లు 
చేతులు నిగళ బద్ధములై యున్న గోపన్న-జఉలిసుత్తియులు లేని గోపన్న-చట్రాతిపై 


284 మహామంత్రి మాదన్న 





ఉపసంహారము 285 





ఖజానా భవనము 


286 మహామంత్రి మాదన్న 


ఆకారములు జెక్కలేడు. ఇది సామాన్య సత్యము. అందువలన యిది, రామదాసు ఉ 
న్న చెరసాల గాదని రూఢిగ జెప్పవచ్చును. ఆ శ్రీరాముని శిల్పమును గోపన్న 
జెక్కినదిగాదనిమరింత రూఢిగ జెప్పవచ్చును. 

మరికొంత దూరము బోయిన, మనము “బాలాహిస్సారు” ను జేరుదుము. 
తన మొదటి రూపమును గోల్పోయి ఇది రూపాంతరము అందుకొని నట్లున్నది. 
భాగ్యమతి ప్రేమవాగురుల దగుల్మొనిన నవయువకుడగు యువరాజు మహమ్మదుఖులీ 
పొంగిపొరలుచు పరవళ్లు ద్రొక్కుచునుజుగులు గ్రక్కుచున్న ముచికుందుని సీరికిన్గానక 
తన గుర్రమును నదిలోనికి ఉరికించి ఆవలి తీరము సురక్షితముగ జేరుకొనెను. 
భీషణఘోషల నలుదిసల నింపుచు మ్రానులను సమూలముగ బెకిలించి తన 
తరంగడోలికల ఎండుటాకులవలె ఉయ్యాలలూగించు గొని బోవుచున్న 
ముచికుందునిలో బ్రవెశించు తమ కుమారుని జూచిన యాతని తల్లిదండ్రులగు 
మహమ్మదు ఇబ్రాహిం ఖుతుబుషా (మలిక్‌ ఇభరాముడు)యును ఆతని దేవేరియును 
తల్లడిల్లిరి. ఇట్టి ప్రమాదము పునరావృతము గారాదన్న పూనికతో మూసీనదిపై ఆ 
రాజ దంపతులునేడు మనము జూచుచున్న “పురానపులొ ను నిర్మించిరి. అతిలోక 
సుందరి భాగ్యమతి రూపసంపద అట్టిది. అది ఇప్పటికిని ప్రజోపయోగకరముగ 
నిలచియున్నది. భాగ్యమతి హైదరుమహలుగ మారి అంతేవాసినియెనది. హైదరాబాదు 
ఆమెపేరనే నిర్మించబడినది. 

ఆ బాలహిస్సారునందాసీనయై యున్నప్పుడే వేరాకమారు యువరాజు ఎక్కిన 
ఏనుగు మత్తెక్కి మావటీని మట్టుబెట్టి రాకుమారుని యు క్తముగ సమీపారణ్యములోనికి 
బారిపోవుట జూచినది రాజమాత. తల్లడిల్లు హృదయముతో తల్లితన తనయుడు 
సురక్షితముగ తిరిగివచ్చిన “పీరుల” సేవ జేయింతును అనియును, “లంగరు” ఉత్సవము 
దీయంతును నియును ఏనుగుపై నెక్కించి నూరేగింతు ననియును మొక్కుకున్నదట. 
మొహగ్రము పదివయరోజున హైదరాబాదులో నేడు మనము జూచుచున్న 
“వీబీకాఆలం”మరియు లంగరు ఉత్సవముల రూపకల్పన రాణి హృదయఫలకము మీద 
ఈ బాలహిస్సారు నందే జరిగినది. భారతదేశము మొత్తము మీదనే ఈ “బీవీకాఆలం”యీ 
“ఏనుగు అంబారిలంగరు” ప్రసిద్ధములు. ఖుతుబుషాహీల అనంతరము అసఫ్‌జాహీలు 
గూడ ఈ యుత్సవమును పెద్ద ఎత్తున నడిపినారు. నేటికిని పదియవ మొహగ్రము 
నాడు లక్షల ప్రజలు ఈ ఉత్సవ వేడుకలలో పాల్గొందురు. 


ఉపసంహారము 287 


కోటకావల దూర్చున తానాషా గురువగు (రజియొద్దీన్‌) షారాజు ఖత్తాల్‌ 
సమాధిగలదు. కోటపడమటి గవిని “బంజార దర్వాజ” అందురు. కోట నిర్మించినది 
స్థానికముగ దొరుకు తెల్లటి గ్రెనైటురాయితో తుపాకి గుండ్లను బంతులవలె తిరుగగొట్టు 
గట్టితనమున్నదీ రాతికి. ఆ గట్టితనమును కొట్టలేకనే మొఘలులు ఈ కోట గోడలను, 
సొరంగములు ద్వార గూల్చ బ్రయత్నించిరి. అందువారు ముమ్మారు విఫలులైరి. 
తూర్పుభాగమున ఉన్న బురుజును మాత్రము వారు శిథిల పరుచగల్లిరి. 
మరునాటివేకువ వరకు దానిని గోల్మొండవారు యధారూపమున నిలబెట్టిరి. అదిజూచి 
మొఘలులు విభ్రాంతులైరి. నిస్పృహ వారిని నిస్తేజులను చేసినది. ఆ బురుజు నిజమగు 
రాతితో నిర్మించబడినది గాదని వారికి దెలియదు. కాగితము పనితనమునకది 
పరాకాష్ట గోల్కొండ కళాకారుల వైశిష్ట్యమునకు అదొక ఉజ్వలోదాహరణము. 

ఈ కోటలో “ఎనుగులచెట్టు” అని వ్యవహరించబడుఒక వృక్షరాజమున్నది. 
ఖుతుబుషాహీలకు పూర్వముదన్న గౌరవమున్నది దానికి. అనేక రాజుల పరిపాలనను 
జూచి, కాలగతులను గమనించిన ఆ జువ్వి, విసృత రూపమున నిర్లిప్తతగ నేటికిని, 
అబ్బుల్లా ఖుతుబుషాచే నిర్మించబడిన, క్రొత్త కోట పడమటి భాగమున నిలిచియున్నది. 
దీనిని జూచి నేటికిని అశేషజనము ముచ్చట బడుచుండును. దీనిచుట్టుకొలత సుమారు 
నూరడగులు. ఇంత కైవారముగల జువ్వచెట్టులరుదు. 

గోలకొండకోట, కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖవారి, యాజమాన్యమున నున్నది. 
షంషీరుకోట్‌ ఖజాన బిల్డింగులు ఆంధ్రప్రదేశ్‌ పురావస్తుశాఖ వారి పర్యవేక్షణ 
మందున్నవి. వారు ఖజాన బిల్దింగును పురావస్తు ప్రదర్శన శాలగ మార్చినాడు. 
అందులో వివిధ శతాబ్బములకు మరియు సంస్కృతులకు జెందిన సుందర శిల్పకళా 
ఖండములు అమూల్యములగు శిలాశాసనములు అనేకములు ప్రదర్శించ బడుచున్నవి. 
ప్రతి దినము అచ్చట ప్రేక్షకులు వానినిజూచి ముగ్గులగు చుందురు. ఆ శిల్పసంపద, 
నాటి సాంస్కృతీ సామాజిక వైభవములకు దర్పణము బట్టుచున్నది. ఆ పురావస్తుశాల 
పర్యవేక్షణకు అందొక యధికారియును కొంత సిబ్బందియును నియమితులై యున్నారు. 
దీని ప్రక్కనే యున్నది. షంషీరుకోట్‌. దానిలో నాటి వివిధాయుధములు 
భద్రపరుచబడియున్నవి. వీనిని సాధారణముగ ప్రదర్శించరు. ప్రదర్శించుట 
అవసరము. 

గోల్కొండ దుర్గమునకు పడమర రమారమి మైలుదూరమున ఒక ఎత్తైన 


288 మహామంత్రి మాదన్న 





ఉపసంహారము 289 





290 మహామంత్రి మాదన్న 





గోల్కొండ దురం 
0౧ 


ఉపసంహారము 201 





292 మహామంత్రి మాదన్న 


సహజసుందర మైదానమున్నది. ప్రదేశములో ఖుతుబుషాహీ పాలకుల సమాధులున్నవి. 
ఈ వంశములోని మకుటాధిపతుల సంఖ్య ఎనిమిది. మూడవ పరిపాలకుడగు 
సుబహానుఖులీని చారిత్రకులురాజుగ పరిగణింపరు. అందువల్ల ఈ వంశపు రాజులు 
ఏడుగురే యగుదురు. ఈ ప్రదేశమునందు ఫలపుష్ప భరితములగు తోటలు ఎన్నియో 
యుండెడివట. అందుకొన్ని నేటికిని గలవు. ఈ సమాధుల చుట్టు ఎత్తైన రాతి 
ప్రాకారమున్నది. ఖుతుబుషాహి వంశపు చివరిరాజగు అబుల్‌హసను సమాధి మాత్రము 
ఇచ్చటలేదు. ప్రహరికావల రెండు సమాధులున్నవి. అందొకటి అబ్బుల్లాఖతుబుసాది 
ఆతని పెద్దల్లుడైన సయ్యదు నిజామొద్దీను అహమ్మదు నది అని చెప్పబడునది రెండవది. 
ఇది సంపూర్ణముగనున్నది. అబుల్‌హసనును ఇందు సమాధి జేసిరని కొంతకాలము 
కొంతమంది భావించిరి. కాని ఆతనుదౌలతాబాదు సమీపమందున్న “కాలకోట” 
చెబసాలయందు 1703లో మరణించెను. ఆతనికోరిక ప్రకారము తానాషాను 
దౌలతాబాదు సమీపములో గేసుదరాజు తండ్రి-సమాధి సమీపమున ఖననముజేసినట్లు 
చరిత్రస్థము. ఇటీవలి పరిశోధనల వలన అసంపూర్ణముగనున్న రెండవ సమాధి 
సయ్యదు నిజామొద్దీను అహమ్మదు నదనియును అందాతని భౌతిక కాయము సమాధి 
కాలేదనియునునిర్ధారితమైనది. 

ఈ రెండు సమాధులు ప్రాకారమునకు ఆవలనుండుటకు కారణము 
అనూహ్యము. అబ్బుల్లా ఖుతుబుషా షియ్యా గనుక ఆతని సమాధి ఇతర సమాధులకు 
దూరముగ ఆవరణకు ఆవలగట్టిరను వాదమొకటి గలదు. ఇది సత్యముగాదు. 
ఖుతుబుషాహి సుల్తానులందరుషియ్యాలే. అదియునుగాక ప్రతి సులతానులు తమ 
సమాధులను తామే తమ జీవితకాలములోనే నిర్మించుకొనెడివారు. అట్టులైన అబ్బుల్లా 
తనకు తాను వెలివేసుకొనెననుట పొసగదు. ఈ ప్రాకారము బహుశ ఇటీవల 
నిర్మించినదై యుండవచ్చును. 

ఇందున్న సమాధులలో కొన్ని ఖుతుబుషాహి మకుటాధిపతులవి గావు. 
వీనియందు, (ప్రేమావతి తారామతి మరియు రాజవైద్యుని సమాధులుమాత్రమే గాక 
రాజాదరణబొందిన, వేరొకని సమాధియును గలదు. రాజబంధువులని చెప్పబడువారి 
సమాధులును కొన్ని ఇందు అందు బెదురుగ ఉన్నవి. 

మహమ్మదు ఖులీఖుతుబుషా సమాధి నిర్మించిన పద్ధతికన్న జమ్బీదు ఖులీ 
గోరి నిర్మించిన రీతివేరు-రెండును పర్యాదేశపు నిర్మాణము రీతులనే విశేషముగ 
అనుకరించ బడినవి. జమ్బీదు సమాధిని దయ్యపు సమాధి అందురు. పండు ముదుసలి 


ఉపసంహారము 293 


294 


మహమ్మద్‌ ఖుతుబ్‌షా సమాధి 





మహామంత్రి మాదన్న 





మక్కా మసీదు 


295 


ఉపసంహారము 


యైన శతవృద్దు తన తండ్రిని రాజ్యకాంక్షచే జంపించినందు వలన ఆతని జీవి 
పిశాచమైనదట. ఆ సమాధిలోని ధ్వనికి ఆతనిడ్రేత ప్రతిధ్వనులు నిచ్చునందురు- 
ఇభ్రాహీము ఖులీకుతుబుషా సమాధియు పెద్దదే. అందలి శిల్ప విన్నాణము 
నిర్మాణరీతులు (క్రొత్తపుంతలు ద్రొక్కినవి. దాని సమీపమున ఉన్నది మహమ్మదు 
ఖుతుబుషా సమాధి. సమచతురశ్రమగు ఉన్నతవేదికపై అత్యంత సుందరముగ 
కట్టబడిన బ్రహ్మాండమగు కట్టడమిది. ఇందలి శిల్ప ప్రాగల్భ్యము హిందూముస్లిము 
మరియు ఇండోఈరానియన్‌ శిల్ప సాంస్కృతి కూడలికి ఒకయుత్తమమైన ఉదాహరణ. 
ఇందలి శిలా పుష్పములు ఇస్లాము మతమునకు వ్యతిరిక్తము గానివైకృత్తిక శిలాభిత్తికలు, 
లతలు అక్షరాలంకార (Cale0-graphy) విన్నాణములు సంభ్రమాశ్చర్యములు 
గొలువును-ఇతను భాగ్యనగర నిర్మాత. గుల్హారుహౌజు మక్కామనీదు 
చారుమినారులవంటి విఖ్యాత కట్టడములు ఈతను ప్రారంభించినవియే. 
దక్షిణాపథములో ఉర్జూభాషకు ఈతను పిత అందురు. ఈతని సమాధివద్దనేటికిని 
ప్రార్థనలు మతకర్శకాండలు మాత్రమే గాక “ఉర్జూ” దివసము మరియు “ఖుతుబుషాహి 
దివసము” జరుపుదురు. అటవీ సందర్భమున పండితులచే సారస్వతోపన్యాసములు 
జేయబడును. ఆ దినములలో, అచ్చట చరిత్ర సంస్కృతులును గురించిన చర్చలును 
జరుగుచుండును. హయ్యాతు బల్లీబేగము ఈతని భార్య. ఈయమకు ఈ వంశ 
చరిత్రలోను గోల్కొండ సంస్కృతిలోను ఒక విశిష్ట స్థానముగలదు. ఆయన ఖుతుబుషాహీ 
రాజులలో వరుసగ ఒకనికి కూతురు, వేరొకనికి ఆలు, మరొకనికి మాత. ఈయమకు 
బ్రహ్మాండమగు సమాధి నిర్మించబడినది. దీనినిర్మాణ పద్ధతియును విశిష్టమైనది. 

అబ్బుల్లా ఖుతుబుషా సమాధిచాలపెద్దది. దానినిర్మాణపద్ధతియు విభిన్నము. 
దానిని “డబుల్‌డోల” పద్ధతి అందురు. ఇందుపైకి గనుపించు గుమ్మటమే గాక 
దానిలోన గూడ బహు విన్నాణమైన గుమ్మటమున్నది. 

ఈ సమాధులు బ్రహ్మాండమైన కట్టడములు. తండోపతండములుగ నేటికిని 
నేల నలుచెజుగులనుండి జనులు వీని జూడవచ్చుచుందురు. విదేశీయులు సైతము 
ఈ సమాధులను జూచి సంభ్రమాశ్చర్యములకు లోనగుదురు. అమెరిక దేశీయుడొకడు 
ఒకప్పుడు వీనిని జూచి “ప్రపంచములో వీనికి దీటైనకట్టడములు అరుదు” అనెను. 
అతను “ఇతరదేశస్థులు తమకున్న పురావస్తు మరియు శిల్పసంపదను గోరంతను 
కొండంతజేసి మసిబూసి మారేడుగాయనొనర్చి ప్రదర్శించి విదేశీయ యాత్రీకులను 


296 మహామంత్రి మాదన్న 


ఆకర్షింతురు. మీలో ఆ చతురత గన్పించదు” - అనెను. 

చనిపోయిన మకుటాధిపతుల ప్రేేతలను వారి యనుంగు బంధువు లను 
శవములను ఇటకుదెచ్చి తుదిస్నానము జేయించెడివారు. చరమ కర్మ కాండజేయుటకు 
ఇచ్చట ఒక చిన్న అందమైన కట్టడమున్నది. ఈ రాజులు షియ్యాలు-వారు పన్నెండు 
మంది ఇమాములను బూజింతురు. ఈ కట్టడములో పన్నెండు మంది ఇమాములను 
బూజింతురు. ఈ కట్టడములో పన్నెండుకోణములు పన్నెండు మెట్లు పన్నెండు చెంబులు 
పన్నెండు దళముల ఆకారములు-అందన్నియునుపన్నెండుగనే యుండును. ఇది 
చూడవలసిన చక్కని చిన్నకట్టడము. 

ఈ సమాధులత్యున్నతములు, అపూర్వములు, అతిసుందరములును. 
ఒకప్పుడివి సర్ఫెఖాస్‌ (నిజాం నవాబు) ఆస్తి. ఆపై కేంద్రపురావస్తు పర్యవేక్షణములోనికి 
వచ్చినవి. ఇప్పుడవి ఆంధ్రప్రదేశ్‌ పురావస్తు శాఖవారి ఆధీనములోనున్నవి. 

రమారమి ఎనిమిదిలక్షల రూపాయిల వ్యయముతో ఈ సమాధులవద్ద పెద్ద 
ఉద్యానవనములు కేళీసరోవరములు నౌకావిహారావకాశములు రమణీయారామములు 
విశ్రాంతి భవనములు పురావస్తు ప్రదర్శనశాలలు మిరుమిట్లుగొలుపు దీపమాలికలు 
జలయంత్రములు అపురూపమైన పూదోటలు మున్నగునవి ఏర్పాటుజేసి, దీనిని, 
భారతదేశములోనే ప్రథమ శ్రేణికి జెందిన యాత్రిక కేంద్రముగ రూపొందించు 
ఆలోచనయుండెను. ఈ విషయము జాగ్రత్తగ పరిశీలించి తప్పక సజీవ రూపకల్పన 
జేయదగినదనుట నిర్వివాదాంశము. 


ఫుట్‌నోట్స్‌ 


సరుజదునాధ్‌ సర్మారు సంపుటి 4. 

హదఖతులో ఆలం. 

మాసిరె ఆలంగీరి పుట 295. 

ఖాఫిఖాన్‌ సంపుటి 2 పుట 336. 

సర్‌జదునాధ్‌ సర్మారునాలుగవ సంపుటి. 

జఫరేదక్కన్‌ (ఈశ్వరీ ప్రసాద్‌). 

మాసిరే ఆలంగీరి పుట 292 ఖాఫీఖాన్‌ సంపుటి 2 పుట 456. 
హదీఖతుల్‌ ఆలం-రెండవ సంపుటి. 


SS ౫ ల [ఘం గో 


ఉపసంహారము 297 


9. ఖాఫీఖాను సంపుటి 2 పుట 361. 
10. జఫరేదక్కను. 

11. హాదీఖతుల్‌ ఆలం. 

12. మనూషి సంపుటి - 2పుట 306. 
13. మహ్నమ. 

14. జఫరేదక్శను. 

15. వెస్టీజసు సంపుటి. 514. 

16. మనుషి సం. 2. పు. 192. 


ఈమె చుం 


298 మహామంత్రి మాదన్న 


సమాచారమిచ్చిన పుస్తకములు 


తెలుగు 
ఆంధ్రవాజ్మయ సర్వస్వము 
సం[గ్రహాంధ్ర విజ్ఞానకోశము 
తెలుగు విజ్ఞాన సర్వస్వము 
మహమ్మదీయ మహాయుగము కీ. శే. శ్రీ కొమర్రాజు లక్ష్మణరావుగారు 
అక్కన్న మాదన్నలు శ్రీ వేదము వేంకటరాయశాస్త్రి గారు 
కలొనల్‌ మెకంజిగారి “కైఫియత్తులు” ఓరియంటల్‌ మాన్యుస్కిప్పు లైబ్రరీ, 
మద్రాస్‌. 
ఆంధ్రుల సంస్కృతి-చరిత్ర ఆచార్య ఖండవల్లి లక్ష్మిరంజనముగారు 
సాహితీ వాల్లభ్యము ముళ్ళపూడి తిమ్మరాజుగారు 
ఆంగ్లము 
బ్రాహ్మిన్‌ మినిష్టర్సు ఆఫ్‌ ది లాస్టు శ్రీ దివాన్‌ బహద్దర్‌ ఎస్‌. కె. అయ్యంగారు 
ఖుతుబుషా 
ఈస్టు ఇండియా కంపినివారి రికార్టు కనమర [గ్రంథాలయము 
- (శతాధికములు) సైంటు జార్జికోట మద్రాసు. 


రిలేషన్సు విత్‌ గోల్కొండ "on 99 
విషీజస్‌ ఆఫ్‌ వోలు మద్రాస్‌ స క 
అ [ట్‌ 

(మైస్సులిస్ట్‌ 99 99 99 
మినిట్సు ఆఫ్‌ ది కౌన్సిల్‌ ఆఫ్‌ ది 

బోర్డు ఆఫ్‌ ది డైరెక్టర్సు, 

ఈస్టిండియ కంపిని 39 39 99 
లెటర్సు ఫ్రం ఫోర్చు సైంటుజార్డి మద్రాస్‌ 39 99 99 
లెటర్సు టు ఫోర్టు సైంటుజార్డి మద్రాస్‌ స "3 > 


299 


లెటర్సు టు గోల్కొండ కెనమర [గ్రంథాలయము సేంటు జార్జికోట 


మద్రాసు. 
లెటర్సు ఫ్రం వీరరాఘవులు న 3 న 
ఈస్టు ఇండియా హద్దులు మార్జిన్‌ 
స్టోరియాడి మొగోర్‌ నికలావ్‌ మసూషి 
అవురంగజీబు సర్‌ జదునాధ్‌ సర్మారు 
ఏస్‌ ఎస్టిమేటు ఆఫ్‌ మాదన్న ఫ్రం ఏడ్రియాన్‌-డి-అరాటే- 
(ఫ్రెంచి రికార్డు హర్షిబు-మీడియాన్‌ 
ట్రావెల్సు యింటు లెవాంటు- (స్టేయన్సు హాం మాస్టరు 
ఇంగ్లీషు ఫేక్టరీస్‌ ఇన్‌ ఇండియా కెనమర గ్రంథాలయము సైంటు 
డైరి అండ్‌ కనసల్టేషను జార్జికోట, మద్రాసు. 
బెంద్రేచ ఖుతుబుషాహి డాక్టరు బేంద్రే. 
ఫర్‌గాటన్‌ ఎంపైరు సివెల్‌ 
అడ్మ్మిని స్టేషన్‌ అండర్‌ అక్కన్న అండ్‌ శ్రీనివాసచారి. 
మాదన్న 
ధర్జు డైనాసిటు ఫాదరు హీరాసు. 


హోవార్డు మెమాయర్చు. 
థియానో సంచార సంపుటి. 
మార్చిన్సు మెమాయర్చు. 
బేరన్‌డిలాహె వ్రాతలు. 
బర్నియర్సు ట్రావెల్సు. 
టావర్నియర్చు ట్రావెల్సు. 
జే-ఓవింగ్రను వ్రాతలు. 
(షేజరు-వ్రాతలు. 
డైమండ్సు ఆఫ్‌ ఇండియా 
జర్నల్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ 1931- 
సంపుటి (10) పుట 28. 


300 మహామంత్రి మాదన్న 


ఫారసీ గ్రంథములు 


హదీఖతుల్‌-ఆలం. 
ముంతఖబుల్‌-లుబాయి. 
గుల్లారె ఆసఫీ. 

తారీఖె ఖుతుబియా. 
ముఫ్‌తావుల్‌ తవారీఖ్‌. 
అజీజెదక్కన్‌. 

వఖాయే గోల్కొండ. 
ఇభ్రాహీము జుబేరి. 
మక్తూబాతె అబ్బాసె సఫవియా 
మాసిరే ఆలంగారి. 
నసాయే-ఉల్ముమాలిక్‌. 
మహమ్మదు సాఖి. 
మహ్నామ. 

తారీభె ఖుతుబుషా. 
ముంతఖబుల్‌ - తవారీఖ్‌. 
ఖాఫీఖాన్‌. 

జఫరెదక్కన్‌. 

బసాతీన్‌స్సు లాతీన్‌. 
మహబూబె వతన్‌. 
మకాతీబె జమానే సలాతనె 
సఫవియా. 

ఫత్‌వాతే ఆలంగీరి. 


301 


